శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 
“కృష్ణం వందే జగద్గురుమ్‌” 
(శీమన్నారాయణగీయమ్‌) 
(దశమస్కందము) 


సంస్కృతమూలమ్‌ : 
శ్రీనారాయణ భట్టతిరి 


(సంస్యుత శ్లోకములకు, 
తెలుగు పద్యములు-తాత్పర్యములు) 
రచన: 
అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 
M.Tech. 


విషయసూచిక 
శ్రీకృష్ణావతార ప్రసంగము 


ల్‌ 


శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట 
వసుదేవుడు యోగమాయను మధురకు చేర్చుట 
పూతనవధ 
గోపికల ఆనందహేల 
శకటాసురవధ 
తృణావర్తనసంహారము 
శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు 
శ్రీకృష్ణుని బాల్యక్రీడలు 
. విశ్వరూపదర్శనము 
. ఉలూఖలబంధనము 
. యమళార్త్లునోదారము 
జ ౧ 
శ బృందావనవిహారము 


. వత్సాసుర బకాసుర సంహారము 


ణఖ౫ ౯౮౪౮ చ టి సు a 


కృష్ణం వందే జగద్గురుమ్‌ 
చీమన్నారాయణీయమ్‌ 
దశమ స్కంద దశకములు 


మొదటి ప్రచురణ 
జూన్‌ 2009 


తెలుగు పద్య తాత్పర్యములు 
రచన 


అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 
M.Tech. 
వెల: అమూల్యం 


ప్రతులకు : 
ప్లాట్‌ నెం. 5, ప్లాట్‌ నెం.61, సిద్దార్ధ నగర్‌, 
హైదరాబాద్‌ - 38. ఫోన్‌ : 040-23814379 


డి.టి.పి. & ప్రింటింగ్‌ : 
కె. మురళీ కృష్ణ 
సెల్‌: 9848515109 


. ధేనుకాసురవధ 

. కాా౪యోపాఖ్యానము 

. కాా౪యమర్దనము 

. శ్రీకృష్ణుడు కాళియుని అనుగ్రహించుట 

* ప్రలంబాసురవధ 

. దావాలనమునుండి గోవులను, 
గోపాలకులను సంరంక్షించుట 

. వేణుగానము 

. గోపికా వస్తాపహరణము 

= ద్విజపత్నులను అనుగ్రహంచుట 

. ఇంద్రయాగనివారణము 

. గోవర్ధనోద్ధరణము 

. గోవిందాభిషేకము-గోపాలకుల 
పరమపదదర్శనము 

. రాసక్రీడకై గోపికలు తరలివచ్చుట 

. రాసక్రీడ 

. శ్రీకృష్ణాంతర్థానము-గోపికాన్వేషణము 


. భగవత్సాక్షాత్కారము 

. రాసకేళి 

. సుదర్శనుడు అను గంధర్వునకు శాపవిముక్తి 
శంఖచూడ, వృషభాసురుల సంహారము 

. కేశి, వ్యోమాసురుల వధ 

. అక్రూరునిఆగమనము 

. మధురానగరయాత్ర 

. మధురాపురిలో శ్రీకృష్ణునిలీలావిలాసములు 

. కంసవధ 

. ఉద్ధవునిదౌత్యము 

. జరాసంధాదులతో యుద్దము - 
ముచుకుందుని అనుగ్రహించుట 

. శ్రీకృష్ణునికి రుక్మిణీ సందేశము 

. రుక్మిశీస్వయంవరము 

. స్యమంతకోపాఖ్యానము 

. శ్రీకృష్ణుడు కాళింది మొదలగు కన్యలను 
వివాహమాడుట నరకాసురుని వధించుట 


ముందుమాట 


ఒకనాడు దారిగుండా ఒక మనిషి నడిచి 
పోతున్నాడు. చూసుకోకుండా పేడ త్రొక్కాడు. వాడి చెప్పు 
పాడయింది. సమయానికి వాడికేమీ కనిపించలేదు. ఆ 
సందు చివర ఒక శివలింగం ఉంది. గుడిలో పూజలు 
ఏనాడో ఆగిపోయాయి కాబోలు శివలింగం పూజ 
పునస్కారాలు లేక పడి ఉన్నది. ఆ మనిషి నిస్సంకోచంగా 
చెప్పుని లింగానికి తుడిచి చెప్పుని శుభ్రం చేసుకుని 
తనదారిన చక్కగా పోయాడు. 


అదేదారిలో ఒక భక్తుడు పోతూ అది చూసి కన్నీళ్ళు 
పెట్టుకొని బిందె నీళ్ళతో చక్కగా కడిగి తుడిచి నమస్కరించి 
స్వామీ! నా తప్పుంటే క్షమించు అని నమస్కరించి 
వెళ్ళిపోయాడు. 

భూమిమీద విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు 
దీనిని చూశారట. ఆ దేవి, స్వామినిట్లా అడిగింది. “ప్రభూ! 


vil 


. ఉషాపరిణయము, 
నృగమహారాజునకు శాపవిముక్తి 

. పాంద్రక వధ -బలరాముని ప్రతాపము 

. సమంత పంచక యాత్ర 

. యుధిష్టరుని రాజసూయయాగము- 
శిశుపాలవధ 

. సాల్వాదులవధ, భారతయుద్ధము 

. కుచేలోపాఖ్యానము 

. అర్జునగర్వభంగము 

. వృకాసురవధ, భృగుపరీక్షణము 

. విష్ణుమహాత్వము 


మొదటివాడెందుకు అలా చేశాడు. రెండోవాడు ఎందుకు 
అలా ప్రవర్తించాడు. వీరిద్దర్ని నీవెలా గ్రహిస్తావు?” 


దానికి పశుపతి ఇలా అన్నాడట. “దేవీ! బుద్ధిః 
కర్మానుసారిణీ వారి కర్మల ఫలితంగానే, వారికి బుద్ధులు 
కలుగుతాయి. మొదటివాడు సుఖ దుఃఖాల వలయంలో 


దుఃఖాలు ఎక్కువ సుఖాలు తక్కువ పొందుతూ నానాటికి 
దిగజారి అధమ జన్మలకు వెళ్తాడు. రెండవవాడు కూడా 
సుఖదుఃఖాలలో తేలియాడినా ఎక్కువ సుఖాలు, 
మనశ్శాంతి పొందుతూ, ఉత్తమ జన్మలు పొందుతూ, 
ఒకనాటికి నన్ను చేరుకుంటాడు. మొదటివాడు ఎన్నటికీ 
చేరడు” 


భగవంతుని కృప లేక, ఆయనపై ధ్యాసే పోదు. 
ఒక్కసారి ఆయన దయుకలిగితే తప్పక మంచి 
జరుగుతుంది. ఆ మంచి కొందరికి ఐశ్వర్యం వలెను, 
కొందరికి కీర్తివలెను, కొందరికి అధికారం వలెను, 
కొందరికి భోగం వలెను, నిజమైన అదృష్టవంతులకు 


vill 


ఆనందం వలెను వస్తుంది. అందుకనే నరమేధం చేస్తున్న 
రాక్షసులకు కూడా కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు 
కలుగుతుంటాయి. ఎండలో నిలుచుని చంకలో పసిపాపని 
పెట్టుకుని దారిలో అడుక్కునే వాళ్ళను గమనించండి. ఆ 
పసిగుడ్డు చేసిన పాపం ఏముంది? ఆ పక్కనే పెద్ద 
పడవలాంటి ‘కారు’ లో పోతున్న ఇంకొక పాప చేసిన 
పుణ్యం ఏమిటి? ఏమి లేదు అనే సమాధానం ఎంత 
అసమంజసంగా ఉన్నది? 


నిజానికి ఇప్పుడు ఆ పసిపిల్లలు చేసిన మంచీ లేదు, 
చెడూ లేదు కదా! దీనినే కర్మ సిద్ధాంతం సునాయాసంగా 
వివరిస్తుంది. “ఎవరు చేసిన కర్మ వారనుభవించక 
ఏనాటికైనా తప్పదు” మరి మధ్యలో ఈ దైవం, పరమాత్మ 
ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మన కర్మలను బట్టి 
ఫలప్రదాత ఎవరో ఆయనే పరమాత్మ ఆయనను ఏ 
పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా, ఏ విధంగా 
తలచినా ఒకటే. ఆయనేం చేస్తాడు? నీవనుభవిస్తున్న 


అనుగ్రహం చేత ఈ సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి 
అనువదిస్తున్నాను. శ్రీహరి నాకు ప్రసాదించిన దివ్యశక్తితో 
తెలుగు పద్యరూపంలో వ్రాస్తున్నాను. పద్యానికి తాత్పర్యం 
వ్రాసేటప్పుడు మూల్యాన్ని అనుసరించి సాధ్యమైనంత 'భావ 
సామ్యం” ఉండేటట్లు మార్చుచేసి, భట్ట తిరి శ్లోకానికి 
తెలుగువారి మనస్సుల్లో 'కష్టమైనా ఒకసారి చదవాలి” అనే 
స్పందన కలుగుటకు ప్రయత్నించాను. 


నేను ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో విజ్ఞులైన 
పాఠక భక్తవరులే నిర్ణయించాలి. ఇక ఈ నారాయణీయం 
పూర్వపరాలు ఒకసారి చూద్దాం. 


శ్రీమద్‌ భాగవతం అంటే వ్యాసభాగవతమే. దాన్నే 
బవ్మార పోతన ఆం(్రమున అనువదించారు. 
పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి కథగా చెబుతున్నట్లు 
సాగిపోతుంది. 


బోట్టతిరి బాగవతం “న్తుతికావ్యం”. 
శ్రీమన్నారాయణునికే స్తుతి పూర్వకంగా భాగవత కథ 


కర్మవల్ల నీకు దుఃఖం (బాధకాదండీ) కలుగకుండా చేస్తాడు. 
ఆ కర్మ అనుభవించే ధైర్యాన్నిస్తాడు. కర్మఫలం యొక్క 
తీవ్రత తగ్గిస్తాడు. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న 
మాట. అయితే శ్రీనారాయణ భట్టతిరి వంటి మహాభక్తునికి 
ఆయనకున్న వ్యాధిని ఈ నారాయణీయం రచించాక 
పూర్తిగా నారాయణుడే నయము చేశాడని చరిత్ర 
చెబుతున్నది. ఆశ్రిత రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడని 
ఇంకా వేరే నిరూపించాలా? 


ఈ శరీరం ఉన్నంతవరకు ఆత్మకు 'నా అనే భావం 
పోదు. నా రోగం తొలగిపోవాలి, నాకు ఆనందం కలగాలి 
అనుకోవడం జీవి లక్షణం. నాకున్న వక్షవాతం 
తొలగించడం మానవులకు అసాధ్యమని తేలిపోయింది. 
దీన్ని ఆ శ్రీమన్నారాయణుడే నాడు భట్టతిరికి 
తొలగించినట్లు, నన్నూ రక్షిస్తాడు. ఇది తథ్యం. 


నారాయణ భట్టతిరి భాగవతాన్ని సంక్షిప్త రూపంలో 
నంన్మృతంలో రచించారు. వ్యాది నుండి 
విముక్తులయ్యారు. నేను ఆ శ్రీమన్నారాయణుని 


సంక్షిప్తంగా చెబుతున్నట్లుంటుంది. ఇది అనుబూతి 
కావ్యమని మహానుభావులు చెబుతారు. ఇది ఒక అద్భుత 
శిల్పం, అనన్యా సాధ్యం, అపూర్వం. ఆ కల్పనా వైచిత్రిని 
ఈ శ్యమంతకోపాఖ్యాన ఘట్టంలో చూడండి. శమంతక 
మణికోసం శ్రీకృష్ణుడు జాంబవంతునితో ముష్టియుద్ధం 
చేస్తున్నాడు. ఆ సంఘటనలో భట్టతిరి శ్లోకానికి తాత్పర్యం 
చూడంది. 


దేవా! పరమ భక్తుడు, మిక్కిలి వృద్ధుడు అయిన 
జాంబవంతుడు కృష్ణుని రూపమున నిన్ను శ్రీహరిగా 
గుర్తింపలేక పోయెను. “శ్రీరామభక్తుడనైన నన్ను 
ఎవ్వడెదుర్శొనగలడు” అని తలపోయుచు అతడు నీతో 
ముష్టి యుద్ధమునకు తలపడెను. జాంబవంతుడు నీపై 
ముష్టి ప్రహారములు చేయుచున్నవుడు “ప్రభూ! 
శ్రీరామచంద్రా! నీకు జయము. శ్రీహరీ నీకు జయమగు 
గాక!అనుచు నిన్నే కీర్తించెను. అతడు చేయునది ముష్టి 
ప్రహారములే అయినను అతడు పరోక్షముగా నిన్ను 
అర్చించుటయే అయినది. 


ఇంతకంటే భట్టతిరి కవితా సౌందర్యం వివరించాలా? 


సృష్టాదిలో బ్రహ్మదేవుని అర్చన కోసం అర్చామూర్తిగా 
శంఖ, చక్ర, గదా పద్మములతో చతుర్భుజునిగ 
ఆదినారాయణుడు అవతరించాడు. (బ్రహ్మ దానిని 
'సుతవునకు” ఇచ్చాడు. సుతవుని భార్య 'పృళ్లి. సుతవుడు 
ప్రజాపతి. ఆయన రెండవ జన్మలో కశ్యప మహర్షిగా 
అవతరించాడు. ఆయన భార్య అదితి. మరల వారికి 
నారాయణుడు వామనమూర్తిగా అవతరించి బలిని 
నిరోధించాడు. మరల ఆ దంపతులే వసుదేవుడు, దేవకిగా 
మూడవ జన్మ ఎత్తారు. వారికి మరల శ్రీమన్నారాయణుడు 
శ్రీకృష్ణునిగా జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడు గోకులంలో నంద 
యశోదలవద్ద పెరిగి అనేకమైన శ్రీకృష్ణలీలలు చూపించి 
అష్టభార్యలను పెండ్లాడి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి మహా 
భారత యుద్దాన్ని నిర్వహించాడు. 


వానుదేవుని అవతారాంతవున ఆ 
శ్రీమన్నారాయణుని అర్వ్పావిగ్రహం శిలారూపమున 


జ్యోతిష్మలను రావించి అబద్ధము చెప్పినందుకు మరణ 
దండన విధింతుననెను. దానికి ప్రధాన జ్యోతిష్కుడు 
ఇట్లనెను. “రాజా! మీరు పాము కాటుకు గురైన మాట 
వాన్నవము. కాని ఆ నమయమున మీరు 
గురువాయూరప్పను సేవించుచుండుట వలన ఆ సేవను 
శ్రీమన్నారాయణునితో పాటు స్వామిపానుపైన ఆదిశేషుడు 
కూడ సేవింపబడినందువల్ల పాముకాటుకు గురైనప్పటికి 
తమపై విషము ప్రభావము చూపలేదనిరి. దానికి 
నిదర్శనముగా రాజు పాదముపై పాము కాటు గుర్తులు 
స్పష్టముగా కనపడినవి. ఆనందభరితుడైన రాజు 
కృతజ్ఞతతో గంరువాయబూారు మందిరమును 
పునరుద్ధరించెనని పెద్దలు చెప్పెదరు. నేటికినీ వ్యాధులకు 
గురైన వారు స్వామిని దర్శించి సేవించుట వలన 
సంపూర్ణారోగ్యముతో వర్థిల్లుచుండిరి. గురువాయూరును 
దర్శించుటకు శక్తిలేనివారు ఈ నారాయణీయము 
పారాయణ చేసినను ఇదే సతృలితము దక్కునని 
నారాయణ భట్టతిరి పలికిరి. 


Xi 


సముద్ర జలాల ద్వారా దేవ గురువు (బృహస్పతి) డి 
లభించింది. నారాయణుని ఆజ్ఞ ప్రకారం ఆ గురువు” 
వాయుదేవునితో కలిసి వెళ్ళి శంకరుని సమక్షంలో 
అంబాపురం అనే పశ్చిమ సముద్ర సమీప గ్రామంలో 
ప్రతిష్టించాడు. గురువు వాయువు కలిసి ఆ స్వామిని 
ప్రతిష్టించుట వలన ఆ నారాయణుడు గురువాయూరు 


అప్పగా ప్రసిద్ధి చెందాడు. 


ఈ క్షేత్రము నిజముగా భూలోక వైకుంఠమే. 
కలియుగ ప్రారంభమున నిర్మించబడి ఈ దేవాలయం 
వాతావరణంలోని పెను మార్పులకు లోనై కొంత 
శిధిలమైనది. 


ఒక పాంద్య రాజుకు జ్యోతిష్కులు పది మాసములలో 
పాము కాటు వలన మరణింతువని చెప్పిరి. చనిపోయే 
ముందు పవిత్ర తీర్ధక్షేత్రములను సందర్శించ వలెనను 
తన కోర్మెను రాజు తీర్చుకొనుచు చివరకు గురువాయూరు 
చేరెను. స్వామిని సేవించుచు కాలము గడిపెను. పది 
మాసముల తరువాత తన రాజధాని చేరిన రాజు 


శ్రీ నారాయణ భట్టతిరి కేరళలోని నంబూద్రి 
(బ్రాహ్మణుడు. నకల వేదవేదాంగ పారంగతుడు. 
వ్యాకరణమున నిష్ణాతుడు. సంస్కృతమున ఆయన అనేక 
గ్రంధములను రచించెను. ఆయన రచించిన భారత 
రామాయణాది గ్రంధములలో శ్రీమన్నారాయణీయము 
అత్యంత జనాదరణ పొందినది. ఈ గంధము ఆయనకు 
అనన్య సామాన్యమైన కీర్తిని సంపాదించి పెట్టినది. 


నారాయణ భట్టతిరి తీవ్రమైన వాతరోగముతో 
బాధపడుచుండెను. వైద్యులెవ్వరికి ఆ రోగము అంతు 
చిక్కలేదు. ఎన్ని బెషధులు సేవించినను ఫలితము 
చేకూరలేదు. అప్పుడు భట్టతిరులవారు శిష్యు సమేతుడై 
గురువాయూరు చేరెను. అచట తన ఆరాధ్య దైవమైన 
శ్రీమన్నారాయణుని సేవించెను. ఆ స్వామిని స్తుతించుచు 
భాగవత గాధ రూపమున వేయికి పైగా శ్లోకములను 
చెప్పెను. దశకములుగా చెప్పిన ఈ శ్లోకములలో భక్తి 
పారవశ్యము తొణికిసలాడుచుండును. జ్ఞాన వైరాగ్యములు 


Xii 


పెల్లువికినట్లుండును. శ్లోకములన్నియు నారాయణునికే 
స్తుతి పూర్వకముగా భాగవత గాధ చెప్పినట్లుండును. 
ఇదివరలో ఎవ్వరు ఇట్టి ప్రయత్నము చేసియుండలేదు. 
ఈ రచన స్వామి అనుగ్రహమునకు పాత్రమైనందువల్ల 
ఆయనకు సంపూర్ణముగా స్వస్థత చేకూరెనని ప్రతీతి. 


అధివ్యాదులకు కారణము బుద్ది ప్రాణాలు వ్యవస్థల్లో 
ఏర్పడిన అసమత్వమే కారణమని వాటిని సరిచేస్తే ఏ 
వ్యాధి అయినా చక్కబడుతుందని లైద్యశా[న్రం 
నమ్ముతుంది. వాటికి అధినాయకులు గురువు మరియు 
వాయువు. వీరిద్దరి ప్రతిష్టాన దేవత గురువాయూరప్ప. 
కనుక గురువాయూరవ్చగా అవతరించిన 
శ్రీమన్నారాయణుని నమ్మి కొలిచిన వారికి ఆ స్వామి 
ఏవ్యాధినైన నిర్మూలిస్తాడని ఒక (ప్రగాఢ విశ్వాసం. 
నారాయణ భట్టతిరి ససాక్ష్యంగా నిరూపించిన సత్యం 
అది. 


Xiil 


నాకంత శక్తిలేదన్నాను. మూడేళ్ళ తరువాత ఒకనాడు 
చేసేది, చేయించేది నారాయణుడే” అని పదే పదే చెప్పే 
నేను నావల్ల కాదని చెప్పటం ఎంత అవివేకం 
అనిపించింది. ఇది వరకు యెన్నిసార్లు “అంతయు నీవే 
హరి పండరీకాక్ష..” అన్నాను. నేను అన్నదాని మీద నాకు 
నిజమైన నమ్మకం లేదా? ఉంటే అనుమానం ఎందుకు? 
ఉంచినా, ముంచినా శ్రీమన్నారాయణుడే అని నిజంగా 
నేను నమ్మటం లేదా? అంతే.... 


ఇక ఆలోచన మానేసి “శ్రీ అని వ్రాసేశాను. ఈ 


“శ్రీమన్నారాయణీయ'మ్‌ యాత్ర ఎంతవరకు సాగుతుందో 
ఆ నారాయణుడిదే బారం. నేనుకూడా 
శ్రీగురువాయూరప్పకే దీనిని సమర్పిస్తాను. పూర్వి పద్య 
కావ్యంగానే కాక మకుటంలో వ్రతివద్యంలో 
గురువాయూరు స్వామి దర్శనమిస్తాడు. పద్యరూపం కోసం 
చిన్న చిన్న మార్పులు మాతృక అనుసరణలో చేసినప్పుడు 


క్రీ.శ. 2006 లో నా మిత్రులు పి. వేంకటస్వామి 
గారు ఒకరోజు నాతో నారాయణీయం తెలుగు 
పద్యరూపంలో అనువదించమని సలహా ఇచ్చారు. మా 
తండ్రి గారి వయస్సున్న ఆయనకు నేను అభిమాన 
మిత్రుడిని. ఆయన నాకు అభిమాన పాఠకుడు, గైడ్‌, 
క్రిటిక్‌ మరియు గురువు. 


నేను క్రీ.శ. 2000 లో చేసిన “శ్రీమత్‌ భగవద్గీత 
తెలుగు పద్య అనువాదం ఆదిగా నేడు 2009 లోని 
“భాగవత గాధలు వరకు ఆయన నాకు చేసిన, చేస్తున్న 
సవోయం, ఇచ్చిన ప్రోత్సావాం మరువలేనివి. 
మార్గదర్శకులైన నా మంచి మిత్రులలో ఆయన ఒకరని 
నేను సగర్వంగా చెప్పుకుంటాను. 


ఆయన మూడేళ్ళ క్రిందట “నారాయణీయం” 
పద్యీకరించమని సలహా ఇచ్చారు. రోజుకి నాలుగు 
పేజీలకంటే వ్రాయలేని “పుర్రచేతి వ్రాయసగానికి” 
కుంటివాడు నడచి కాశీయాత్ర చేసినంత కష్టం ఆపని. 


Xiv 


తాత్సర్యంలో ఆ మార్చు సరిచేశాను. అయినా ఏదైనా 
అనుసరణ లోపాలుంటే... ఆ శ్రీమన్నారాయణుని దయ 
అంతవరకే నని సరిపెట్టుకుంటాను. 

నా ఇతర రచనలు చదవాలంటే Please visit my 


website www.geetadeeksha.com 


xvi 


వ్రార్దన 
జాలు 


సీ; శ్రీకారమును జుట్టి శ్రీగణేశుని మొక్కి 


నారాయణీయంబు పరమభక్తి 
చేరిపద్యంబులో జెప్పదలంచితి 
చేయూత నిచ్చేది శ్రీరమణుడె 
పూర్వజన్మంబుల పుణ్యంబు చేతనా 
నాల్మపై వాగ్దేవి నాట్యమాడె 
భాగవతమునుండి పదియ వస్మందంబు 
చెప్పదలంచితి శ్రీపతికిని 
భక్తుడైన నారయణ భట్ట తిరులు 
సంస్కృతింప భాగవతపు సారమెల్ల 


తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము 'శ్రీగురువాయురు” విష్ణుదేవ! 


xvii 


చేగొని నీకృపారసము చెప్పెద భాగవతంబు 
నో ప్రభూ! 

ఆగను, జీవితాశయము అయ్యెను నాకిది 
ముక్తినిమ్ము, నే 

భాగవతమ్ము వ్రాసెదను వ్యాధికి లొంగను 
నిశ్చయంబుగా 


హరిగాధ భట్టతిరి మును 

ఎరిగించిరి సంస్కృతమున ఇదె పద్యముగా 
సురపాల! తెలుగు జేసితి 

గురుఅనిలపురీశ! నిన్ను కోరి భజింతున్‌ 


Xix 


చం॥ చెనకొని పద్యకావ్యముగ జెప్పెద 


భాగవతంపు సారమున్‌ 
కనుము రవంత, ధైర్యమును కాదనకుండగ 
నిమ్ము నాకు, నే 
గొనకొని నాదు జన్మకిక గూర్చెద మోక్షము 
సతృలంబుగా 
విను గురువాయు పట్టణపు విష్ణునిగాధను 
హే జగద్విభో! 


మును నారాయణ భట్టగారు ప్రజకున్‌ ముక్తీయ 
గీర్వాణిలో 
ఘనమౌ భాగవతమ్ము జెప్పిరట ని కావ్యంబు 
క్షుప్తంబుగా 
తెనుగున్‌ జేసెద జూపుమా కరుణ హేదేవా! 
రమావల్లభా! 
వినమా శ్రీగురువాయు పట్టణములో విశ్వేశ! 
నీ గాధలన్‌ 


Xviil 


వలదు భోగ భాగ్యమ్ములు బంధనములు 
వలదు మేడలు మిద్దెలు బహు సుఖములు 
వలదు కక్షలు కపటమ్ము పాతకములు 
వలదు కీర్తి ప్రతిష్టలు పదవులైన 

వలదు అన్యమేదియు నాకు వాసుదేవ! 
కలుగజేయుము నీ చెంత నెలవు సుంత 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 


వినుము శ్రీ గురువాయూరు విష్ణుగాధ. 


af af ఇ 


XX 


అంకితము 


ఉ॥ చేగొని నీకృపా ధనము శ్రీహరిగాధలు 


తొల్లి వ్రాసితిన్‌ 
నా గతజన్మ భాగ్యమది నాకు లభించిన 
“'ముళల్లె, పాలపై 
మీగడ వంటి భట్టతిరి మేలు కృతిన్‌ 
తెనుగించుచుంటిగా 
చేగొనుమయ్య అంకితము 
శ్రీగురు వాయుపురాధినాయకా! 


xxi 


1. శ్రీకృష్ణావతార ప్రసంగము 


1/1 
శౌరి! దేవాసుర సంగ్రామమందున 
తొల్లి దైత్యుల నీవు తురిమినావు 
నీచేత సమసియు నిజ పాప శేషాన 
పరమ పదము వారు బడయరైరి 
జన్మించి పుడమిపై సలుప దుష్కార్యముల్‌ 
భూభారమధికమై పోవసాగె, 


బ్రహ్మతో భూదేవి వగచి తానొక నాడు 
సుర సమక్షంబున మొరను వెట్టె. 


భక్తుడైన నారాయణ భట్టుతిరులు 
సంస్కృతించె భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


తా॥ గురువాయూరప్పా! నీకృవ అనెడి ధనము 


లభించుటచేత ఇదివరకు నేను శ్రీహరిగాధలనెన్నో 
వ్రాశాను. అదినా పూర్వజన్మ భాగ్యమని, నాకు 
లభించిన “ముల్లె? అని భావిస్తాను. నారాయణ 
భట్టతిరి మేలైన కృతి శ్రీమన్నారాయణీయమ్‌, 
పాలమీగడవంటిది. దానిని తెలుగు పద్యకావ్యంగా 
తాత్పర్య సహితమై అనువదిస్తున్నాను. ఓ ప్రభూ! 
దీనిని నీకు అంకితం చేస్తున్నాను. స్వీకరింపుము 
తండ్రీ! 


xxii 


ఓ శ్రీమన్నారాయణుడా! దేవాసురుల యుద్ధములలో 
పూర్వం నీవు అసురులను తుదముట్టించినావు. అట్లు 
మరణించిన దైత్యులకు పాప ఫలము ఇంకా మిగిలి 
యుండుట చేత మోక్షం పొందలేక పోయారు. 
వారందరు తిరిగి భూమిపై జన్మించి మానవులుగానే 
దుష్కర్మములు చేయనారంభించారు. దానివల్ల 
భూభారం పెరిగిపోయింది. భూదేవి రోదిస్తూ 
బ్రహ్మదేవునితో తన బాధను మొరపెట్టుకుంది. 
దేవతల సమక్షంలో ఆమె విలపిస్తుండగా బ్రహ్మ 
ఆలకించాడు. మహాభక్తుడైెన నారాయణ భట్ట తిరి 
సంస్కృత భాషలో భాగవతం సంగ్రహంగా 
చెప్పారు. నేను దానినే తెలుగు వద్యంగా 
చెబుతున్నాను. గురువాయురప్పా! ఈ విష్ణు గాధను 
వినుము తండ్రీ! 


1/2 


“దుర్జన భారంబుతో విరించీ! నాకు 
సైపగనింక అసాధ్యమయ్యె 

దీనురాలను నన్ను కనికరింపుము ప్రభూ! 
సురుల నడుగుమయ్య ఎరుగనీవు” 

ఈరీతి దుఃఖించు ధరణీ సతిని గాంచి 
కలిగి కారుణ్యంబు నలువ అపుడు 

హృదయాన ధ్యానించి ఇట్లనె నిను గొల్చి 
ఆ బ్రహ్మదేవుండు అవని సతికి 


భక్తులైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతించె భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


1/3 


నలువ సురులతోటి నయముగా నుడివెను 
“వసుధ చెప్పినయట్టీ పలుకు నిజము 
ఈమె దుఃఖంబును ఇందిరానాధుడే 
తీర్చగలుగువాడు తెలియరయ్య! 
హరు గూడి మనమంత హరిజేరి ఈ సతి 
కడగండ్లు జెప్పేము కరములోడ్చి 
క్రిరసాగరమున శ్రీనాధుడొక్కడే 
మార్గంబు జూపు నా మాట నిజము” 


బ్రహ్మ చెప్పిన తీరున పయనమైరి 

నీ నివాసమౌ వైకుంఠమునకు వారు, 
భాగవత సారమంతయు పద్యమందు 
వినము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


తా॥ “ఓ బ్రహ్మదేవా! నాకు ఇకపై ఈ దుర్మార్గుల భారం 


వహించడం అసాధ్యంగా వున్నది. దీనురాలనైన 
నాపై దయజూపుము. ప్రభూ! కావాలంటే నీవె ఈ 
దేవతల నడిగి తెలిసికొనుము” 

ఈ విధంగా దుఃఖిస్తున్న భూదేవిని చూచి 
దయకలిగిన బ్రహ్మ మనస్సులో 
శ్రీమన్నారాయణుడవైన నిన్ను ధ్యానించి 
భూదేవితో వివరించి చెప్పాడు. భక్తుడైన 
నారాయణ భట్టతిరి సంస్కృత భాషలో 
భాగవతం సంగ్రహంగా చెప్పారు. నేను దానినే 
తెలుగు భాషలో పద్యంగా చెబుతున్నాను. 

ఓ గురువాయురప్పా! ఈ విష్ణుగాధను వినుము 
తండ్రీ! 


బ్రహ్మదేవుడు ఆ దేవతలతో ఈ విధముగా 
మంచిమాటలు చెప్పాడు. “ఓ దేవతలారా! ఈ 
భూదేవి చెప్పిన మాటలు నిజమే. ఈమె దుః 


ఖము తొలగించు శక్తిగలవాడు ఆ లక్ష్మీపతి 
యొక్కడే. శంకరునితో కలిసిమనమంతా 
పాలసముద్రమున శేషశాయియై పవళించియున్న 


ఆ శ్రీమన్నారాయణునకు నమస్మరించి ఈమె 
కష్టములను తెలిపెదము. ఆయనే ఏదో మార్గం 
చూపిస్తాడు. నా మాట నిజం” బ్రహ్మదేవుడు 
చెప్పినట్లే వారంతా వైకుంఠంలోని నీ 


నివాసమునకు బయలుదేరిరి. 
ఓ గురువాయూరప్ప! భాగవత సారమంత 
విష్ణుగాధగా పద్యరూపంలో వినుము తండ్రీ! 


1/4 


తా అవుడు దేవతలంతా భూదేవితో పాటు 
సీ సురులంత వసుధతో క్షీరసాగర తటిన్‌ - 


జేరిరి కీర్తించ హరివనంచు 
మలయానిలంబది మందంబుగా వీచ 
ధ్యానించిరందరున్‌ హరి పదముల 
కమలభవుండంత నీ మాటలను వినె 
మనసులోనే తాను మననమట్లు 
అందుచే నాతండు అమరులకంతట 
వినిపింపసాగెను విన్నమాట 


భక్తుడైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతింప భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు చెప్పెద దీక్షితుడను 
వినుము ఓ గురువాయూరు విష్ణుదేవ! 


1/5 


సురులార! దుష్టులౌ ధరణీపతుల వల్ల 
కన్నీరు భూకాంత కార్చుచుండె 

వారినంతముజేతు వదలకుండగ నేను 
ఉదయింతు భూమిపై యాదవునిగ 

మీరంత ననుగూడి మీ అంశముల తోటి 


పుట్టుక లొందుడు పుడమిపైన 
దేవతా స్రీలంత అవనిపై ననుజేరి 
గోపికా రమణులై కొలువ గలరు 


శాంతిజెందగ అందరు శమనమొంది 
తెలిపె నలువ ఆరీతి నీ పలుకులన్ని 
భాగవత సారమంతయు పద్యమందు 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


పాలసముద్రపు ఒడ్డున చేరిరి. అచట వారు హరివి 
అని తలంచి నిన్ను కీర్తించ దలంచిరి. చల్లని గాలి 
వీచసాగింది. అందరూ శ్రీహరి పదకమలములు 
ధ్యానించసాగిరి. (బ్రహ్మదేవుడు నీ మాటలను 
మనన్సుతోనే మననం చేనుకున్నట్లు 
ఆలకించినాడు.ఆయన దేవతల కందరికి ఆ 
మాటలను మరల వినిపించెను. భక్తుడైన నారాయణ 
భట్టతిరి సంస్కృతంలో భాగవతమును సంక్షిప్తంగా 
చెప్పారు. తెలుగు పద్యంలో నేను దీక్షగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధను నీవాలకింపుము తండ్రీ! 


ఓ దేవతలారా! దుష్టులైన నృపాలుర దురాగతముల 
వల్ల భూదేవి కన్నీరు కార్చుచున్నది. నేను భూమిపై 
యాదవ కులమున జన్మించి ఆ దుర్మార్గులను 
వదలక అంతము జేసి భూభారమును తగ్గింతును. 
మీరంతా మీ అంశములతో అవనిపై 
అవతరించండి. మున్ను నను వరము కోరినట్లె 
దేవతా ప్రీలందరూ గోపికలై జన్మించి నన్ను సేవించి 
తరించెదరు. ఆ విధముగా (బ్రహ్మదేవుడు అందరికి 
శాంతి, శమనములు కలుగునట్లు నీ సందేశమును 
వినిపించెను. ఆ భాగవత సారమంతయూ దీక్షతో 
నేను తెలుగు పద్యంగా తెలుపుచున్నాను. 
గురువాయూరప్ప! ఆ విష్ణుగాధనాలకింపుము, 
తండ్రీ! 


బీ 


1/6 
వీనులకింపుగా విని నీదు పలుకులు 


సంతృప్తి జెందిరి సకల సురులు 


నీదయామృత వృష్టినెనరు బొందిరి వారు 


తమ తమ నెలవుల తరలినారు. 
వసుదేవుడానాడు మధురలో పేరొందె 

శూరసేనుని యొక్క సూనియతడు 
దేవకునికి పుత్రి దేవకీ దేవితో 

పరిణయం బతనికి జరుగుచుండె 


మధుర రాబోవు కాలాన వాసిగాంచు 
నీదు సన్నిధానంబది నిగమవినుత! 
పరమ పావనంబైనట్టి పట్టణమది 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


1/7 
దేవకీ వసుదేవులావిధి బెండ్లాడ 
వారల గొని పోయె తేరునందు 
ఆమె సోదరుడైన ఆ 'కంసి భూపతి 
సంరంభమొప్పంగ స్వయము తానె 
అప్పుడు వినిపించె ఆకాశవాణిగా 
హెచ్చరికొక్కటి ఇవ్విధముగ 
“దుష్ట! నీ సోదరి అష్టమ గర్భంబు 


నిస్సందియంబుగా నిన్ను జంపు” 


(ప్రాణభీతిని జెందెను పాతకుండు 
కడకు చెల్లినే చంపంగ ఖడ్గమెత్తె 
భాగవత సారమంతయు పద్యమందు 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


తా॥ చెవుల కింపగు నీ మాటలు విని, సమస్త దేవతలు 


తృప్తి జెందిరి. నీ దయామృతమున కురిసిన ప్రేమ 
పొందిన వారు తమ తమ స్వన్ఫ లములకు 
బయలుదేరిరి. 

ఆ సమయమున వసుదేవుడు మధురలో 
గొప్పవాడని పేరుపొందాడు. అతడు శూరసేనుని 
యొక్క పుత్రుడు. దేవకుడు అను గొప్ప 
రాజుయొక్క కుమార్తె యైన దేవకీ దేవితో 
అతనికి వివాహము జరుగుచుండెను. రాబోయే 


కాలంలో మధురానగరం నీ సన్నిధానమగుటచే 
జగద్విఖ్యాతమవ బోతున్నది. గొప్ప 
పుణ్యస్థలమవుతుంది. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణు గాధనాలకింపుము, తండ్రీ, 


ఆ విధముగ దేవకీ వసుదేవులు పెండ్లాడగా ఆమె 
సోదరుడైన కంసుడనెడివాడు దంపతుల రధమును 
న్వయముగా ఆనందముగా తోలుకొని 
పోవుచుండెను. అప్పుడు ఆకాశవాణి హెచ్చరిక ఇట్లు 
వినిపించెను. “ఓ దుర్మార్గుడా! నీ చెల్లెలి యొక్క 
ఎనిమిదవ బిడ్డ నిన్ను తప్పక సంహరిస్తాడు” 
పాపాత్ముడైన ఆ కంసుడు ప్రాణభీతి నొంది చివరకు 
చెల్లెలినే చంవుటకు కత్తిదూసెను. 
ఓగురువాయూరవ్చ! భాగవత సారమును 
పద్యరూపమున నాలకింపుము, తండ్రీ. 


1/8 


సీ, కంసుండు చెల్లిని ఖండించబోయెను 


వసుదేవుడాతని బ్రతిమిలాదె 
ఆమెను వీడని ఆతని పదమంటి 
“సంతు కలిగిన ఆర్పింతు ననెను 
వసుదేవు ప్రతినకు వాడు సంతుష్టుడై 
ఇంటికి బోయెను ఇంతినొదలి 
కతిపయ దినముల కనెను దేవకి సుతున్‌ 
కంసుని కర్పించె కన్నతండ్రి 


(ప్రేమతో శిశున్‌ ముద్దాడి మేనమామ 
“వీని జంపను అష్టము వీడ” ననెను 
దుష్టులకు గూడ ఇత్తువే శిష్ట బుద్ధి! 

వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


1/9 
నీదు సంకల్పంబు మదిని ప్రేరేపింప 
నారదుండా కంసుజేరి పలికె, 
“కంస! యాదవులంత కలిగిరి దైవాంశ 
దానవాంశను మీరు ధర వెలసిరి 
సురపక్షపాతి యా నారాయణుడు బూని 
నీ చెల్లికే బుట్టు నిన్ను జంప 
మాయావి శ్రీహరి మడియించ నందరిన్‌ 
దేవకీ గర్భాన అవతరించు” 


కంసుడంతట కోపించి కరుణ వీడి 


మేన అల్లుళ్ళ నార్గుర తాను జంపె, 
బెదరగొట్టెను ఆతండు యాదవులను 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


తా॥ కంసుడు అశరీరవాణి విని తన సోదరి దేవకీ దేవిని 


తన ఖడ్గముతో సంహరించబోగా వసుదేవుడు 
వలదని బబ్రతిమిలాడెను. ఆమెను వదలని, ఆ 
కంసుని పాదములు పట్టి వసుదేవుడు ప్రార్థించి, 
తనకు సంతానం కలిగిన వెంటనే ఆతని 
కర్పించెదనని వాగ్గానము చేసెను. దానితో వాడు 
తృప్తిజెంది దేవకీ దేవిని వదలివైచి తన నగరమునకు 
బోయెను. ఆ తరువాత కొన్నాళ్ళకు దేవకీదేవి ఒక 
మొగ బిడ్డను ప్రసవించెను. వసుదేవుడన్న మాట 
నిలబెట్టుకొని ఆ శిశువును కంసుని కర్పించెను. 
ఆ శ్రీమన్నారాయణుడు దుర్మార్గులకు కూడ 
అవ్వుడవ్వుడు మంచిబుద్ది ఇన్తుంటాడు. 
ముద్భులొలుకుం ఆ బాలుని, మేనమామ 
సంహరించక వానిని ముద్దాడి “వీనిని చంపను, 
ఎనిమిదవ వానిని వదలను” అని చెప్పెను. ఓ 
గురువాయూరప్ప! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


నీ సంకల్పము తన మనస్సులో ప్రేరేపితంగా నారద 
మహర్షి కంసుని కలిసికొని ఈ విధముగా పలికెను. 
“ఓ కంసా! దేవతలు తమ అంశలను ప్రవేశపెట్టగా 
యాదవులు పుడమిలో జన్మించిరి. నీవూ నీ 
స్నేహితులు రాక్షసాంశములతో జన్మించిరి. ఆ 
శ్రీమన్నారాయణుడు దేవతల పక్షపాతి అగుట చేత 
నిన్ను సంహరించుటకు నీ చెల్లెలు దేవకీ దేవి 
గర్భమున జన్మించును. ఆ శ్రీహరి మాయావి 
అగుటచే నిన్ను సంహరించును” ఆ మాటలకు 
కంసుడా(గహించి వసుదేవుని బీడ్డలపై కనికరం 
విడిచి పెట్టి ఆరుగురిని అంతము జేసెను. 
యాదవుల నందరిని భయకంపితులను చేసెను. 
ఓ గురువాయూరవ్ప! కమనీయమైన ఈ 
విష్ణుగాధను ఆలకింపుము, తండ్రీ! 


న తా॥ ఓ శ్రీహరీ! ఆ దేవకీ దేవి ఏడవ గర్భమునందు 


సీ ఆదిశేషుడు చేరె ఆ దేవకీదేవి ఆదిశేషుడు (ప్రవేశించెను. దానిని నీ ఇంకొక 


సప్తమ గర్భమై స్వామి!నాడు 
మాత రోహిణికది మార్చావు మహిమతో 
రేపల్లెలో వాని లేమ కనెను 
సచ్చిదానందపు సహజ రూపంబుగా 
దేవకీ సతి బ్రోచినావు నీవు 
దివిజవర్యులు ప్రస్తుతించిరెల్లరు ప్రభూ! 
అష్టమగర్భమై అలరు నిన్ను 


వదలగొట్టుము నారోగ బాధలన్ని 

నా కనన్యమౌ ఆసక్తి నొకటి ఇమ్ము 
భట్టుతిరి కృతి జెప్పెద పద్యమందు 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


2. శ్రీకృష్ణుని గోకులము చేర్చుట 


చెనకొని పుట్టినావు భువి శ్రీహరి! వర్షపు 
కాలమందు ఆ 
ఘనజలదంబు లాకసము గప్పెను నీలిమ 
కాంతులీనుచున్‌ 
అనుపమ శ్యామసుందరుడ వైతివి దేహము 
యుజ్వలంబయెన్‌ 
వినుగురు వాయు పట్టణపు విష్ణుని గాధను 
ఓ పరాత్సరా! 


ఓ శ్రీహరీ! పరాత్సరా! ఆనంద రూపా! నీవు 
వర్షాకాలమున భూమిపై అవతరించితివి. అప్పుడు 
ఆకాశము మేఘావృతమై యున్నది. వాటి నీలవర్ణపు 
శోభను శ్యామసుందరుడవైన నీ శరీర కాంతులు 
విరజిమ్ముచుండెను. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


తల్లియైన రోహిణీ దేవికి నీ మహిమ వలన మార్పిడి 
చేశావు. ఆ బిడ్డను ఆమె రేపల్లెలో ప్రసవించింది. 
సచ్చిదానంద స్వరూపునిగ నీవు దేవకీ దేవికి నీ 
దర్శనభాగ్య మొసగి కరుణించావు. ఆమె అష్టమ 
గర్భమై వెలసిన నిన్ను దేవతలందరు స్తుతించినారు. 
ఓ గురువాయూరప్ప! నా వ్యాధి రుగ్మతను 
నివారింపుము. నాకు అనన్యమైన ఆసక్తి నొకటి 
(నీపై) కలుగజేయుము. శ్రీ నారాయణ భట్టుతిరి, 
సంస్కృతమున చెప్పిన దానిని నేను తెలుగు 
పద్యంలో చెబుతున్నాను. ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


2/2 
దేవ! షోడశ కళలతో దీప్తిజెందు 
చందురుని బోలు నీవు ముజ్జగములందు 
ఆర్తిబాపంగ పుట్టావు అర్ధరాత్రి 
అపుడు మేఘావృతంబయ్యె నాకసంబు, 
దిక్కులును చల్లబడినవి, దీనులైన 
సజ్జనులు కోర్కె ఫలియించు సత్వరముగ 
అనుచు తము పరమానందమందినారు 
వినుము శ్రీగురుయూరు విష్ణుదేవ! 


ఓ దేవా! దీనోద్ధరణకై నీవు ఆవిర్భవించిన ఆ 
నడిరేయిలో ముల్లోకములను కాపాడుటకు పదహారు 
కళలతో శోభించు చంద్రునివంటి నీవు పుట్టావు. 
అప్పుడు ఆకాశం మేఘావృతమై యున్నది. దిక్కులు 
చల్లబడినవి. దీనులైన సజ్జనులంతా ఇక తమ 
కోర్మెలు ఫలిస్తాయని పరమానందం చెందారు. 
ఓగురువాయూరప్ప! కమనీయమైన ఈ విష్ణుగాధను 
వినుము తండ్రీ! 


23 తా॥ ఓ ప్రభూ! అక్కడ ఆ ప్రసూతి గృహమున నీవు 


సీ అల ప్రసూతీ గృహమందున ఓ ప్రభూ నీలమేఘవర్గుడైన శిశువుగా, శంఖ, చక్ర, గదా, 


విలసిల్లితివి నీవు నీలమేఘ 
ఛాయతో శిశువుగా, శంఖ చక్రము గదా 
పద్మంబులను దాల్చి పరిఢవిల్లి 
నీకలంకృతమయ్యె నిరుపమానంబైన 
మణి కిరీటంబు, కంకణములున్ను 
భుజకీర్తులును, రత్నభూషిత హారాలు 
వెదజలై కొంగ్రొత్త వెలుగులన్ని 


సంస్కృతింప భాగవతపు సారమెల్ల 
భక్తులైన నారాయణ భట్టు తిరులు 
తెలుగు పద్యంబులో నేడు తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


2/4 


శ్రీ రమణీ నివాసమట శ్రీపతి వక్షము 
వాసుదేవ! నీ 
కూరిమియున్‌ ప్రభావమది కూడిన 
శ్రీ కరుణా కటాక్షమై 
క్రూరుడు కంసు దుష్టచెజ గూడ వదల్చ్బును 
ఏమొ అన్నయా 
తీరున నుండెనో శియపతీ! గురువాయు 
పురాధి నాయకా! 


వాసుదేవా! లక్ష్మీదేవి నీ వక్షస్థలమున సుఖముగా 
నివసించుచున్నది. నీ కరుణ ప్రభావములతో ఆమె 
దివ్య కటాక్ష వీక్షణము చక్కగా ప్రసరించి, దుష్టుడు, 
కూరుడు అయిన ఆ కంసుని యొక్క చె* (పీడ) 
ను తొలగించుచున్నదా అన్నట్లు ఒప్పుచున్నది. 
సంరక్షకుడవైన ఓ గురువాయూరప్ప! దేవరా (నీవు 
కరుణింపుము) 


పద్మములు గల చతుర్భుజుడవై అవతరించావు. 
మణికిరీటము, కంకణములు, భుజకీర్తులు, 
రత్నాభరణములు నూతనమైన దివ్యకాంతలు 
వెదజల్లుచున్నవి. ఓగురువాయూరప్ప! భక్తుడైన 
శ్రీనారాయణ భట్టతిరి సంస్కృతములో రచించిన 
సంక్షిప్త భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెప్పుచున్నాను. ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


2/5 


ఆనందరూపివైనట్టి రూపము గాంచ 
ప్రభు! జితేంద్రియులకున్‌ వలను కాదు 
నియమ నిష్టలుగల ఆ యతీంద్రులకును 
నీవగమ్యుండవో నీరజాక్ష! 
వసుదేవుడున్‌ దివ్య మంగళంబౌరూపు 
నరసి ఆనందాబ్బి మురిసిపోయె 
నయనాల గురియ ఆనంద భాష్పంబులు 
గాత్రంబు పులకించె గళము నిండె 


నీకృపారస వృష్టిలో నిన్ను మదిని 

తలచి వసుదేవుడా నాడు తాన్‌ స్తుతించె 
తెలుగు పద్యంబుగా దాని తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


తా॥ ఓ ప్రభూ! ఆనంద స్వరూపుడవైన నీ రూపమును 2/6 
దర్శించుటకు జితేంద్రియులైన వారికే అసాధ్యము. సీ; పరమాత్మ! నాపైన కరుణింపుమో దేవ! 


నియమము నిష్ట కలిగిన మునీంద్రులకు కూడా నీ అనుగ్రహమిమ్ము, నీదు చూపు 
తాపత్రయంబను దట్టమౌతీగలన్‌ 


కొడవళ్ళతో బూని కోయుచుండు 
పరిపూర్ణమౌ దయ ప్రసరింపు నాపైన 
సర్వనియామకా! జగతి భర్త! 
నాబాధ తొలగింపు నయము జేకూర్చుము 
వసుదేవుడీ రీతి ప్రస్తుతించె 


నీవు అగమ్య గోచరుడవు. వసుదేవుడు నీ దివ్య 
మంగళ స్వరూపము జూచి సంతోష సాగరంలో 
మునిగిపోయాడు. నయనములు ఆనందా[(శువులు 
రాల్చుచుండగా శరీరం పులకరించి గొంతు 
గద్దదమయింది. నీ కృపారసము వర్షించుచుండగా 
వసుదేవుడు నిన్ను ఆనాడు మనస్సులో తలచుకొని 


స్తుతించాడు. నేను తెలుగు పద్యరూపంలో 
తెలుపుతున్నాను. ఓ గురువాయూరప్ప! నీవు ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


భక్తుడైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతింప భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబులో నేడు తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


వసుదేవుడా భగవంతుని జూచి ఇట్లు స్తుతించెను. 2/7 
“ఓ పరమాత్నా! దేవా! నన్ననుగ్రహింపుము. నీ 
చం॥ తను కడు సంతసించినది ధన్యగు దేవకి 
మాతృమూర్తియె 
కనులును భాప్పముల్‌ కురియ కమ్మగ పాడెను 
నీదు కీర్తనల్‌ 
తన గత రెండు జన్మలను తల్లికి నీవెరిగించి 
యంతటన్‌ 
వెనుకటి చిన్ని పాపవలె వింతగ మారితివయ్య 
ఓ ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధలు 
హే జగద్విభో! 


కరుణా వీక్షణము తాపత్రయములను తీగలను 
వాడియైన కొడవళ్ళతో నరికివేయును. నాపైన నీ 
పరిపూర్ణ దయా దృష్టిని ప్రసరింపనిమ్ము. ఓ జగతి 
భర్త! సర్వనియామకా! నాబాధను నివారింపుము. 
నాకు నయమును జేకూర్చుము” 

భక్తుడైన నారాయణ భట్ట తిరి సంస్కృతములో 
భాగవతమును సంక్షిప్తముగా జెప్పెను. నేను దానిని 
తెలుగు వద్యములో తెలువుచున్నాను. ఓ 
గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


తా॥ ఓ ప్రభూ! నీ తల్లియైన దేవకీ దేవి సంతోష 


పరవశయై ఆనంద బాష్పములు కురియగా అనేక 
విధముల (నీ గుణములను) కీర్తించినది. అప్పుడు 
కరుణామయుడవైన నీవు ఆమెకు గత రెండు 
జన్మలను (మొదటి జన్మలో ఆమె పృశ్ని రెండవ 
జన్మలో వామనుని తల్లియైన అదితి) ఆమెకు 
యెరింగించితివి. తరువాత ఆ దేవకీ దేవి కోరిన 
రీతిగా చిన్నారి పాపడివైన రూపమును ధరించితివి. 
ఓ గురువాయూరప్ప! క్రొత్త ప్రక్రియలో ఈ 


విష్ణుగాధను ఆలకింపుము తండీ! 


ఓ ప్రభూ! అప్పుడు “నన్ను తీసికొని వెళ్ళి (రేపల్లెలో) 
నందగోపుని భవనంలో ఆయనకు ఇప్పుడే పుట్టిన 
కూతురి స్థానంలో వుంచి, యోగమాయయైన 
ఆమెను ఇక్కడ చేర్చుము” అని వసుదేవునికి 
డ్రేరేపించితివి. పరమయోగులు నిన్ను తమ 
హృదయంలో ధ్యానము సలుపుచు నిలుపుకొంటారు. 
వారు కూడా నిన్ను ఈ విధంగా చూడలేరు. 
రెండుపద్మముల మధ్యనున్న శైశవ హంస వలె ఆ 
వసుదేవుని హస్తకమలముల మధ్య ఇమిడిపోతివి. 
ఓ గురువాయూరవ్చ! నూతనమైన ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


2/8 


చం॥ నను గొని నందగోపు సదనంబున జేర్చుము, 


వాని కూతునిన్‌ 
అనుపమ లీల జేర్చుమిట” అంటివిగా 
వసుదేవుతోటి, నిన్‌ 
కనుటకు కాదు యోగులకు, గట్టిగ జేతులమధ్య 
నిల్పుచున్‌ 
గొనియెను హంసవంటి నవకోమల శైశవ రూపినిన్‌ 
ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధలు 
హే జగద్విభో! 


2/9 
అంతట నందగోప నిలయంబున అందరు 
యోగమాయచే 
సుంతయు సోయి లేక కడు సొక్కిన రీతిని 
నిద్రనుండగా 
ఎంత విచిత్రమో! విడెను ఎల్ల కవాటము లన్ని 
బంధముల్‌ 
చింతల బాయుగా మధుర శ్రీగురువాయు 
పురాధినాయకా! 


అప్పుడు గోపకులాధీశుడైన నందగోపుని ఇంట 
జన్మించిన యోగమాయ (ప్రేరణ వల్ల గోకులమంతా 
కొద్దిగా కూడ స్పృహ లేక నిద్రలో యుండగా ఎంతో 
విచిత్రంగా మధురానగరంలో గట్టిగా మూయబడిన 
కవాటములు తెరుచుకొన్నవి. నంకెళ్ళు 
విడిపోయినవి. ఆ నగరంలో ఇక దుఃఖం 
తొలగిపోతుంది. ఓగురువాయూరప్ప దేవా! ఇది 
నిజంగా జరుగుతుంది. 


2/10 
స్కీ వసుదేవుడా నాడు స్వామి! నిన్‌ గొనిపోవు 
వేళలో పొడజూపె వింతలన్ని 
ఆదిశేషుడు నాడు ఆప వర్షపు జల్లు 
వేయి పడగలెత్తి వెంటవచ్చె 
నాగమణుల కాంతి నయముగ ఆ రేయి 
త్రోలి పెంజీకట్లు త్రోవజూపె 
శిరసుపై నినుగొని చేర్చె నందుని ఇంట 
అయ్యె దన్యుండు ఆ యదువిభుండు 


అట్టి నీవు నా వ్యాధిని అంతమొంద 
జేయుమో ప్రభూ! నీదయన్‌, చెప్పుచుంటి 
తెలుగు పద్యంబులో నేను దీక్షబూని 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


3. వసుదేవుడు యోగమాయను 
మధురకు జేర్పుట 


యదుకుల విభుదైన ఆ వసుదేవుండు 
నిను గొనిపోయెను తన శిరసున 
నింగిని తాకు తరంగంబులెగయుచు 
కాళింది నది నాడు కాననయ్యె 
అంతటి జలరాశి అత్యంత శాంతయై 
మాయగా నొకసారి మారిపోయె 
లోతు మోకాటిదై లొంగిపారెను నది 
ఎంత అద్భుతమయ్య ఇందిరేశ! 


భక్తుడైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతింప భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు జెప్పితి దీక్షబూని 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


తా॥ ఓ ప్రభూ! ఆనాడు వసుదేవుడు నిన్ను తీసికొని 


గోకులమునకు పోవుచుండగా ఆదిశేషుడు తన 
వేయి పడగల నెత్తి వర్షపు జల్లు నీపై పడకుండ 
ఆపుజేసెను. అట్లే పెంజీకట్లు కమ్మినపుడు దారి 
కనిపించకుండా పోగా ఆయన తలపై నున్న 
నాగమణుల కాంతిలో దారి చక్కగా కనబడెను. 
ఈ విధముగా నిన్ను శిరస్సుపైన నుంచికొని 
నందుని గృహమునకు వెళ్ళి నిన్ను అక్కడ చేర్చిన 
ఆ యదుకుల శ్రేష్టుడు ధన్యుడైనాడు. అటువంటి 
దేవదేవుడవైన ఓ గురువాయూరప్ప! నాపై 
దయయుంచి నా వ్యాధిని కడతేర్చుము. నేను దీక్ష 
వహించి తెలుగు పద్యరూపంలో విష్ణుగాధను 
చెప్పుచున్నాను. దాని నాలకింపుము తండ్రీ! 


యాదవుల నాయకుడైన ఆ వసుదేవుడు నిన్ను తన 
తలపైన యుంచుకొని ముందుకు సాగెను. 
కాళిందీనది ఆకాశమునంటుచున్నట్లు ఎగిసిపడెను. 
నీటి తరంగములతో ప్రవహించుచు కనుపించెను. 
అనంతమైన ఆ జలరాశి కూడా ఇంద్రజాలమునకు 
లోనైనట్లుగా ఒక్కసారి మోకాటిలోతు కాలువగా 
ప్రవహాంచెను. ఓ ఇందిరా రమణ! ఎంత 
అద్భుతమయ్యా! 

భక్తుడైన నారాయణ భట్టతిరులు సంస్కృత భాషలో 
సంక్షిప్తముగా జెప్పిన భాగవత గాధను నేను తెలుగు 
వద్యముగ దీక్షబూని చెవమ్రుచుంటిని. 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


3/2 


సీ; వసుదేవుడానాడు పరమాత్మ! నినుగొని 


నందగోపుని గృహమందు జేరె 
గోకులంబంతయు లేక నొంటిని సోయి 

నిదురించుచుండెను ఆదమరచి 
బాలిక యొక్కతె విలపించుచుండెను 

ఆ యశోదకు బుట్టినట్టి పాప 
ద్వారములన్నియు తెరచియే యుండెనా 

ఇంటిలో జేరెను ఎదురు లేక 


ఆ యశోద పాన్సున నిన్ను అమరజేసె 
ఆమె మాయ బాలిక గొని అతడు వెడెలె 
మధుర జేరుటకా యోగమాయ తోటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


8/3 

అంత నీ సోదరేడ్చును యాలకించి 
భటులు నిద్రమేల్మొని పోయి పరుగులెత్తి 
వేగముగ కంసునకు వార్త విన్నవించ 
తనదు కేశపాశము ఊడి తత్తరంది 
అమిత వేగాన జేరెను, అతని చెల్లి 

సుత నసంతుష్టుడై తాను చూచెనంత 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


ఓ ప్రభూ! అంతట నీ సోదరియైన యోగమాయ 
ఏడ్చును విని వెంటనే రక్షక భటులు నిద్రమేల్శొని 
పరుగు పరుగున కంసుని వద్దకు బోయి ఈ 
విషయము నెరింగించిరి. అప్పుడు కంసుడు 
తత్తరపాటుతో తన వెంట్రుకలు చిందర వందర 
అయిపోగా మిక్కిలి వేగముగా కారాగారము జేరి 
తనచెల్లెలు ప్రసవించినది ఆడపిల్ల అని చూచి 
ఒక్కసారిగా అసంతృప్తదయ్యెను. ఓగురువాయూరప్ప! 
ఈ విష్ణుని గాధనాలకింపుము తండ్రీ! 


తా॥ పరమాత్ముడవైన ఓ శ్రీమన్నారాయణా! ఆ రాత్రివేళ 
వసుదేవుడు నీతో నందగోపుని గృహమున జేరెను. 
గోపాలురు, గోపికలు అందరు మేనులపై స్ప ్రహలేక 
నిదురించుచుండిరి. ఆ యశోదా దేవి (నందుని 
భార్య) కి పుట్టిన బాలిక మాత్రమే మెల్లగా 
రోదించుచుండెను. ఆమెయే యోగమాయ. 
ద్వారములన్నియు తెరచియే యుండెను. ఆయన 
అడ్డుకొనువారు లేక నందుని ఇంటిలోనికి 
ప్రవేశించెను. నిన్ను ఆ యశోద పాన్సుపై 
పరుండజేసి, ఆమె ప్రసవించిన బాలికను ఆ శయ్యపై 
నుంచి తన చేతులలోనికి తీసికొని మధురానగరి 
దారిని బట్టను. 
ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


3/4 
చం॥। 
జలజము నొక్కదాని కరి చయ్యన లాగినయట్లు బాలికన్‌ 
బలిమిని తల్లినుండి గొని భ్రష్టుడు కంసుడు మానసంబునన్‌ 
తలచెను “నిక్కమీ శిశువు తానగు విష్ణుని మాయరూపమే” 
శిలయొక దానిపై విసరి, శీఘ్రమె గొట్టెను, దేవ! నా మదిన్‌ 
నిలు గురువాయు పట్టణపు నీరజనాభ! మదీయ ప్రార్థనల్‌ 


తా॥ ఓ దేవా! సరస్సునున్న ఒక పద్మమును ఏనుగు 
చటుక్కున లాగి వేసినట్లు చెల్లెలు దేవకీ దేవి 
చేతులలో నుండి ఆ బాలికను లాగికొని, 
దుర్మార్గుడైన ఆ కంసుడు ఇట్లాలోచించెను. 
“నిశ్చయముగ ఈ శిశువు శ్రీ మవావిష్ణుని 
మాయయే రూపము దాల్చి ఉండవచ్చును. “వెంటనే 
ఒక బండరాతిపై నీ చెల్లెలైన ఆ యోగమాయను 
వినిరి కొట్టెను. ఓగురువాయూరప్ప! నా 
ప్రార నాలకింవుము. వద్మనాబుడ వైన 
శ్రీమన్నారాయణుని దివ్యగాధల నాలకింపుము. 


3/5 
చం 


నిను శరణన్న భక్తులను నిక్కము మృత్యువు తాకదెన్నడున్‌ 
తను పసికూన జారినది దానవు బోలిన కంసుచేతులన్‌ 
ఎనిమిది హస్తముల్‌ కలుగు ఈశ్వరియెనది ఆయుధాలతో 
కనుగొన ఆకసంబునకు గ్రక్కున జేరెను హూంకరించుచున్‌ 
విను గురువాయు పట్టణపు, విష్ణుని గాధను హే జగద్విభో! 


తా॥ ఓదేవా! నిన్ను శరణుని కొలిచిన నీ భక్తులు 
నిశ్చయముగా మృత్యుపాశము నుంచి 
తప్పించుకొంటారు. (అందుచే) ఆ పసిపాప ఆ 
రాక్షసుడైన కంసుని చేతులనుండి తప్పించుకొని, 
ఉన్నట్లుండి ఆకాశమునకు జేరి ఎనిమిది చేతులున్న 
దేవీ రూపమున ఎనిమిది ఆయుధములతో విరాజిల్లి 
గర్జించినది. ఓ గురువాయూరప్ప! కొంగొత్త 
విధానమున చెప్పిన ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


“పరమ దుర్మార్గుడవైన పాపీ! కంసా! నన్ను 
చావగొట్టిన నీకేవిం (యయోజనము) 
సంభవించును? నిన్ను సంహరించెడి వాడు పుట్టి 
ఎక్కడో ఒకచోట పెరుగుచున్నాడు. నీ భవిష్యత్తేమిటో 
నీవే ఆలోచించుకో” అని నీ చెల్లెలైన యోగమాయ 
కంసుని హెచ్చరించినది. ఆ తరువాత ఆ దేవి 
భూలోకంలో అనేక దివ్యక్షేత్రములలో దేవీ 
రూపమున వెలసినది. 

మహాభక్తుడెన నారాయణ భట్టతిరులు, సంస్కృత 
భాషలో సంక్షిప్త భాగవతమును రచించిరి. నేను 
దానినే తెలుగు పద్యముగా చెప్పుచున్నాను. 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


3/6 
సీ|| “పరమ దుర్శ్మార్గుడ! పాపి! కంసా! నన్ను 
చావగొట్టిన, ఏమి సంభవించు? 
నిన్ను జంపెడివాడు యున్నాడు ఒకచోట 
ఎక్కడనున్నాడొ ఎరుగలేవు 
నీ భవితంబేమొ నీవె యోచింపుము” 
ఇవ్విధి నీచెల్లి హెచ్చరించె 
దేవి అదృశ్యమై దేవతల్‌ నుతియించ 
పెక్కు క్షేత్రంబులన్‌ వెలసెనామె 


తే భక్తుడైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతింప బాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


8/7 


చం॥ తెలతెలవారుచుండగనె ధీరత వోయిన 
కంసుడందరిన్‌ 
పిలిచెను, పూతనాదులకు ప్రేరణజేసెను 
నిన్ను జంపగా 
బలికెను వీడరాదనుచు పాపడి నొక్కని, 
హే ముకుంద! నే 
తెలిపెద నిరయుండొకడు తేకొని జేయని 
పాపముండునా 
ఇల? గురువాయు పట్టణపు ఈ హరిగాధను 
ఆలకింపుమా. 


తా॥ ఓ ప్రభూ! తెల్లవారిన తరువాత (ధైర్యం కోల్పోయిన) 


కంసుడు తన పరివారాన్నందరిని పిలిచాడు. పూతన 
మొదలైన (గర్విష్టులైన రాక్షసులకు) జరిగింది చెప్పి 
ప్రేరేపించి నిన్ను సంహరించమని పలికాడు. చంటి 


పిల్లలని సంహరించమని ఒక్కనికూడ వీడరాదని 
హెచ్చరించెను. (వారందరూ లోకమంతా వెదకుచు 
తిరుగ సాగిరి. స్వామీ! నేను తెలిపేదేమంటే 
దయారహితుడు చేయని అకృత్యము, పాపము, ఈ 
భువిలో ఉంటుందా? ఓగురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధను నేను చెప్పగా ఆలకించుము తండ్రీ! 


8/9 
ఆ యశోదా దేవి అతి సమీపము నుండి 
నిను జూచినది స్వామి! తనివిదీర 
నల్లకలువ మొగ్గ నందగోపుని బిడ్డ 
అమృతంబు వంటి నీ అందమంత 
చూపులతో నామె జు(ర్రుకొన్నది ప్రభూ! 
స్తన్యంబు నిచ్చెను తాను మురిసి 
పుత్రుని దేహంబు పుణుకుచు మితిలేని 
ఆనందమొందెను ఆ యశోధ 


ఆమె భాగ్యమే భాగ్యము అంతకన్న 
ఎవరి కబ్బును అదృష్టమీ జగతిని 
తెలుగు పద్యంబు జెప్పెద దీక్షితుడను 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


3/8 


తే॥ నందగోపుని ఇంట ఆనందమొలక 


గుక్కపట్టేద్చితివి నీవు ఒక్కసారి 
గోపప్రీలంత మేల్మాంచి గోకులమున 
కానుపయ్యె యశోదకు అని తెలిపిరి 
కొడుకు పుట్టెనుగా నందగోపునింట 
పొంగిపోయెను గోకుల ప్రాంగణములు 
ఏమి వర్ణింతు? సాధ్యమా! హే ముకుంద! 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


ఓ ముకుందా! నందగోపుని ఇంట ఆనందమొలుకు 
రీతిని నీవు అతని భార్య యశోద ప్రక్కలో ఒక్కసారి 
గుక్కపట్టి ఏడ్చి (కాళ్ళు ఆడించావు). అప్పుడు 
గోవ (స్రీలు మేల్కొని చూచి యశోదకు 
కానుపయిందని గోకులమున నందగోపనికి కొడుకు 
వుట్యాడని ప్రకటించారు. గోకులమంతా 
సంతోషంతో పొంగిపోయింది. ఓగురువాయూరప్ప! 
ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


ఓ ప్రభూ! ఆ యశోదా దేవి అప్పుడు నల్ల 
కలువమొగ్గవలె అతి మనోహరంగా నున్న నిన్ను అతి 
దగ్గరగా చూచి సంతోషముతో పరవశ యెనది. 
నందగోపుని బిడ్డవైన నీ సౌందర్యామృతం ఆమె 
కన్నులనెడి దోసిళ్ళతో జుర్రుకొన్నది. వెంటనే తను 
ఆనందంతో ఆ శిశువుకు స్తన్యమిచ్చినది. ఆమె 
అందమైన చిన్నారి పుత్రుని దేహాన్ని అంతులేని 
ఆనందంతో పుణికింది. నిజముగా ఆ యశోదాదేవి 
భాగ్యమే భాగ్యము. అటువంటి అదృష్టం ప్రపంచంలో 
ఎవ్వరికి దొరుకుతుంది? నేను దీక్ష వహించిన 
వాడనగుటచే ఈ విష్ణుగాధను తెలుగు పద్యం 
రూపంలో చెబుతున్నాను. ఓగురువాయూరప్ప! నువ్వ 
ఆలకింపుము తండ్రీ! 


3/10 
స్కీ ముల్లోకములకును ఎల్ల శుభములిచ్చి 
పరమాత్మ! గావుము పాహి! పాహి! 
ఆ నందగోపుడు ఆనందముప్పాంగ 
బ్రాహ్మణులకు నిచ్చె బహుమతులను 
మితిలేని దానాలు ఆతండు జేసెను 
ఆశీస్సులందెను అవని సురుల 
గోపాలురందరున్‌ గొనకొని శుభములౌ 
కార్యంబులన్‌ పెక్కు గరపినారు 


కృష్ణ! గోపాల! నన్నింక కృపను జూపి 
నాదు రోగంబు పోద్రోలు నయము గూర్చు 
తెలుగు పద్యంబు జెప్పెద దీక్షబూని 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


4. పూతన వధ 
చం॥ 
అనుపమ సద్దుణా భరణుడైన సుశీలుడు నందగోపుడున్‌ 
చనె మధురాపురంబునకు స్వామిగ కప్పముగట్ట కంసుకున్‌ 
తన ప్రియనేస్తమున్‌ కలిసి దారుణమౌ ఖలుదుష్ట యోచనల్‌ 
వినుమని దేవకీ పతియు విన్నపమట్లుగ జెప్పెనో ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా నందనందనుడైన ఓ (ప్రభూ! నద్గుణములే 
ఆభరణములైన నందగోపుడు (ఒకనాడు) తన 
యజమానియైన కంసునికి (సంవత్సరిక) కప్పము 
కట్టుటకు మధురానగరమునకేతెంచెను. తన 
ప్రియమిత్రుడైన నందునితో దేవకీ దేవి భర్తయైన 
వసుదేవుడు కలిసికొని దుర్మార్గుడైన కంసుని 
దారుణమైన దురాలోచనలు వినవలసినదిగ 
విన్నవించెను. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
కొంగ్రొత్త విధమున ఆలకింపుము తండ్రీ! 


తా॥ ముల్లోకములకును మంగళములు ప్రసాదించెడి 
పరమాత్మా! ఆ సమయంలో పరమానంద భరితుడైన 
నందగోవుడు (బావ్మాణులకు ఎన్నియో 
దానధర్మములను అమితంగా చేశాడు. విప్రులకు 
తన సర్వస్వమిచ్చాడతడు. వారి ఆశీర్వాదములను 
పొందాడు. తక్కిన గోపాలురందరూ శుభప్రదమైన 
కార్యములెన్నో ఆచరించారు. కృష్ణా! గోపాలా నన్ను 
కరుణించు. నా యొక్క వ్యాధిని నిర్మూలింపుము. 
దీక్ష వహించి ఈ విష్ణుగాధను తెలుగు పద్య 
రూపంలో చెబుతున్నాను. ఓగురువాయూరప్ప! దీని 
నాలకింపుము తండ్రీ! 


4/2 
zl 
“నంద! ముదంబు ముప్పిరిలె నాకు సుపుత్రుడు పుట్టినట్లు, ఆ 
నందము మిత్రమా! కలిగె” నందునితో వసుదేవుడట్లనెన్‌, 
ముందుగ నీవు నందునికి ముద్దుల బిడ్డను రీతి బల్ముచున్‌ 
నందుడు తండ్రి కాడనెడి నగ్నపు సత్యము గోప్యముంచె తాన్‌ 


తా॥ “మిత్రమా! నందుడా! (నీకు పుత్రుడు పుట్టిన వార్తను 
విని) నాకు సుపుత్రుడు పుట్టినట్లు అమితానందం 
పెల్లుబికినది” అని వసుదేవుడు నందునితో ఆ 
విధముగా చెప్పెను. నీవు నందగోపునికే ముందు 
జన్మించినట్లు, వసుదేవుడు పలికెను. అతను 
నందగోపుడు నీ తండ్రికాడను నగ్నసత్యమును తాను 
గోవ్యముగా నుంచెను. ల క్ష్మైవల్లభుడవైన 
ఓగురువాయూరప్ప! దేవా! ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


4/83 


తే॥ “అక్కడక్కడ గోకులమందు నాకు 


తా 


దుర్నిమిత్తంబు లెన్నియో తోచుచుండె 
గోకులమునకు మరలుట నీకు మేలు” 
తాను వసుదేవుని హితవు తలను దాల్చి 
నీకు ఆపద శంకించి నిముషమైన 

జాగు చేయక నందుడు స్వామి! మరలె, 
తెలుగు పద్యంబులో నేను తెలుపు చుంటి 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


“ఓ మిత్రమా! నందగోపా! నీ గోకులమున 
అక్కడక్కడ నాకు అనేక దుర్మిమిత్తములు 
కానవచ్చుచున్నవి. కావున వెంటనే నీ 
గోకులమునకు మరలిపొమ్ము అదే నీకు మంచిది” 
అని వసుదేవుడు నందునికి హితవు చెప్పగా వాని 
మాటలు మన్నించి పసిబాలుడవైన నీకే ఆపద 
కలుగునో అను శంకతో వెంటనే గోకులమునకు 
నందుడు మరలిపోయెను. ఓ గురువాయూరవ్న! 
తెలుగు పద్యంలో నేను తెలిపే ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


4/5 


పూతన యను అసురి 'పూనికి నేతెంచి 
గోపప్రీలు ఆమె గూడినారు 
“మీరలెవ్వరొనిరి గురువాయు పురనాధ! 
ఎంతొ (ప్రేమ నిన్ను ఎత్తికొనెను. 


కావాలని చిన్ని పాపలందరిని చంపుచున్న ఆ రాక్షసి 
పేరు పూతన. ఆమె గోకులమునకు వచ్చింది. అతి 
సుందరంగానున్న ఆ స్ర్తీని జూచి గోపికలందరు 
ఆవె ఎవ్వరని ఆవా చుట్టూ మూగారు. 
ఓగురువాయూరప్ప! అందాల పాపవైన నిన్ను ఆమె 
ఎంతో ప్రేమ నటిస్తూ ఎత్తుకొనెను. 


4/4 


కం॥ విరిబోణి సుందరాంగికి 


కురులున్‌ తుమ్మెదల బోలె, గోకులమునకున్‌ 
అరుదెంచె “కపట బాలక 
గురువాయూరప్ప! వినుము కోరి భజింతున్‌ 


ఓ కపటబాలకా! అప్పుడు ఆ గోకులమున 
(కదలుచున్న్ర తుమ్మెదలవంటి ముంగురులు కల 
ఒక సుందరమైన యువతి నీ దగ్గరకు అరుదెంచెను. 
గురువాయూరు దేవా! నేను అనురాగముతో 
భజించెదను. ఈ గాధనాలకింపుము. 


4/6 
స్వామి! ఆ సుందరి లలిత భావములకు 
ఆమె హొయలకు ముగ్గులై అచటి స్త్రీలు 
అడ్డగింపరు పూతన నందుచేత 
నీవు వున్నట్టి సౌధంబు నెలత చేరి 
స్తన్యమును త్రాప అందించి తల్లి వోలె 
మాయ రూపుడవైన నీకీయబోయె 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీ గురువాయూరు! విష్ణుదేవ! 


స్వామీ! ఆ సుందర ప్రీ యొక్కలలిత భావములకు, 
ఆమె హొయలకు ముగ్గులైన గోపికలు ఆ పూతనచే 
ఆకర్షింపబడి ఆమెను అడ్డుకొనకుండిరి. ఆమె నువ్వు 
వున్న సౌదంబున ప్రవేశించి నిన్ను ముద్దు చేయుచు 
మాయలమారివైన నీకు స్తన్యము త్రాపించుటకు 
ప్రయత్నించెను. నేను తెలుగు పద్యం వలె 
తెలుపుచున్న ఈ గాధను ఓ గురువాయూరప్ప! నీవు 
ఆలకింపుము తండ్రీ! 


4/7 
ai 
పూతన చంటి పాపలను పూనిక జంపుటచేత కోధివై 
పాతకి చేర్చగా ఒడిని పాపడివై నువు శంకలేక యా 
పూతన స్తన్యమున్‌ విషములూరెడి దానిని, పీల్చినాడవే 
చూతఫలంబు కైవడిని చూచునుండగ, హే జగద్విభో! 
నాతరమౌనె చెప్పుటకు నాగురువాయుపురీశు లీలలన్‌ 


తా॥ ఓ జగన్నాథా! పూతన చంటి పిల్లలను కావాలని 
చంపుట చేత నీవు మిక్కిలి కోపము కలిగినవాడవై 
ఆ పాతకి నిన్ను ఒడిలోకి తీసికొనగానే చిన్నారి 
పాపాయివలె ఏ మాత్రము శంకలేక 
మవేోవిషవూరితమైన ఆవు నృనమును 
మామిడిపండును వలె చూస్తుండగానే పీల్చినావు. 
నా గురువాయూరు దేవా! నీలీలలు వర్ణించుట 
నాతరమా. 


4/9 
ail 
గోకులమందు గోవులును గోపికలున్‌ భయటభభ్రాంతులైరిఆ 
కేకల నాలకించి తిలకించిరి రక్కసి కొండవంటి ఆ 
భీకర రూపమున్‌ పిదప పీల్చిన చన్గవపైన ఆడు, నిన్‌ 
ఆకడ జూచి భీతిలుచు అక్కున జేర్చుకొనేరు గోపికల్‌ 
ఈ కథ నీకు జెప్పుదును హే గురువాయు పురీశ! ధన్యుడన్‌ 


తా॥ నందగోకులమందున్న గోవులును గోపికలను 
భయంకరమైన ఆ పూతన కేకలను విని, 
కొండవలెనున్న దాని భీకరమైన రూపము జూచి 
భయభ్రాంతులైరి. వారు పూతనయొక్క (పీల్చివేసిన) 
దాని వక్ష్యస్థలముపై (కూర్చొని) ఆడుకొనుచున్న 
నిన్ను వెంటనే భీతినొంది నిన్ను తమ అక్కున 
చేర్చుకొన్నారు. ఓ గురువాయూరప్పా! ఈ కథ నీకు 
చెప్పి ధన్యుడనైతిని. 


4/8 


తే॥ స్వామి! నీవు పూతన విషస్తన్యమపుడు 
పీల్చి ప్రాణాలు హరియించ, పిడుగువంటి 
శబ్దమును జేసి తాను రాక్షసిగ మారి 
పడెను భూమిపై చేతులు బారుచాచి 
తెలుగు పద్యంబు జెప్పెద దీక్షితుడను 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


స్వామీ! నీవు పూతన స్తన్యమును దాని ప్రాణములతో 
పాటు పీల్చగా పూతన పిడుగు పాటున మేఘ 
గర్దనవంటి శబ్దము (ఆర్తనాదము) చేయుచు తన 
రాక్షసి రూపమును ధరించి రెండు చేతులు చాచి 
భూమిపై పడెను. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


4/10 
ముజ్జగాలకు శుభములన్‌ మోదములను 
గూర్చు, గురువాయు పురనాధ! గోపికలును 
మంగళకరమౌ నీ నామ పఠనజేసి 
రక్ష కట్టిరి నీకు ఆ రమణులెల్ల 
నాదు రోగము తొలగించి నీదు “బంటు” 
చేసికొనుమయ్య గోపాల! చిన్ని కృష్ణ! 


తా॥ ఓ గోపాల! చిన్ని కృష్ణ! ముల్లోకములకు శుభములు, 
ఆనందములు గూర్చు ఓ గురువాయూరప్ప! ఆ 
గోపికలు మంగళకరమైన నీ నామమును 
పరించుచు నీకు రక్ష కట్టిరి. అట్టి నీవు నా 
రోగమును తొలగింపుము. నన్ను నీ సేవకుని 
జేసికొనుము. 


5. గోపికల ఆనంద హేల 
చం॥ 


విని వసుదేవు బోధనలు వేగిరపాటున నందగోపుడున్‌ 

చని తను ఇంటికేగునెడ చచ్చిన పూతన దేహమున్‌ గనెన్‌ 
ఘనమగు వృక్షరాజములు గ్రక్కున కుప్పగ కూలినుగ్గయెన్‌ 
కనుక భయావహుండయెను కంజదళాక్షుని రక్షకోరుచున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణునిగాధను హే జగద్విభో! 


తా ఓ జగదీశ్వరా! వసుదేవుని బోధలు విని నంద 
గోపుడు అతి తొందరగా తన గృహమునకు పోవు 
సమయమున త్రోవలో ఒకభీకరమైన కళేబరము 
(పూతన శవము) కనిపించినది. అది క్రిందపడుటచే 
పెద్ద పెద్ద చెట్లు అనేకము కుప్పకూలి నుగ్గు 
నుగ్గయినవి. అందుకు నందుడు భయపడి 
వరమాత్ముడవైన నీ శరణు కోరాడు 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధను ఆలకింపుము. 


5/8 

నీవు స్తన్యము త్రావ పునీతమైన 
పూతన శరీరమే కాలి బూదియగుచు 
నున్నవేళ సువాసనలుర్వి నిండె 

అగరు ధూపమో! చందనమౌనా! లేక 
గుగ్గిలపు ధూపమో! యని గోకులంబు 
శంకనొందెను, వినిపింతు శౌరిగాధ 
తెలుగు పద్యంబులో నేను దీక్షబూని, 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


ఓ శౌరీ! నీవు స్తన్యము త్రాగుటచే పునీతమైన 
పూతనయొక్క శరీరము కాలిపోవుచున్నప్పుడు 
సువాసనతో నిండిన పొగలు అంతటా వ్యాపించెను. 
ఆ పొగను చూచి గోకులము ఇది అగరు ధూపమా! 
చందనపు ధూపమా! లేక గుగ్గిలపు ధూపమా! అను 
శంకకు గురియెనది. శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 
తెలుగు పద్యంగా నేను దీక్షబూని చెప్పు ఈ 
గాధనాలకింపుము. 


ర్‌/2 
cl 
పూతన గాధనంతయును పూసలు గుచ్చినయట్లు విన్న ఆ 
చేతలడంగు గోపకులు చెందిరి భీతియు విస్మయంబులన్‌ 
పూతన కాయమంతయును ముక్కలు గొద్దళులెత్తిచేయుచున్‌ 
ఆ తనువున్‌ దహించి రటు అగ్గిని దూరపు కాననంబులన్‌ 
ప్రీతిని ఆలకింపు మనవిన్‌, గురువాయు పురీశ! ధన్యుడన్‌. 


తా॥ పూసలు గుచ్చినట్లు వివరంగా గోపికలు పూతన 
కథనంతయు వివరించగానే వినిన ఆ 
గోపాలురందరికి చేష్టలు ఆగిపోయాయి. ఎంతో 
భయటభ్రాంతులయ్యారు. తరువాత ఆ పూతనయొక్క 
భయంకరమైన శరీరాన్ని గొడ్డళ్ళతో చిన్న ముక్కలుగా 
ఖండించి గోకులమున చాలదూరంగా నున్న 
అడవులలో అగ్నికి ఆవాతి చేశారు. ఓ 
గురువాయూరు పురీశ్వరా! నీ గాధను నా మనవిని 
ప్రీతితో ఆలకింపుము. నేను ధన్యుడన్‌ ప్రభూ! 


5/4 
i 
“నా తను స్పర్శ భాగ్యమున నాణ్యత కల్లును సతృలంబులౌ 
ఈ తరుణుల్‌ పునీతలయి ఇంతకుమించిన సౌఖ్య, మోద, వి 
ఖ్యాతుల గాంతు” రంచుయనినట్లుగ కాలెను దేహ మో ప్రభూ! 
పూతన పాపముల్‌ తొలగి యుర్వి సుగంధము నిండె, ఆపయిన్‌ 
నాతరమా! వచించుటకు నా గురువాయు పురాధినాయకా! 


తా॥ “నాయొక్క దేహ స్పర్శభాగ్యమున మంచి పుణ్యం 
కలుగును. ఆపై సతృలితంబులు కలుగును. త్వరలోనే 
ఆ ఫలితములు కనిపించును, సౌఖ్యము, సంతోషము, 
పేరు ప్రతిష్టలు కలుగును అని నువ్వు గోపికలతో 
అన్నట్లు ఆ దేహం కాలిపోయింది. ఓప్రభూ! 
పునీతయైన ఆ పూతన కాలుతున్న దేహం నుంచి 
సుగంధం వచ్చి నేలపై వ్యాపించింది. నా తండ్రీ! 
గురువాయూరప్ప! ఇంతకన్న ఏం వర్ణించగలను? 


5/5 


సీ బాలపిశాచమౌ పాతకి పూతన 

చంపనేరక పోయె స్వామినేల? 

ఎంత విచిత్రంబు! ఈ ఉపద్రవములు 
ఇట్లొట వసుదేవుడెట్లు నేర్చె? 

చెప్పుకొనిరి యంత చిత్రమౌ విషయంబు 
గోపజనులు తాము కూడినపుడు 

నీదివ్యవదనంబు ముదమార కాంచంగ 
తహతహలాడిరి అహరహంబు 


భక్తుడైన నారాయణ, భట్టతిరులు 
సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


5/6 
చం॥ 
ఘనముగ వాసుదేవ! నువు కాచి వసించుట గోకులంబునన్‌ 
దినదినమున్‌ ప్రవృద్ధమయె దీటుగ భాగ్యములన్ని సౌఖ్యముల్‌ 
చెనకొని మంగళంబులును శ్రేణిని గూడెను వాటినన్నిటిన్‌ 
అనుభవమంది గోకులమునందున నుండిరి గోపులందరున్‌ 
వినుగురువాయు పట్టణపు విష్ణునిగాధను హే జగద్విభో! 


తా॥ వాసుదేవా! నీవు నివనించి రక్షించుటచేత 
గోకులమున భాగ్యములు సమస్త సౌఖ్యములు కలిగి 
అది దినదిన (వ వృద్ధిని జెంది ఎన్నియో 
మంగళములు వరుసగా కూడినవి అని గోకులమున 
ఉన్నవారంతా అమితమైన ఆనందముననుభవింప 
సాగిరి. ఓ గురువాయు పురాధినాధా! జగద్విభో! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము ప్రభూ! 


తా॥ స్వామి! “బాల పిశాచమైన ఈ పూతన బాలుని 
చంపలేక పోవుట ఎంతో విచిత్రముగా నున్నది. 
ఇట్టి ఉపద్రవములు కలుగునని వసుదేవుడు 
ముందుగానే ఎట్లు తెలిసికొనెను. ఇదిచాల 
విచిత్రమైన విషయము” అని గోపజనులు 
ఒకరితోనొకరు చెవ్వుకొనుచు నీ 
దివ్యముఖారవిందము సందర్శింపవలెనని రేబవళ్ళు 
తహతహలాడిరి. 
భక్తుడైన నారాయణ భట్టతిరులు సంస్కృతంలో 
సంక్షిప్తంగా చెప్పిన భాగవత సారమును నేను 
తెలుగు పద్యంలో తెలుపుచుంటిని. 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


5/7 
చం॥ 
అనుపమ సుందరుండు మనకందని నవ్వుల పంట, శ్రద్ధగా 
వినుమని నీదు లీలలను వింతగు గాధల వోలె జెప్పుచున్‌ 
పనులు ముగించి వేగిరమె భామలు నీదరి మూక జేరుచున్‌ 
అనుదిన మాతృతన్‌ కనుచు నందరు మోదము నొందిరో ప్రభా! 
విను గురువాయి పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తాః ఓ (ప్రభూ! గోకులమున గొల్లభామలందరూ 
ఈ చిన్నారి సాటిలేని అందాల మొలక, నవ్వుల 
పంట అని, శ్రద్ధగా వినమని నీ లీలలను గాధలుగా 
చెప్పుకొనసాగిరి. తమ ఇంటి పనులు త్వరగా 
ముగించి నిన్ను చేరి చూచుటకై నీవద్దకు 
వచ్చుచుండిరి. ఆవిధంగా ప్రతిదినము సంతోషము 
నాొందుచుండిరి. నందనందనా! గురువాయు 
పురాధీశుని గాధను ఆలకింపుము. 


5/8 


తా॥ స్వామీ! గోపికలు ఒకరితో నొకరు “ఈ చిన్నారిని 
సీ చూడుడీ చిన్నారి చూచుచున్నాడులే 


నను జూచి నవ్వుచున్నాడి” నంచు 
ఒకరితో నొకరు ఆ ఉవిదలు పలుకుచు 
చేతులు జాపుచు శిశువు జేరి 
“కన్నయ్య! రార బంగారు కొండా!రార 
నేనెత్తుకొందును నిన్న” నంచు 
ముద్దుముచ్చట్లాడి మురిపాలదేలుచు 
కురిపించిరనురాగ ర్వురులు తాము 


స్వజన గారాల చేతకు మారు కలదె! 
హద్దు ఆత్మీయతకు నుండదయ్య స్వామి! 
తెలుగు పద్యంబుగా దీని తెలుపుచుంటి 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


5/9 


అమిత, సుకుమార, సుమనోహర మది స్వామి! 
నీదు మృదువైన దేహంబు నిమర గోరి 
గోపికలు తహతహలాడి కొలువుదీరి 

కర కమలముల మధ్య నిన్‌ మురిసి త్రిప్ప 

దేవ! కెందామరల యందు తిరుగుచున్న 
తుమ్మెదై విరాజిల్లితో తోయజాక్ష! 

తెలుగు పద్యంబులో భట్టతిరుల కృతిని 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


స్వామీ! అతి సుకుమారముగా మనోహరముగా 
నొప్పు నీ మృదువైన శరీరమును నిమురుటకు 
(స్పృశించు ఆనందమొండుటకు) గోపికలు 
తహతహలాడుచు ఒకచోట జేరి నిన్ను వారి 
పద్మముల వంటి చేతులలో తీసికొనుచుండిరి. 
తోయజాక్షుడవైన ఓ దేవా! అప్పుడు నీవు ఎజ్జిటి 
తామరపూవుల మధ్య తిరుగాడుచున్న తుమ్మెదవలె 
విరాజిల్లితివి. నారాయణ భట్టతిరుల కృతిని నేను 


చూడండే, నన్నే చూస్తున్నట్టుంది కదా! నన్ను చూసి 
నవ్వుతున్నాడే” అని చెప్పుకొనిరి. ఆ పాపడిని చేరి 
చేతులు జాచి “కన్నయ్యా! బంగారు కొండా! రార! 
నిన్ను నేనెత్తుకొంటాను నాన్నా!” అని 
ముద్దుముచ్చట్లుతోనూ మురిపాలతోనూ తేలుచూ, 
అనురాగ ర్వురులు కురిపించుచూ ఆనందించిరి. 
ఆత్మీయుల గారాబమునకు హద్దులుండునా! 
స్వజనుల అనురాగమునకు అంతుండదు కదా! 
తెలుగు వద్యంగా నేను తెలుపుచున్నాను. 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


తెలుగు పద్యంగా చెబుతున్నాను. ఓగురువాయూరప్ప! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 
5/10 
తల్లి అయిన యశోదమ్మ స్తన్యమీయ 
నిన్ను ఒడిచేర్చి మురియుచు నిన్ను పుణికి 
మధురభావ లహరిలోన పరవశించి 
చూచె ఆనందమూర్తి! నీ శోభనంత 
నాదు రోగంబు నణగించి ఆదుకొనము 
వినుము శ్రీ గురువాయూరు విష్ణుదేవ! 


ఓ ఆనందమూర్తీ! నీ తల్లియైన యశోదమ్మ నిన్ను 
ఒడిని జేర్చి స్తన్యము నిచ్చి అతి సంతోషముతో 
ముద్దు చేయుచు నీ సుందర ముఖారవిందమును 
జూచి మధురభావ లహారిలో వోలలాడుచు 
పరవశించుచుండెడిది. అట్టి ఓ విష్ణుదేవా! 
నారోగమును తొలగించి నన్ను రక్షింపుము. 
శ్రీగురువాయూరప్ప! ఈ గాధను ఆలకింపుము 
తండ్రీ! 


6. శకటాసురవథ 
చం॥ 
జనని యశోద బాలకుని జన్మదినంబున గోకులంబునన్‌ 
తన పరివారమున్‌ హితుల ధాత్రిసురోత్తములందరిన్‌ గృహం 
బునకును బిల్చి దీవెనలు బొట్టికి నీయగ జేసె, ఆపయిన్‌ 
నిను యొక 'బండి దాప్రనను నిల్బుచుబోయెను వంటయింటికిస్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను హే జగద్విభో! 


తా॥ ఓ జగదీశ్వరా! ఒకప్పుడు నీ జననిలైైన 
యశోదాదేవి నీ జన్మదినమున గోకులమున తన 
బంధువులను, స్నేహితులను, భూసురులైన 
బ్రాహ్మణోత్తములను ఆవ్వానించినది. వారిచే 
పాపాయికి దీవెనలిప్పించినది. ఆ తరువాత ఆ తల్లి 
నిన్ను ఒక బండి దగ్గర ఉంచి తాను వంటయింటి 
లోనికి వెళ్ళినది. ప్రభూ! గురువాయూరు పురంలో 
నున్న ఆ విష్ణుదేవుని గాధను ఆలకింపుము తండ్రీ! 


6/3 
si 
భీకరమైన యాధ్వనులు విన్న లతాంగులు గోపభామినుల్‌ 
పాకొని భీతిచే వణకు వక్షములన్‌ అరచేత నొక్కుచున్‌ 
ఆకడ జేరి చూచిరట అంతట ముక్కలు చెక్కలౌచు యే 
కాకృతిగుట్ట మధ్య నువు ఆడుచునుంటివి నందనందనా! 
ఈ కధనాలకింపుమిక హే గురువాయుపురాధినాయకా! 


తా॥ నందనందనా! భయంకరమైన ఆ శబ్దములను విన్న 
గోపికాంగనలు భీతిల్లి ఆయాసముతో వగర్చుచు 
(కంవించెడి వక్షన్ధలములను అరచేతులతో 
నొక్కుకొనుచు) వచ్చిరి. అప్పుడు అన్నిచోట్లా 
విసిరివేయబడిన ఒక గుట్టలా ఉన్న పెద్ద పెద్ద 
చెక్కముక్కలను వాటి మధ్య వారికి నువ్వు 
కనిపించావు. ఓ గురువాయురప్ప! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


6/2 

తే॥ ఆ యశోదమ్మ నిను గావ సాయమునకు 
గోప బాలుర నీచెంత కాపు నుంచె 
వారు కొంతసేపయినాక భయమునొంది 
ఏడ్చి పెనుకేకలను పెట్టి రెంతొ తడవు 
పెద్ద ఛటఛటా ధ్వనులతో విరిగియున్న 
కలపబండి నొక్కటి వారు గాంచినారు 
వారి కేకలు ఆ ధ్వనిన్‌ తరుగజేసె 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


ఆ యశోదాదేవి నీ సంరక్షణ కొరకు కొంతమంది 
గోపబాలురను నియోగించింది. కొంతసేపు గడిచాక 
ఆ బాలురు పెద్దగా ఏడ్చుచు, చాలసేపు ఆర్తనాదములు 
చేసిరి. పెద్ద ఛటఛటా ధ్వనులతో, అంతవరకు అక్కడనే 
నిలిచియున్న ఒక కర్రబండి ఉన్నట్లుండి విరిగి 
ముక్కలైపోయెను. వారి ఆర్తనాదములు ఆ ధ్వనిలో 
మిళితమై పోయెను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము. 


6/4 

“అయ్యయో! పసివానికి ఆయెనేమి?” 
అనుచు ఆర్తనాదముల నందాది జనులు 
బ్రాహ్మణోత్తముల్‌ మున్నగు వారు జేరి 
కనులు భాప్పపూరితములై చనిరి అటకు 
తల్లి ఒడిలోన నందనందనుని గాంచి 
ఊరడిల్లిరి కొంచెము ఊరిజనులు 
తెలుగులో చెప్పెదను భట్టతిరుల కృతిని 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


“అయ్యయో! పసివానికి ఏమైనది? ఏమైంది?” అని 
ఆర్తనాదములు చేయుచు నందుడు మొదలైన 
గోపజనులు, బ్రాహ్మణోత్తములు కన్నీరు కార్చుచు 
అక్కడకు వచ్చిచేరారు. అప్పుడు క్షేమంగా తల్లి 
యశోదాదేవి ఒడిలో నందనందనుడవైన నిన్ను 
చూచి కొంత ఊరడిల్లినారు. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


6/5 
ఉ!। 
“అక్కజమాయె! ఏమిటిది? అంతటి బండియు తుక్కుతుక్కయెన్‌ 
ఎక్కడి చోద్యమీ ఘటన యెందులకాయెను నేర్వమైతిమే!” 
అక్కడ నున్న గోపకులు అద్భుతమే! యని విస్మయంబునన్‌ 
ముక్కున వ్రేలువైచికొని మూగగ మారిరి నందనందనా! 
ఇక్కధనాలకింపుమిక హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ నందనందనా! ఇదేమి ఆశ్చర్యము? అంతటి 
పెద్దబండి ముక్కలుముకృలైపోయి తుక్కు తుక్కయింది. 
దీనికి కారణమేమిటి? ఈ సంఘటన లెందుకు 
జరుగుతున్నాయి తెలుసుకోలేకపోతున్నాం అనుచు 
అక్కడయున్న గోపాలురలో (వ తియెొుక్కరు 
మహాశ్చర్యంతో ముక్కున వ్రేలు వేసుకొన్నారు. 
మాటలు రాక మూగపోయారు. ఓ గురువాయూరప్ప! 
ఈ కథ నాలకింపుము తండ్రీ! 


6/7 

తే నీ ప్రభావము నెరుగని నీ స్వజనులు 
ఈ కథంతయు జూడక ఇటుల అనిరి 
భీతిజెందిన బాలురు మతులు తప్పి 
చెప్పు కథలను నమ్మలేమెప్పుడైన; 
పూతన విషయం బెరిగిన వూరి జనులు 
నిజము ఈగాధ అని నమ్మి నిలచినారు 
తెలుగు పద్యంబుగా భట్టతిరులకృతిని 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


స్వామీ! నీ ప్రభావము తెలియని నీ గోపజనులు 
కొందరు ఈ కథనంతా చూడనందున “భయంతో 
మతిబోయిన గొల్లపిల్లలు చెప్పుకొంటున్న కథల్ని 
ఎప్పటికీ నమ్మజాలమని” పలికిరి. మరికొందరు 
పూతన సంఘటన చూచినవారు ఆ అనుభవంతో ఇది 
నిజముగా జరిగిటే యుండుననే నమ్మకంతో 
నిలిచియుండిరి. నారాయణ భట్టతిరుల కృతి తెలుగు 
వద్యముల రూవంలో చెబుతున్నాను. 
ఓగురువాయూరప్ప! ఈ కథను ఆలకింపుము తండ్రీ! 


6/6 
చం 


తను చనుబాలకేడ్చుచునె తక్కిన బాలురు చూచుచుండగా 
జనహితుడైన ఆ శిశువు చాచిన కాళ్ళను ఊపి తన్నగా 
ఘనమగు బండి నేలబడి (గ్రక్కున ఆయెను క్రిందమీదగా 
కనులతొ మేముజూచితిమి కల్లలు కావని చెప్పిరందరున్‌ 
వినుగురువాయు పట్టణపు విష్ణుని గాధను ఓ జగద్విభో! 


తా॥ ఓ జగత్సతీ! ఈచిన్నారి బాలుడు చనుబాల కొర 
ఏడ్చుచు (తక్కిన బాలురు చూస్తుండగానే) జనముద్దు 
బాలుడైన ఆకృష్ణయ్య కాళ్ళనటూనిటూ కదల్పు 
కాళ్ళు చాచి తన్నగా అతని కాళ్ళు తగిలి ఘనమైన ఆ 
బండి తలక్రిందులైనది. ఈ వింతను మేము కనులారా 
చూచితిమి (అబద్ధంకాదు) అని అందరూ చెప్పిరి. 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


6/8 
చం॥ 
పగడపు కాంతితో చెలగు బాలుని పాదసరోరుహాలకున్‌ 
తగిలిన వేమొ దెబ్బలని తామర చేతులు కందిపోయెనో 
మిగుల గగుర్చు దేహముల (ప్రేమగ నిన్‌ నిమిరేరు గోపికల్‌ 
తగు గురువాయు పట్టణపు దైవమ! నీ కథనాలకింపుమా 


తా॥ ప్రభూ! “పగడాలవలె ఎట్జటి కాంతితో నొప్పు 
కన్నయ్య పాదపద్మములకు దెబ్బలు తగిలినవేమో, 
అందమైన తావురలవంటి చేతులు 
కందిపోయినవేమో” అని గోపికలు అధికమైన 
అనురాగముతో (గగుర్పాటు చెంది) నీ దేహమును 
(ప్రేమగా నిమర సాగిరి. ఓ గురువాయూరు దేవా! 
నీ కథను ఆలకింపుము తండ్రీ! 


6/9 
చం॥ 
“ఘనుడు మురారి దీవెనలు గట్టిగనుండుట బాలకృృష్ణుడున్‌ 
తను కుశలంబు నుండెగద! ధన్యుడనైతిని బాలునీయుడీ” 
తనువు గగుర్చబాహువుల తానును ఎత్తికొనంగ సిద్ధమై 
తన హృదయంబుకద్దుకొనె తన్మయుడై నిను నందగోపుడున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణునిగాధను హే పరాత్సరా! 


తా॥ “జగదీశ్వరుడైన ఆ మురారి కృపాకటాక్షములు 
బలంగా ఉండుట వలన నేడు మా బాలకృష్ణుడు 
క్షేమముగా ఉన్నాడు. ధన్యుడను. నా చిన్నారిని 
ఒకసారి నాకివ్వండి” అని నీతండ్రి నందగోపుడు 
శరీరమంతయు గగుర్పాటు చెందగా నిన్ను తన 
చేతులలో ఎత్తుకొని హృదయానికి హత్తుకొని 
తన్మయత్వం చెందాడు. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


6/11 
ai 
అంతట నందగోపుడును ఆదరమొప్పగ భూసురాలీకిన్‌ 
సంతసమంద కాన్మలిడి సౌఖ్యమునుండగ దీవెనల్‌ గొనెన్‌, 
వింతగు బాల్యచేష్టలతొ ప్రీతిని గొల్పితివయ్య నాపయిన్‌ 
సుంత దయుంచుమో వరద! జూపుము నీకృప బాపరాద,నా 
కింతటి రోగబాధనిక హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్ప! అప్పుడు నందగోపుడు, గౌరవ 
మర్యాదలనందుకొన్న బ్రాహ్మణులకు సంతోషముతో 
చాల కానుకలిచ్చి “నాఖ్యముగానుండ”మని 
ఆశీస్సులను పొందెను. కృష్ణా! నీవు నీ వింతైన 
చిలిపి బాల్య చేష్టలచే గోకులమును ప్రీతితో 
పరవశింప జేసితివి. ప్రభూ! నామీద కరుణతో 
నీకృపజూపి నా రోగమును నిర్మూలించి నా బాధను 
తొలగింపుము, తండ్రీ! 


6/10 

తే బండిలో దాగి నిను జంప వచ్చినట్టి 
అసురునా విధి నవలీల నంతమొంద 
జేసియుందువు హే ప్రభూ! చిన్ని కృష్ణ 
శుద్ధ సత్త్వస్వరూపుడౌ సురనుతుండ 
వైననీయందు లీనమైనందుజేత 
వాని ఎముకలున్‌ చూర్ణమై మాయమయ్యె 
తెలుగు పద్యంబుగా భట్టుతిరుల కృతిని 
వినుము శ్రీగురువాయూరు విష్ణుదేవ! 


ఓ (ప్రభూ! బండిలో దాగికొనిన రాక్షసుడు 
ఆవిధముగ నిన్ను చంపప్రయత్నించగా వానిని నీవే 
అవలీలగా అంతమొందించినట్లున్నావు. ఓ 
చిన్నికృష్ణా! శుద్ధ సత్త్యస్వరూపుడవై దేవతలచే 
కీర్తింపబడు నీయందు లీనమైపోవుటచేత ఆ 
రాక్షసుడు అస్థికలు కూడ చూర్ణమై కనిపించకుండ 
బోయెను. నారాయణభట్టతిరుల కావ్యాన్ని తెలుగులో 
చెబుతున్నాను. ఓగురువాయూరప్ప! ఆలకింపుము 
తండ్రీ! 


7. తృణావర్త సంహారము 


జనని యశోదకు స్వామి! నీవొకనాడు 
స్ఫురియింపజేస్తివి చోద్యమొకటి, 
“అడ్డాలపాపడు” అమిత భారంబాయె 
ఇదియేమి ఆశ్చర్య మింతి తలచె 
నిన్మొక పాన్సుపై నిద్రింపగా జేసి 
విస్మయ భావాల వెలది మునిగి 
పనిభారమధికమై వంటింట జేరెను 
పనిలో నిమగ్నమై మజచె నిన్ను, 


బాలలీలలు చూపావు మతొకసారి, 
భట్టుతిరుల భాగవతము పద్యకృతిగ 
తెలుగు జేసితి ధన్యుడన్‌ దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


తా॥ ఓ గురువాయూరప్ప! నీవు మణియొకసారి, నీ 
బాల్యలీలలను చూపావు. ఆ కథనాలకింపుము. 
ఒకనాడు నీ తల్లియైన యశోదాదేవికి నీవు మిక్కిలి 
బరువైపోయినట్లు స్ఫురింపజేశావు అప్పుడు ఆమె 
“నా చిన్నారి పాపడు ఇంత బరువున్నాడేమిటి?” 
అని ఆశ్చర్యపడుచు నిన్ను ఒక ప్రక్కపై పరుండబెట్టి 
ఇంకా ఆశ్చర్యపోతూనే వంటింట్లో తనపనిలో 
నిమగ్నమైపోయింది. అప్పుడు నీవు నీ బాలలీలలు 
మటొక్కసారి చూపావు. ఓ దేవదేవ నారాయణభట్ట 
తిరుల కృతిని నేను తెలుగు వద్యములో 
చెబుతున్నాను. ధన్యుడను తండ్రీ! 


7/3 
చం॥ 
ఘనమగు దుమ్మరేగియట కమ్మెను దట్టపు కారుచీకటుల్‌, 
కనబడకుండబోయెనిక కన్నులకేమియు గోకులంబునన్‌ 
“మన చినపాపడేడనుచు” మాత యశోదయు చేరెనాస్థలిన్‌ 
కనులకు తోపవాయెనిక కంటికి మింటికి ఏడ్ఫె తల్లియున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణునిగాధను, నందనందనా! 


తా॥ నందనందనా! చెలరేగిన దుమ్మువలన దట్టమైన 
కారుచీకట్లు అలముకొని గోకులమున ఎవ్వరికీ ఏమీ 
కనబడకుండ బోయెను. ఇంతలో నీ జనని 
యశోదాదేవి మన చిన్నవాడు ఏడి? అని 
వశ్నించుచు అచటికి వచ్చి నీకేమన్నా 
అయిందేమోనని కంటికి దారగా రోదిస్తూ 
అడిగింది. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


7/2 


తే అంత చాల దూరమునుండి అమిత భీతి 


గొలుపు శబ్దంబు వినబడి కలచె మదిని 
దుమ్ము వ్యాపించి దిక్కులు తోపవాయె 
భక్త హృదయాల దోచెడి వాడవైన 
నిన్ను ఆ తృణావర్తుడన్‌ నిశిచరుండు 
వచ్చి సుడిగాలిలా గొని పారిపోయె, 
భట్టతిరుల కావ్యంబును పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


స్వామీ! అప్పుడు చాల దూరమునుండి అతి 
భయంకరమైన శబ్దము వినవచ్చెను. అది 
మనస్సులను కలత బరచెను. ఇంతలో విపరీతమైన 
దుమ్ము అన్ని దిక్కులలో వ్యాపించెను. భక్తజన 
హృదయాలను హరించు శ్రీవారివైన నిన్ను 
తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి 
ఎత్తుకొని పారిపోయెను. ఓ గురువాయూరప్ప! 
నారాయణభట్ట తిరుల కావ్యాన్ని తెలుగు పద్యంగా 
వినుము దేవా! 


7/4 
దనుజుదడెంతయో బలశాలియైన గాని 
ఓప లేకుండె నీభారమో మహాత్మ! 
అతని వేగము క్షీణించె, దృతియు తగ్గె, 
చేష్టలుడిగెను, మితిలేని చింత ఆయె 
అంత సుడిగాలి హోరునూ అధికమాయె 
గోకులంబున ఆ తల్లి గోలయంత 
బాగ వినిపించసాగెను వాసుదేవ! 


వినుము గురువాయుపురనాథ! విష్ణుగాధ 


ఓ మహానుభావా! తృణావర్తుడను ఆ రాక్షసుడు 
మిక్కిలి బలశాలియై కూడ నీ మహాభారమును 
మోయలేకపోయెను. తనవేగము క్షీణింపగా అతడు 
నిస్సత్తువ కలిగి నిశ్చేష్టుడై మిక్కిలి మనోవ్యధ 
జెందెను. అంతలో సుడిగాలి యొక్క హోరుకూడ 
అదికవ్లానది. గోకులంబంతయు ఆ తల్లి 
ఆక్రందనలు వినిపింపసాగినవి. వాసుదేవుడవైన 
ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


7/5 

తా॥ ఆ యశోదాదేవి ఆర్తనాదముతో గూడిన ఏడుపును 
సీ|| ఆ యశోదాదేవి ఆర్తనాదము, యేడ్పు విని నందుడు ఇతర గోపాలురందరితో కలిసి మీ 
విని నందగోపుండు వేగిరంబె ఇంటికి వచ్చి, విషయమును గ్రహించి వారును 
మీ ఇంటికేతెంచి మిత్రులందరితోటి రోదించ మొదలిడిరి. సర్వజీవులకు ముక్తిని 
విషయంబు గ్రహియించి బెక్కి ఏద్బె, ప్రసాదించు సర్వేశా! వాటి స్వామివి నువ్వు. అట్టి 
సర్వజీవులకును సర్వేశ! ముక్తిప్ర నిన్ను వదిలించుకొని పాజిపోబోయిన 
సాదించు వాడవు స్వామి వీవు తృణావర్తుడను ఆ రాక్షసుని విడిచి పెట్టక 
అట్టినిన్‌ విడనాడి అసురుండు పారిపో యుంటివి. అంతట ఆ రాక్షసుడు ఆకాశ 
బోయె, వానిని వీడవాయె నీవు, మార్గమునుండి కిందవడి పోయెను. 
నారాయణభట్టతిరి కృతి అయిన నంక్షిప్త 
పడె తృణావర్తుడాకాశ పరిధినుండి భాగవతమును తెలుగు వద్యరూవ ౦లో 
భట్టతిరి కృతి సంక్షిప్త భాగవతము (వాయుచున్నాను. ఓ దేవదేవా! 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! శ్రీగురువాయూరులోని విష్ణుదేవుని గాధను 

వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ ఆలకింపుము తండ్రీ! 


7/6 మునుపు చూచియుండలేదు. పిదప అచట పడియున్న 
చం॥ తృణావర్తుడను ఆ రాక్షసుని వక్షస్థలము పై నీవు 
మనమున దుఃఖతప్తులగు వారలు నందుడు వాని ఆనందముగా ఆడుకొనుచుండుట గోపకులందరు 

మి(త్రులున్‌ గమనించిరి. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
కనుగొనినారు భీకరపు కాయమునొక్కటి ఆలకింపుము తండ్రీ! 
పెద్దబండపై 7/7 
మును అటువంటి దృశ్యమును మొత్తము పడెను నింగినుండొక పెద్ద బండపైన 
గోకులమందు జూడరే అసువులను బాసె చిటికెలో నసురుడంత 
దనుజుని రొమ్ముపై నువు ముదంబున ఆడుట చితికి నుగ్గాయె కాయము అతనిపైన 
చూచిరందరున్‌ నవ్వులొలుకుచు కూర్చొని నల్లనయ్య! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను, లేత తామర హస్తాల లీలవోలె 
నందనందనా! కొట్టుచుంటివి; జూపట్టె కొండపైన 


తా ఓ నందనందనా! మనస్సులో దుఃఖాక్రాంతులయిన నీలమణి వలె నందుడు నిన్నుజూడ 
నందుడు మొదలైన గోపాలురందరికి గోకులమున వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


నర ఓ గురువాయూరప్ప! ఆకాశమునుండి పెద్దబండపై 


భయంకరమైన దేహము పడిపోవుచుండుట 


పడి, ప్రాణములను పోగొట్టుకొన్న ఆ తృణావర్తుడను 
గోచరమైనది. అటువంటి దృశ్యమును వారు ఇంతకు 


రాక్షసుని మహాకాయము చితికి నుగ్గయిపోయినది. 


అంతట ఆ రాక్షసునిపై నీవు కూర్చొని నవ్వుచూ, 
కములములవంట్‌ నీ వాన్న్వముతో లీలగా 
కొట్టుచుంటివి. అప్పుడు కొండపై భాసిల్లుచున్న 


తే॥ అట్టి నీకు వందనములు ఆదిదేవ! 


భట్టతిరులు చెప్పినయట్టి భాగవతము 
తెలుగు పద్యంబుగా నేడు తెలుపుచుంటి 


నీలమణివలె నందుడు మొదలైన వారికి కనిపించితివి. 
ఓ దేవా! ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


వినుము గురుమరుత్సురనాధ! విష్ణుగాధ 


నందుడు మొదలైన గోవకులలో పెద్దలంతా 

7/8 ఒక్కొక్కరు వరుసగ నిన్ను తమహృదయములకు 
హత్తుకొని ముద్దులాడిరి. ఆ తరువాత గోపికలు 
కూడ నిన్ను ఆతురతతొ తమచేతులలోనికి 
తీసికొనుటకు నిద్ధపడుచుండిరి. నీవును నీ 
కరకమలములను వారివైపు చాచుచుంటివి. అట్టి 
గోపికలందరు గుంపుజేరి నీకు నమస్కారములు చేయుదును. నారాయణ 
ఆతృత హెచ్చిన అతివలు నిన్నెత్తి భట్టతిరులు రచించిన సంక్షిప్త భాగవతమును నేడు 
కొన సిద్ధపడిరి ఆ గోకులమున తెలుగంవద్యంగా తెలువుచంన్నాను. 


కరకమలంబులన్‌ వారివైపున నీవు ఓగురువాయూరప్ప! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
జాపుచుంటివి ప్రభూ! జనులు మురియ తండ్రీ! 


నందాది గోపులానందంబుతో నిన్ను 
అందరు యెదలకు హత్తుకొనిరి, 
ముద్దాడుచుండిరి మోహనాకార! నిన్‌ 


7/9 7/10 
a స్వామి! ఇట్లు గాలిగ మారి వచ్చినట్టి 
అంతట నందదంపతులు అచ్యుతు నివ్విధి గొల్చి నారు “మా అసురు నంతబు జేసిన అచ్యుతుడవు 
కింతటి లోకమందునిక యెవ్వరు దిక్కగు లోకరక్షకా! నాదు వాతరోగంబును నయము జేయ 
కంతుని తండ్రియౌ హరివి కావగ మాసుతు లేరులేరయా”, వేల? నిశ్ళ్శేషముగ దేవ! ఏమి జేతు? 
వింతగ నీకు మొక్కిరట విష్ణుడు జిష్టుడు నీవె కృష్ణుడన్‌ మాటి మాటికి ప్రార్థింతు, వదలబోకు 
చింతనలేక పోయెకద! శ్రీగురువాయుపురాధినాయకా! వినుము గురుమరుత్సురనాధ! విష్ణుగాధ 


తా॥ అప్పుడు నీ తల్లిదం[డ్రులై యశోదానందులు ఓ గురువాయూరప్పు! స్వామీ! నీవు ఈ విధముగ 


మొదలైన వారు “ఓ అచ్యుతా! ఇంక మేమేమి 
చేయగలము? ఈ లోకంలో మాకు దిక్కెవరు? 
మన్మధుని జనకుడైన ఆ శ్రీహరి దక్కమావీడ్డను 
రక్షించుటవలన మా బాధలను పోగొట్టగల వేరు 
దిక్కులేదు. ఆయనకు 'మొక్కెదము” అని వింతగా 
విష్ణుడును, జిష్టుడును, శ్రీకృష్ణుడును నీవే అనే 
ఆలోచనే లేక, ఓ గురువాయూరప్ప! వారందరు 
దేవదేవుడు అయిన నీకు (యొక్కిరి. 


గాలి రూపమున వచ్చినట్టి రాక్షసుడు తృణావర్తుని 
నాశనము జేసితివి. ఇకనాకు సంక్రమించిన 
వాతరోగములను నిశ్చేషముగా ఎందులకు 
రూపుమావవు? నేనేమి చేయగలను? నిన్నే 
మాటిమాటికీ ప్రార్థింతును. నన్ను విడనాడకుము. 
ఓ దేవదేవా! ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


8. శ్రీకృష్ణునకు జాతక కరాది తా॥ ఓ దేవదేవా! నీకెట్టి కర్మబంధములును లేవు. 
- సంస్కారములు మ అయినప్పటికీ వసుదేవుని మాటమన్నించి నీకు 


జాతకర్మాది సంస్కారములను అతి రహస్యముగా 
బీ కర్మబంధములేని ఘనుడవు నీవయ్య జరిపించుటకు గర్గమహర్షి మీ ఇంటికి విచ్చేసెను. 
కర్మసంస్మారముల్‌ గజిప వచ్చె ఆ మహర్షి జ్యోతిష శాస్త్రమున నిష్టాతుడు. కావుననే 
మౌనిగర్లుడు తాను వసుదేవు పనుపుపై ఆ వమువోత్ముడు మీ నందవ్రజవును 
మీఇంటికేతెంచె మిమ్ము కలియ గొల్లపల్లెకేతెంచెను. నారాయణ భట్ట తిరులవారు 
జ్యోతిష్మమున మౌని అతిప్రవీణుండౌట సంస్కృతములో అతి సంక్షిప్త భాగవతమును 
జాతకర్మంబులన్‌ జరుపవచ్చె తమరోగపీడ తొలగుటకు జెప్పిరి. నేను దానిని 
ఆ మహాత్ముండును అరుదెంచె నొకనాడు తెలుగు పద్యం చేశాను. ఓ గురువాయూరప్ప! ఈ 
గొల్లపల్లెకు అతి గోప్యముగను విష్ణుగాధనాలకింపుము. 
8/2 
సంస్కృతమున భాగవతపు సారమెల్ల యాదవుల కులగురువైన యట్టి మౌని 
భట్టతిరులు చెప్పిరి రోగ బాధ తొలగ గర్లుడేతెంచ తమ ఇంటిగడప యందు 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! నందుడా నందపడి వందనంబు జేసి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ నీకు జాతకర్మాదుల నెజపు కోర్కె 
తెలిపె, చిరునవ్వుతో మౌని పలికెనంత 
వినుము గురువాయుపురనాధ! విషుగాధ 


ఓ గురువాయూరప్ప! యాదవుల కులగురువు 
మునీశ్వరుడు అయిన గర్గమహర్షి తమ ఇంటి గడప 
త్రొక్కుట జూచి ఆనందం పొందిన నందగోపుడు 
వందనమాచరించెను. నందునికి గూడా నీకు 
జాతకర్మాది సంస్కారములను చేయించవలెనను 
కోర్కె ఉన్నందున ఆ ముని చిరునవ్వుతో తన 
మననులోని మాటను చెప్పను. ఈ 


యదువంశ కుల గురువైన గర్గాచార్యుల వారు 
నందునితో అయ్యా! ఈ పని చాల రహస్యముగా 
నెరవేర్చవలెను. ఎవ్వరికిని తెలియరాదు అని 
పలుకగా, నందుడు మీ అన్నద మ్ములిద్ధరిని 
ఆయనకు చూపించెను. నందుడు ఆశ్చర్యంతో 
ఎందుకింత గోప్యమో అనుకొనెను. పులకించి 
పోతున్న ఆ ముని మీకు జాతకర్మలు నిర్వహించెను. 
విష్ణుగాధనాలకింపుము దేవదేవా! పురుషోత్తముడవైన ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధ నాలకింపుము, తండ్రీ. 

8/3 8/4 
al చం॥। 
“ఈపని గోప్యముంచవలె నెవ్వడు దీనిని నేర్వరాదయా” ఘనుడగు బాలకుండితడు గాన అనంతుడు వేలనామముల్‌ 
అ అలుక రని లటుడు మంబ అన్నద మాలిన చెనకని దేని నెంచెదను చెప్పెదనేమని గర్గమౌనియున్‌ 
చూపుచు నందుడున్‌ తలచె “వోద్యము ఇంతటి గోప్యమేలనో!” అనుకొని తాన్‌ రహస్యముగ అద్భుత నామము చెప్పెనీ చెవిన్‌ 


తాన్‌ పులకించు మౌనియును తానొనరించెను జాతకర్మలన్‌ విను గురువాయుపటణపు విష్ణుని నామము “కృష్ణుయే ప్రభూ! 
హే పురుషోత్తమా! వినుము ఈ గురువాయుపురేశు గాధలన్‌ 


101 102 


తా॥ ఈ బాలుడు చాలగొప్పవాడు. వేలకొలది పేర్లున్న 
అనంతునివంటివాడు. ఇప్పుడు ఈయనకు నేను 
ప్రయత్నించి ఏమని నామమును నిశ్చయించను, 
అని గర్గమహర్షి అనుకొనుచు నీకు తాను 
రహస్యముగా నీ చెవిలో అద్భుతమైన నామమును 
ఉచ్చరించెను. ఓ గురువాయూరప్ప! విష్ణునియొక్క 
ఆ నామము "కృష్ణ యే ప్రభూ! ఆ దివ్యమైన 
నామమును ఆలకింపుము తండ్రీ! 


8/5 


అరయ "కృషి ధాతువును కూడి ఆణి యనెడి 
ధాతు విచ్చును స్వామి! శబ్దమ్ము “కృష్ణ” 
దానినస్తిత్వ మానందమని తెలియుము 

అట్లె లోకాల పాపమ్ములన్ని నీవు 

గొనుచు నశియింపజేతువు అనెను మౌని 

నీకు కృష్ణుడు అను పేరు నిశ్చయించె 

తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 

వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


103 


నందనందనా! నీకు ఇంకా ఇతర 
నామములనేకమున్నవని గర్లాచార్యులు వాని 
నెరింగించెను. నీ అన్న రాముడు అతి బలశాలియని 
(బలభద్రుదని) నామమొసంగెను. ఆ నామములలో 
ప్రతియొక్క దానికి అర్ధమును వివరించెను. అయితే 
ఈ బాలుడు న్వయంంగా అచ్యుతండైన 
శ్రీమన్నారాయణుడను సత్యమును మాత్రము 
గోప్యముగా నుంచెను. గురువాయూరప్పవైన నీవే 
శ్రీపతివి. 


8/7 


చం॥ 

తెలుపుచు నీ మహాత్యమును తేకొని గర్జుడు వెల్లడించె తాన్‌ 
కలుగదు దుఃఖమెన్నటికి కానరు మాయను వీనికోరినన్‌ 
తెలియుడు ఈ మహామహానని ద్వేషి నశించుట నిత్యసత్యమౌ 
పలికిన గర్గమౌనికట వందనముల్‌ పలుచేసె నందుడున్‌ 
ఇల గురువాయు పట్టణపు ఈశ్వర! నీ కధ జెప్పెదన్‌ ప్రభూ! 


105 


తా॥ స్వామీ! పరిశీలించగా "కృషి అనే ధాతువును 
కూడినచో 'ణి అనే ధాతువు “కృష్ణ అను 
శబ్దమునిచ్చును. దానికి అస్తిత్వము, ఆనందము 
అని అర్థములు. అదే విధముగా దేవదేవా! 
లోకాలన్నిటి లోని పాపమును ఆకర్షించి నశింప 
జేసెడి వాడు అనియు అర్ధమున్నది, అని గర్గముని 
కృష్ణుడు అని పేరు పెట్టెను. ఓ గురువాయూరప్ప! 
నీ విష్ణుగాధను నేను తెలుగులో చెబుతున్నాను 
ఆలకింపుము తండ్రీ! 

8/6 

చం॥। 

ఇతరములైన నామము లనేకము తెల్పన సాధ్యమో ప్రభూ! 

అతి బలశాలి” రాముడని అన్నకు నామమొసంగె గర్లుడున్‌ 

ప్రతియొక నామమెందులకు వచ్చెనొ తెల్పను మౌని ఆ సభన్‌ 

అతడిది తెల్పడాయె ఇతడచ్యుతుడంచని గోప్యముంచె శ్రీ 

పతి! గురువాయుపట్టణపు పాలకుడీవయ, నందనందనా! 


104 


తా॥ ఓ (ప్రభూ! గర్భమహార్షి నందగోపునితో నీ 
మహాత్యమును గంరించి చెప్పుచు “నిన్ను 
కోరుకొన్నవాడు మాయవలన కలుగు దుఃఖములను 
పొందడు. అట్లే నిన్ను ద్వేషించువాడు నిశ్ళేషముగా 
నశించును. ఇది నిత్యసత్యము అని పలికిన ఆ 
మహర్షికి నందుడు వందనమాచరించెను. ఓ 
గురువాయుపురాధి నాధా! నేనీ ప్రపంచమునకు 
నీ కథ నెరింగింతును. 


8/8 


చం॥। 

దనుజుల బట్టిజంపు, నిక తన్మయులై శరణన్న వారికిన్‌ 
గొనకొని మేటి సద్గతుల గూర్చును, ఈతని కీర్తి చంద్రికల్‌ 
అనుపమలీల వ్యాప్తిగను అయ్యగ విందువు వానిగాధలన్‌ 
అని తను జెప్పె నందునకు ఆ వివరంబుల గర్గమౌనియున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను హే జగద్విభో! 


106 


తా॥ ఇక ఇతడు అనేక రాక్షసులను జయించును. తనను 
ఆరాధనతో శరణన్నవారికి ఉత్తమమైన 
సధ్గతులనందించును. ఇతని కీర్తిచంద్రికలు 
నిరుపమానంగా వ్యాప్తిచెందును. ఇతని గురించి అనేక 
కథలు ప్రచారమగును. వాని తండ్రిగా అవన్నీ నీవు 
వింటావు అని గర్గమహాముని నీ ప్రభావమును గూర్చి 
నందునకు చెప్పెను. జగద్విభుడవైన గురువాయూరప్ప! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము, తండ్రీ! 

8/9 

i 

“ఈతనిపైన శ్రద్ధయును ఎక్కుడు భక్తిని గల్లియున్నచో 

తాన్‌ తొలగించు నాపదలు తప్పక, వీనికి ప్రేమ నీయుడీ” 

ప్రీతిగ జెప్పె గర్గముని విష్ణుడ వీవని దాచె నిక్కమున్‌ 

శ్రీతరుణీ విభో! వినుము శ్రీగురువాయు పురీశు గాధలన్‌ 


తా॥ శ్రీనాధుడవైన గురువాయూరప్పా! గర్గాచార్యులిట్లు 
చెప్పిరి” ఇతనిపై (శ్రద్ధభక్తులు కలిగియున్నచో మీకు 
అన్ని ఆపదలను తప్పకుండ తొలగించును. కావున 


107 


9. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు 


బలరాము గూడిన బాలకృష్ణా! నాడు 
అన్నతో పాకాడుచున్న నీవు 
నందవ్రజంబున అందరిండ్లకు బోవ 
కాళ్ళనందియలెల్ల ఘల్లుమనెను 
వింతగు ఆ ధ్వని విన్న మీరిద్దరు 
గడపలు దాటిరి కౌతుకమున 
కాళ్ళనీ విధముగ కదలించి సులువుగా 
అతివేగమున బోయి రందముగను 


తిరిగి రిల్లిల్లు మీరలు దేవదేవ! 
గోకులంబున మురిసిరి గోపికలును, 
తెలుగు పద్యంబుగా నేడు తెలుపుచుంటి 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


109 


ఇతనికి అంతులేని ప్రేమ నీయండి” ఓ ప్రభూ! ఆ 
మహర్షి నీవే శ్రీమన్నారాయణుడవనే సత్యమును 
మాత్రం గోప్యముగా నుంచెను. 


8/10 
నీకు జాతకర్మల నిట్లు నిర్వహించి 
మౌని గర్జుడు తృప్తితో తాను వెడలె 
గోపవృద్దులు, నందుడు కూడ నిన్ను 
పొగడ సాగిరి మనముల ముదము నిండ 
కరుణతో నాదు రోగంబు పార[ద్రోలు 
వినుము గురువాయుపురనాధ విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! గర్గమహర్షి ఇట్లు మీకు 
జాతకర్శలు నామకరణము మొదలైన సంస్కారములను 
చేసి తృప్తిగా మరలిపోయెను. అప్పుడు నందుడు 
మరియు ఇతర గోపవృద్దులు కూడ నిన్ను పొగడసాగిరి. 
అట్టి నీవు కృపజూపి నా రోగమును తొలగింపుము 
తండ్రీ! ఈ విష్ణుగాధనాలకింపుము. 


108 


బలరామునితోనున్న ఓబాలకృష్ణా! నువ్వు నీ అన్నతో 
కలిసి అంబాడుచున్నప్పుడు (పసిపాపలు మోకాళ్ళపై 
చేతులతో పాకుటను అంబాడుట అందురు) నంద 
వ్రజములోనున్న గోపికల ఇండ్లకు పోవుచున్నప్పుడు 
మీ కాలిమువ్వలు వుల్లు వుల్లువమనెడివి. 
వింతగానున్న ఆ ధ్వనిచే ఆకర్షితులై మీరు 
మాటమాటికి గడపలు దాటుచుండిరి. ఈ 


విధముగా మీ కాళ్ళను ఇటునటు కదలించుచు అతి 
వేగముగ, అందముగ గోకులమునంతట 
తిరుగుచుండిరి. ఓ దేవదేవా! గోకులమునా 


విధముగా మురిపించుచుండిరి. తెలుగు పద్యంగా 
నేడు నీ కధ నాలకింపుము. ఓ గురువాయూరప్ప! 
నన్ను కరుణింపుము, తండ్రీ! 


110 


9/2 


స్కీ చిరునవ్వులొలకంగ చిన్ని పలువరుస 

కనిపించు ముఖమున కనులవిందె 

మృదువైన ముంగురుల్‌ కదలాడి మోముపై 
పడుచుండ వర్ణింప మాటరాదు 

పాకాడుచుండంగ పాదంబులెరుపెక్కి 
అడుగు భాగంబులు అతిశయించె 

భుజముల కడియాలు మోచేతిపై జారి 
సమ్మోహపరచెను జనుల నెల్ల 


సుందరపు రూపు దాల్చిన సోదరులను 
చూచువారిదే భాగ్యము శుభప్రదంబు, 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


9/3 


వ్రజ వీధులన్‌ నిన్ను బలరాముతో గూడి 
తిలకించినారంత తిరుగుచుండ 

అస్పష్ట ధ్వనులతో అతి ముద్దుగా మీరు 
పరుగిడుచుండిరి వాసుదేవ! 

తల వెనకకు త్రిప్పి కిలకిల నవ్వుచు 
చూచుచుండిరి, మిమ్ము జూడ జనులు 

వచ్చుచుండిరి వెంట ప్రజలెల్ల మురియుచు 
ఆనంద వార్థిలో మునిగిరంత 


భక్తులైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


113 


తా ఓ గురువాయూరప్ప! తెలుగు పద్యం రూపంలో 


ఈ భాగవత గాధను ఆలకింపుము తండ్రీ! మీరిద్దరు 
చిరునవ్వు నవ్వుచున్నప్పుడు మీ చక్కని చిన్ని 
పలువరుస కడు మనోహరముగా కనులకు విందు 
చేయుచుండెను. అల్లలాడుచు మనోహరముగనున్న 
నీ అందమైన ముంగురులు కదలాడుచుండెను. 
అంబాడుచున్నపుడు మీ చిన్ని పాదములు 
ఎజ్బిదనముతో వాటి అడుగు బాగము 
ప్రకాశించుచుండెను. భుజములకున్న కడియములు 
మోచేతులపై జారి జనులను నమ్మోవాన 
పరచుచుండెను. సుందరమైన మీ రూపములు 
కనులారా గాంచిన వారిదే భాగ్యము. 


ఓ దేవదేవా! అన్నదమ్ములైన మీరు వ్రజవీధులలో 
తిరుగుచున్నప్పుడు జనులందరు ఆనందముతో 
చరాచుచుండెడివారు. అవ్వ్చుడు వీరు 
ముద్దుముద్దుగా అస్పష్టమైన ధ్వనులను చేయుచు 
పరుగిడుచుంటిరి. కిలకిల నవ్వుచుంటిరి. 
(ఒకానొకప్పుడు) తలలను వెనుకకు త్రిప్పి 
చూచుచుండిరి. మీ వెంటబడి ఆనందముతో 
గోకులములోని ప్రజలందరు వచ్చుచుండిరి. 
అందరూ ఆనంద సాగరములో తేలియాడుచుండిరి. 


భక్తులైన నారాయణ భట్టతిరులు సంక్షిప్తముగా 
నంసన్కృతములో భాగవతము రచించిరి. ఓ 
గురువాయూరప్ప! దానిని తెలుగు పద్యాలలో 
చెబుతున్నాను, ఆలకింపుము తండ్రీ! 


9/4 
సీ అతి వేగముగ బోయి ఆ వ్రజవీధులన్‌ 
పడిపోవుచుండిరి పాపలగుట 
పడిలేచి ముందుకు పయనించుచుండగా 
బురదతో ఒళ్ళంత మురికి ఆయె 
దారిలో మునివరుల్‌ దర్శించి మిమ్మట్లు 
వందనంబులు సేసిరిందిరేశ! 


మిముజూచి అప్పుడు మీ తల్లులిద్దరూ 
మురిసి వాత్సల్యాన ముద్దులిడిరి 


హత్తుకొని గుండెలకు మిమ్ము అతివలపుడు 
సంతసించిరి మీగాత్ర సౌఖ్యమునకు 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


115 


9/5 
si 
ఎంతటి ధన్యురాలు! జగదీశునికిచ్చెను స్తన్యమో ప్రభూ! 
ఇంతి యశోద చేర్చియొడి, ఈవు ముదంబున నవ్వుచుండగా 
దంతములున్‌ కనంబడెను తన్మయమొందెను అందమైన యా 
కాంతిని జూచి ఆ జనని కన్నులు వెల్లెను, ముజ్జగాలలో 
ఇంతటి భాగ్యమెవ్వరిది? హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ కపట గోపాలబాలా! జగదీశ్వరుడివైన నిన్ను తన 
ఒడిలో చేర్చుకొని స్తన్యమిచ్చిన ఆ యశోదామాత 
యింత ధన్యురాలో కదా! అప్పుడు నీవు సంతోషముతో 
నవ్వగా నీదంతములు బయటకు కనిపించెను. ఆ 
సుందరమైన ముఖకాంతిని జూచి ఆ దేవి 
తన్మయురాలై కనులు వెలిగి ఆనందము పొందెను. 
ముల్లోకాలలో ఇంతటి మహాద్భాగ్యమెవ్వరికి 
దక్కుతుంది? ఓ గురువాయూరప్ప! నువ్వే చెప్పవయ్యా 
నా తండ్రీ! 


117 


తా॥ ఓ ఇందిరామనోవల్లభా! ఆ వ్రజమునందలి 


మార్గములలో మీరు తొందరగా పోవుచు 
క్రిందవడిపోవుచుండిరి. తిరిగి లేచి మరల 
ముందుకు పోవుచుండిరి. అప్పుడు మీ శరీరములు 
బురద అంటుకొని మురికి ఆయెను. మిమ్ము ఆ 
విధముగా జూచిన మునీంద్రులు చిరునవ్వుతో మీకు 
నమస్మరించుచుండిరి. అప్పుడు మీ తల్లులైన 
రోపాణీ దేవి యశోదాదేవి మిమ్ము అతి 
వాత్సల్యముతో ముద్దాడుచుండిరి. మిమ్ము తమ 
హృదయాలకు హత్తుకొని ఆ గాత్ర పరిష్వంగ 
సుఖమునకు పరవశించుచుండిరి. 

ఓ దేవదేవా! తెలుగు పద్యరూపంలో నీగాధను 
తెలిపుదను. ఓ గురువాయూరవ్న! దీని 
నాలకింపుము తండ్రీ! 


116 


9/6 


స్కీ కాలంబు గడచెను మెలమెల్లగా నీవు 


కాళ్ళపైన నడువ గలిగినావు 
పిల్లలతో గూడి ఇల్లిల్లు తిరిగావు 

ఆ గోకులంబున ఆడుకొనుచు 
పిల్లుల, చిలుకల, పిన్న దూడల వెంట 

పరుగిడుచుండ భవంతులందు 
గోపాలురందరు కుశలంబుగా నవ్వి 

వారించుచుండిరి *'వలదు అనుచు 


పట్టి ఆపుచు భయముతో పరుగులిడుచు 
అలిసిపోవుచుందెడి వారు ఆ వ్రజమున 
తెలుగు పద్యంబుగా నేడు దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


తా॥ ఓ దేవదేవా! కొంత కాలం గడిచాక నీవు నెమ్మదిగా 


కాళ్ళపై నడచుట ప్రారంభించావు. అప్పుడు 
గోకులమున నీతోటి పిల్లలతో ఇల్లిల్లూ తిరిగి 
ఆడుకొన్నావు. బాల్య చాపల్యము ప్రదర్శించుచూ 
భవనములలోగల చిలుకలను, పిల్లులను, చిన్ని 
దూడలను మొదలైన వాటి వెంట పరుగిడు 
చుంటివి. అది చూచి గోపాలకులు 
నవ్వుకొనుచుండిరి. అయినప్పటికీ వాటికపకారము 
జరుగునన్న భయముతో నిన్ను పట్టుకొని ఆపుచూ 
వారు గూడ వరుగులెత్తెడివారు. అందుచేత 
అలిసిపోయేవారు. నీ లీలలన్ని తెలుగు పద్యంగా 
చెబుతున్నాను. ఓగురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


119 


9/8 


నవ నవనీతంబు నయముగా నీకీయ 
పెరుగు చిల్కెదరు గోపీ తరుణులు 
ఆ వెన్న తినుటకై ఆరాటపడినావు 
గోపికల్‌ తినిపించ గోరుముద్ద 
“ఆడరా కన్నయ్యా! పాడరా ఒకసారి” 
గారాబు చేసేరు ఆ రమణులు 
ఆటపాటలతోటి అలరించితివి నీవు 
ముద్దు జేయగ నిన్ను ముదితలంత 


ప్రేమతో నీయ గొనినావు వెన్న నెయ్యి 
వేడిపాలను గ్రోలావు వెలదు లీయ 

బాల లీలలు వర్ణించు భాగ్యమబ్బె 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


121 


9/7 
చం॥ 
బలవరి రామునిన్‌ కలిసి బాల ముకుందుడు చేరియున్న ఆ 
స్థలమున గోపికాంగనలు సంతసమందుచు తన్మయంబునన్‌ 
తలపక వారి స్వంతపని తక్కువచూచిరి కన్నటబిడ్డలన్‌ 
కొలిచెడి సేవికాజనుల గూర్చి తలంపరు, నిన్ను జేరనై 
వెలదులు, ఆలకింపుమిక హే గురువాయు పరీశ! నీకథన్‌. 


తా॥ ఓ ప్రభూ! బలశాలియైన బలరామునితో గూడిన నీవు 


చేరిన చోట గోపికలు ఆనందముతో మైమరచి వారి 
స్వంత ఇంటిపనులు అలక్ష్యం చేసెడివారు.తమ 
కన్నబిడ్డలను, సేవకులను కూడా పట్టించుకొనకుండిరి. 
ప్రతిదినము నిన్ను చూచుటకు ఆత్రుత పడుచుండిరి. 
ఓ గురువాయూరప్పా! నీ కథను ఆలకింపుము తండ్రీ! 


120 


ఓ (ప్రభూ! అప్పటికప్పుడు తీసి వెన్ననీయుటకు 
గోపికలు పెరుగును చిలికెడివారు. ఆ వెన్న తినుటకు 
నీవు ఆరాట పడుచుంటివి. గోపికలు ముద్దు 
మురిపెములతో కృష్ణునకు ఘుమఘుమలాడెడి 
వెన్నను కొసరి తినిపించెడివారు. దానికి ఎంతో 
ప్రేమగా కన్నయ్యా! నీ ఆట ఒకసారి చూపించవూ, 
ఒక్కసారి పాట పాడవూ” అని 
(బతిమాలుచుండెడివారు. వారిని నీ ఆటపాటలతో 


అలరించుచుంటివి. అప్పుడు గోపికలు ప్రేమతో 
నిచ్చెడి వెన్నకాచిన నెయ్యి నారగించుచుంటివి. 
వారు అందించు వేడి వేడి పాలు త్రాగుచుంటివి. 
ఓ గురువాయూరప్పా! నీ బాలలీలలు వర్ణించే 
భాగ్యం నాకు దక్కింది. ధన్యుడిని. ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


122 


స్స్‌ 


9/9 


అలనాడు సురలకై బలిచక్రవర్తిని 
చేరి యాచించావు, వేరుమాట! 
నేడు ఈ అబలలన్‌ నేనేల యాచించ 
వలెనంచు తలచావ వాసుదేవ! 
అందుకే కాబోలు యాచన మానేసి 
దొంగాట నేర్పావు తోయజాక్ష! 
పాలు, వెన్నలు, నేయి మాత్రమే నా ప్త్రీల 
మనసులున్‌ దోచావు అనుదినంబు 


అతి మనోహరంబయ్య నీకబ్బినట్టి 
చౌర్యలీల ఓ గోవింద! సాధువినుత! 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


123 


9/10 

మధురంబు ఓ ప్రభూ! బాల లీలలు చూప 
గోకులంబున నాడు గోపికలకు 

పెరుగు వెన్నల దోచ తిరిగావు ఇల్లిల్లు 
పేరు దక్కను నీకు 'వెన్నదొంగి 

గోపిక కెవతెకున్‌ కోపమే రాకుండె, 
మనసుల దోచావు మాయజేసి 

ఆనంద వార్థిలో నలరించినావయ్య 
దుఃఖమెవ్వతె పొందు సుఖము దక్క 


నాదు రోగమ్ము నణగించి నయమునిమ్ము 
కృష్ణ! శరణన్న వానిపై కృపను జూపు 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


125 


తా॥ ఓ దేవదేవా! పూర్వకాలమున నీవు బలిచక్రవర్తివద్ద 


యాచించి, ఆ దేవతల కోసం భవతి భిక్షాం దధాతు” 
అన్నావు. అది వేరుమాట. కాని నేడు అబలలైన 
గోవికలముందు నేనెందుకు చేయిచాపాలి 
అనుకొన్నావేమో! కాబోలు, 'యాచని అను లీలను 
మాని, పాలు, వెన్న నేయి అనువానితోపాటు 
గోపికల మనస్సులను గూడ దోచుకొనుటకు 
వూనుకొనినట్లున్నావు. ఓ గోవిందా! 
మనోహరముగా నీవు నేర్చుకొన్న ఈ చౌర్యలీల 
అత్యద్భుతము. నేను తెలుగు పద్యంగా చెప్పే నీ 
గాధను ఓ గురువాయూరప్ప! ఆలకింపుము తండ్రీ! 


124 


ఓ దేవదేవా! మధురమైన నీ బాల్య లీలలు ఆనాడు 
గోకులమున గోపికలకు చాపావు. వాటి భాగముగ 
పాలు, పెరుగు మొదలైన వానిని అపహరించుకొని 
పోవుచుండగా ఆ గోపికలలో ఒక్కదానికైన నీపై 
కోపము కలుగలేదు. పైగా వాటితో పాటు వారి 
మనస్సులను కూడా దోచుకొనినావు. వారిని 
ఆనందాబ్దిలో వోలలాడించినావు. ఇక మాకు 
దుఃఖమనునది ఏ విధముగా కలుగును? సుఖము 


మాత్రమే లభించును. శ్రీకృష్ణా! నీ శరణము నర్ధించు 
నన్ను దయచూడుము తండ్రీ! నా రోగమును 
రూపుమాపుము. ఓ గురువాయూరప్ప! నీ కథను 
ఆలకింపుము. 


126 


10. విశ్వరూప దర్శనము 


చం॥। 

తన ఒడి నిన్ను జేర్చికొని తల్లి యశోదొకనాడు స్తన్యమున్‌ 
పనిచెను నీకు, వెల్లకిల పాలను గ్రోలుచు ఆవులించుచున్‌ 
అనుపమ లీల జూపితివి ఆమెకు నీముఖమందు విశ్వమున్‌ 
కనులకు జూపినావు ప్రభు! గ్రక్కున ఆ భ్రమవీదె పిమ్మటన్‌ 
వినుగురువాయు పట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ ప్రభూ! నీవు ఒకనాడు వెల్లకిలా పరుండి నీజనని 
యశోదవద్ద పాలు త్రావుచు నుంటివి. అప్పుడు 
నీకు ఆవులింతవచ్చి నోరు తెజివగా యశోదకు 
నీముఖమందు (నోటిలో) విశ్వమంతయూ 
గోచరించినది. వెనువెంటనే ఆమెకు ఆ భ్రమ తొలగి 
పోవునట్లు చేసితివి. గురువాయూరప్పవైన 
నందనందనా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


127 


జగన్నాధుడవైన ఓ దేవదేవా! నీవును నీతోటి 
బాలురును కలిసి ఆటల్లో పండ్లు పంచుకొంటుంటే, 
తమకు సమపాలు రాలేదని నీ స్నేహితులు నిన్ను 
తప్పుపట్టిరి. అందువలన వారు నీపై కినుక వహించి 
యశోద వద్దకు పోయి గుంపుగా కొండెములు 
చెప్పిరి. “మనకృష్ణుడు మన్ను తినుచున్నాడు. కొంటె 
పనులు చేయుచున్నాడు” అని నీపై ఏమేమో చాడీలు 


చెప్పినారు. నారాయణ భట్టతిరి సంస్కృతంలో 
చెప్పిన భాగవతమును తెలుగు వద్యంగా 
చెబుతున్నాను. ఓగురువాయూరప్ప! దీనిని 
ఆలకింపుము తండ్రీ! 


129 


10/2 


నీతోటి బాలురు నీవును ఆటలో 
పండ్లు సంపాదించి పంచుకొనగ 
సమముగా పంచుట జరుగలేదని వారు 
నిను తప్పుపట్టిరి నిరసనమున 
అందుచే వారలు అలిగి యశోదతో 
కొండెముల్‌ చెప్పిరి గుంపుజేరి 
“మన కృష్ణుడీనాడు మన్ను తిన్నాడంచు 
కొండెములను చెప్పుకొనిరి వారు 


చేరి ఏమేమొ చాడీలు చెప్పినారు 

భట్టతిరి నాడు వ్రాసిన భాగవతము 
తెలుగు పద్యంబు జెప్పితి దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


128 


10/3 
పంచభూతాలనన్నిటిన్‌ ప్రళయమందు 
కడుపులో దాచుకొని కాచు ఘనుడవీవు, 
నీ మహాత్యము నెరుగని ఆమె బేల 
మన్నుతిని అనారోగ్యపు పాలబడుదు, 
వనుచు భయపడి చాడీల నామె నమ్మి 
నిన్ను మందలించగ బూనె చిన్నికృష్ణ! 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ చిన్ని కృష్ణా! ప్రళయ కాలమందు నీవు భూమి, 
నీరు మొదలైన పంచభూతములను నీ కడుపునందు 
దాచుకొందువు. ఈ నీ మహాత్యము నెరుగని 
అమాయకురాలైన నీ తల్లి నీవు నిజముగా 
మన్నుతింటి వని నమ్మి, నీవు అనారోగ్యము 
పాలవుదువను భయముతో నిన్ను మందలించ 
బోయెను. ఓ గురువాయూరప్ప! తెలుగు పద్య 
రూపంలో నేను తెలిపే నీకథ నాలకింపుము. 


130 


10/4 
ail 
“అల్లరి కృష్ణ! మన్నుతిని అమ్మను తిప్పలు బెట్టబోకురా” 
తల్లియశోద మాటవిని “టక్కరి నవ్వుల అమ్మ!నమ్మునన్‌, 
కల్లలు వీరు చెప్పెదరు, కావున ఒట్టును పెట్టి చెప్పెదన్‌” 
ఎల్ల జగాలు బొజ్జగల ఈశ్వరుడీవని తెల్వదో ప్రభూ! 
ఇల్లిదె నీకథన్‌ వినుము హే గురువాయుపురాధి నాయకా! 


తా॥ “ఓ అల్లరికృష్ణా! మన్నుతిని అమ్మను తిప్పలు 
పెట్టవలదురా తండ్రీ!” అని తల్లి యశోద 
విలవిల్లాడింది. అప్పుడు కొంటె నవ్వు లొలికిస్తూ 
ఇలా అన్నావు “అమ్మా! నన్ను నమ్మవే, ఈ 
మాటలన్నీ అబద్దాలే. నేను మన్ను తినలేదు” అని 
ఆమెను నమ్మబలికినావు. జగములన్నింటినీ బొజ్జలో 
దాచిన ఈశ్వరుడని ఆమెకు తెలియదు కదా! ప్రభూ! 
ఇదిగో నీ కథను ఆలకించి గురువాయూరప్పా! 
నన్ను ధన్యుణ్ణి చేయుము తండ్రీ! 


131 


10/6 
il 
నీ ముఖమందు నీ జనని నేర్పుగ జూడగ నెంచె క్రిప్తమై 
ఆమెకు చిన్న మట్టి కతీకైనను తోపునొ యంచు, బాపురే! 
ఏమది అద్భుతంబనగ ఎల్ల జగంబులు పృధ్వితోడుతన్‌ 
ఆమెకు నోట జూపితివి హద్దులు దోపవు నందనందనా! 
ఏమని నేను జెప్పెదను హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ నందనందనా! నీ తల్లియైన యశోదాదేవి, నీ 


నోటిలో చిన్న మట్టిగడ్డయైనా దాగి యుండి 
కనబడునేమో అని పరీక్షగా చూచినది. అమ్మో! 
ఎంత అద్భుతం అనునట్లు నీ చిన్ని నోటిలో ఆమెకు 
హద్యలు కనిపించని నమస్త లోకములు, 
భూమండలంతో పాటు గోచరమైనది. ఓ 
గురువాయూరప్ప! ఆ అద్భుత దృశ్యాన్ని నేను ఏమని 
వర్ణించగలను తండ్రీ! 


133 


10/5 
ail 


“అన్నయు నీదు మిత్రులును అనృతమాడరు చెప్పరెన్నడున్‌ 
మన్ను తినెన్‌ యనంచునిక మాటలవేటికి మన్నునోటిలో 
నున్నదా లేదొ చూచెదను ఒప్పుగ నోటిని నాకు జూపుమా” 
అన్నది గట్టిగా; తెజచి అబ్బముఖంబున ఆ యశోదకున్‌ 
చిన్నటి నోరు జూపితివి శ్రీగురువాయు పురాధినాయకా! 


తా॥ ఓ కృష్ణా! నీ అన్న బలరాముడు మరియు నీ 
మి(త్రులును అబద్ధమాడరు. వాళ్ళు నువ్వు మన్ను 
తిన్నావని ఎందుకంటారు? మాటలెందుకు 
నీనోటిలో మన్ను ఉన్నదో లేదో చూచెదను నీ నోరు 
తెటువుమని యశోదాదేవి గద్దించి నిన్ను అడిగెను. 
అప్పుడామెకు పద్మమువంటి నీ మొగమున నున్న 
చిన్ని నోరు చూపుటకు తెజచినావు కదా! 
గురువాయూరప్ప! 


132 


10/7 


నీనోట గాంచెను నీజనని యశోద 
ఒకచోట అడవులన్‌ ఓ మహాత్మ! 
సరిలేని జలరాశి సంద్రమ్ము నొకచోట 
గాంచెను నీమాత కనులు చెదర 
అవధులు లేనట్టి ఆకాశవీధిని 
ఒకచోట గాంచెను ఉలికిపడగ 
పాతాళ లోకంబు పరికించెనొకచోట 
సుర, నర, దనుజుల మరొకచోట 


భామ గాంచెను బ్రహ్మాండ భాండమెల్లజః 
భట్టతిరినాడు చెప్పిన భాగవతము 

తెలుగు పద్యంబు జేసెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


134 


తా॥ ఓ మహాత్మా! యశోదాదేవికి నీ నోటిలో ఒకచోట 
అడవులు మరియు వేరొకచోట కళ్ళు 
చెదిరిబోవునట్లు అంతులేని జలరాళశిల్దైన 
సముద్రము కనబడినది మరియొక చోట అవధులు 
లేని ఆకాశం ఆమెకు కానవచ్చి ఉలికిపడినది. 
ఇంకొకచోట పాతాళలోకమును జూచినది. 
మరియొక చోట దేవతలను, నరులను, అసురులను 
గాంచినది. ఈ విధంగా ఆ యశోద బ్రహ్మాండ 
భాండమునంతయు తిలకించినది. నారాయణ 
భట్టతిరి సంస్కృతములో రచించిన కృతిని నేను 
తెలుగంవద్యంగా చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్ప! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


135 


10/9 
చం॥ 
కనుగొనె విశ్వమెల్ల తనకన్నులతోటి యశోద నీ ముఖం 
బున, అటు నోటనిన్‌ తెరచి పూర్తిగ నీవెదుటన్‌ నిలంబడన్‌ 
నిను కనుగొన్నదా రమణి నీవును నోటిని విప్పినట్లుగా 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! ఇట్లు యశోదాదేవికి నీ 
ముఖమున సమస్త విశ్వము గోచరించినది. అట్లే 


ఆ జగత్తులో నీవునూ నోరు తెరచి నిలబడినట్లు 
స్పష్టముగా కనబడినది. ఆ విధముగా నీ నోటిలో 
నవున్త బువనములను తిలకించినది. 
మైమరచిపోయిందామె. నీ నోటిలో నిన్నే చూచుట 
అను అద్భుతము చూచినది. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణు గాధనాలకింపుము తండ్రీ! 


137 


10/8 


తే స్వామి! నీ ముఖమందు నీ జనని గాంచె 


పాలసంద్రంబుపై శేషపాన్పునందు 
పవ్వజించిన శ్రీహరిన్‌, పరమధామ 

మైన వైకుంఠమును గాంచె నచ్యుతుడిని, 
ఆమె చిన్ని బాలుడవైన ఓ మహాత్మ! 

వివిధ రూపాల కనుపించినావు నాడు, 
తెలుగు పద్యంబు జెప్పెదన్‌ దీక్షబూని 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


స్వామీ! ఆ యశోదాదేవికి నీ ముఖ మందు 
క్షీరసాగరమున ఆదిశేషునిపై వవ్వళించిన 
శ్రీమన్నారాయణుడు గాను, వరంధామమైన 
వైకుంఠవునందున్న అచ్యుతండైన 
శ్రీమహావిష్ణువుగాను, ఆమె చిన్నారి పాపాయిగాను 
వివిధ రూపములలో కనిపించితివి. ఓ మహాత్మా! 
తెలుగు పద్యంగా దీక్షతో నీ కధ చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్ప! ఆలకింపుము తండ్రీ! 


136 


10/10 


స్వామి! ఆ పరమాత్మ సాక్షాత్తు నీవనే 
క్షణమాత్రమామెకు జ్ఞానముండె 
క్రణికమా జ్ఞానమ్ము నణగించి వెంటనే 
ముద్దు ముచ్చట్లలో ముంచినావు 
మోహ వివశమున ముంచినావో ప్రభూ! 
ముద్దుగా అడిగావు వద్ద జేరి 
“అమ్మ! నాకాకలి అవుచున్నదే పాల 
గుడిచెదొనంటివి ఒడిని జేరి 


అట్టి అద్భుత బాలుడవయ్య నీవు 

నన్ను రక్షించు రోగమ్ము నయము జేసి 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


138 


తా॥ భగవంతుడవైన ఓ స్వామీ! యశోదాదేవికి నీవు 
సాక్షాత్తు పరమాత్మవనే జ్ఞానం కలిగింది. కాని 
ఆమెకు అట్టి జ్ఞానం ఒక్కక్షణం మాత్రమె ఉన్నది. 
క్షణికమైన ఆ జ్ఞానము నణగించి వెంటనే ఆమెను 
నీ ముద్దు ముచ్చట్లలో ముంచి మోహపరవశురాల్ని 
చేశావు. ఆమె ఒడిలో చేరి ముద్దుగా “అమ్మా! నాకు 
ఆకలి వేస్తున్నదే, పాలు త్రాగుతాను, ఈయవే” అని 
గారాబంగా అడిగావు. అట్టి నీవు అద్భుత 
బాలుడవయ్యా. నా రోగము నయము జేసి నన్ను 
రక్షింపుము తండ్రీ! ఓ దేవదేవా! నేను తెలుగు 
పద్యంబును చెప్పెదను. గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధనాలకింపుము, తండ్రీ! 


139 


11/2 
అపుడు చిరునవ్వు చిందు నీ అబ్దముఖము 
ఉండె సుమనోహరంబుగా నోమహాత్మ! 
పాలు త్రాగుచునుండగా మధ్యలోనె 
పొయ్యిపై కాగు పాలన్ని పొంగుననుచు 
ఆమె గమనించి త్వరపడి ఆ క్షణమున 
వదలివైచె నిన్‌ పొయ్యిపై పాలు దించ 
లోనికేగెను ఆ తల్లి కనక నిన్ను 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ మహాత్మా! అప్పుడు చిరునవ్వు చిందించుచున్న 
ర్స్‌ ముఖపద్మము సుమనోహరంబుగా నుండెను. 
నీవు నీ తల్లి దగ్గర పాలు త్రాగుచుండగా మధ్యలోనే 
పొయ్యిపై పాలు పొంగిపోవుచున్నట్లు గమనించి 
నీ తల్లి వెంటనే నిన్ను వదలిపెట్టి పాలను దించుటకై 
లోనికి వెళ్ళింది. ఓ గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


141 


11. ఉలూఖలబంధనము 
చం॥ 
తను యొకనాడు నీజనని తానును చిల్ముచునుండగా దధిన్‌ 
పనులను సేయనీయవుగ పట్టును వీడక కృష్ణ! “నాకునున్‌ 
ఘనమగు ఆకలయ్యెనని కావలె స్తన్యమ”నంచు జేరుచున్‌ 
గునియుచు పాలు త్రావుటకు కూర్చొన జేసితివామెనో ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ ప్రభూ! ఒకరోజు యశోదాదేవి పెరుగు 
చిలుకుచున్నది. నీవు ఆమె పనికి అడ్డము వచ్చి 
“అమ్మా! నాకు బాగా ఆకలి వేస్తున్నది పాలు 
కావాల”ని మారాముచేయుచు స్తన్యము కొరకు 
పట్టుబట్టితివి. నందనందనా! నీవు ఆ దేవి ఒడిలో 
కూర్చుని చనుబాలు (త్రాగుచుంటివి. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


140 


11/8 
si 
పాలను పూర్తిగా గొనెనొ మానెనొ చూడక పొంగుచున్న ఆ 
పాలనుజూడతల్లి చనె, పట్టుట శక్యము కాక కోపమున్‌ 
బాలుడు చల్లకవ్వమును బాహువులన్‌ గొని కుండమోదగా 
నేలకు కారెనా పెరుగు, నివ్వెర బోయెను ఆయశోదయున్‌ 
ఏలికవయ్య అందరికి హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరపా! నీవు పాలను పూర్తిగా త్రాగక 
ముందే వంటింట్లో పొంగిపోతున్న పాలకోసం తల్లి 
దించి వెళ్ళిపోయిందని పట్టరాని కోపము వచ్చెను. 
వెంటనే నీవు అచటినున్న చల్ల చిలికెడి కవ్వమును 
దీసికొని పెరుగు కుండను పగులగొట్టగా ఆ 
పెరుగంతా యశోదా దేవి నివ్వెరపోవునట్లు 
నేలపాలయ్యెను. ఓ ప్రభూ! నీవు మా అందరికి 
ఏలికవు తండ్రీ! 


142 


11/4 
చం॥। 


కినుక వహించి నీవు దధిక్రిందపడన్‌ అటు కుండ గొట్టుగా 
ఘనమగు సవ్వడిన్‌ వినుచు గ్రక్కున వెల్వడి ఆ యశోదయున్‌ 
కనియెను నేలపై పెరుగు కారగ యెల్లెడ విశ్వవ్యాప్తమౌ 
అనుపమ నీదు కీర్తివలె అంతట శోభిలుచుండెనో ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓనందనందనా! నీవు కోపముచే పెరుగుకుండను 
పగులగొట్టి పెరుగంతా నేలపాలవగా చాల పెద్ద 
ధ్వని వచ్చినది. అది విని యశోద వెంటనే 
పరుగెత్తుకొని బయటకు వచ్చెను. అప్పుడు నేలపై 
అంతటను విస్తరించి, విశ్వమంతా వ్యాపించిన 
తెల్లని స్వచ్చమైన నీకీర్తివలె, ఆ పెరుగు శోభిల్లెను. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
ప్రభూ! 


143 


11/6 
చం॥ 
జనని యశోద నీపనికి చాలని కోపము కల్లి ఎట్బనౌ 
తన వదనంబు జూచి కడుతాపము జెందితి వన్న తృప్తితో 
గొనకొని నిన్నుపట్టుకొని కోపముజూపుచు కట్టి వేయనై 
తను సఖురాంద్రతో కలిసి త్రాటిని చేకొనగా భయంబుతో 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు చేసిన పని చూడగానే నీతల్లి 


యశోదాదేవికి అలివిమాలిన కోవమువచ్చి 
ముఖము ఎరుపెక్కినది. తన వదనం చూచి నీవు 
భయపడి నట్లున్నందువల్ల ఆమె కొంతతృప్తి జెంది 
నిన్ను పట్టుకొని కట్టివేయాలని అనుకొని ఆమె తన 
స్నేహితురాండ్రతో కలిసి ఒక త్రాటిని చేతులలో 
తీసికొనినది. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


145 


తే 


11/5 
వేద మెరిగింప లేదాయె నీదు ఉనికి 
అట్టి నీవు కన్పింపక ఆ యశోద 
కోపమెక్కుడై వెదకె నీ కొజికు దేవ! 
ఆమె ధన్యాత్మురాలైనదందుచేత 
టోలువద్ద కోతులకు, పిల్లులకు, గోప 
బాలురకు వెన్న తినిపించువాడవైన 
నిన్ను గాంచెను ఆ దేవి నీరజాక్ష! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


దేవా! నీ ఉనికిని వేదములు గూడ కనుగొన 
జేయవు. అట్టి నీవు కనుపించనందువల్ల యశోదా 
దేవికి వెంటనే కోపమధికముగా వచ్చెను. కాని ఆమె 
సుకృతాత్మురాలైనందుచేత నిన్ను వెదకుచుండగానే 
నీవు జోలు దగ్గర కోతులకు, పిల్లులకు, గోప 
బాలురకు వెన్నను తినిపించుట ఆ దేవి జూచినది. 
పద్మనయనుడవైన ఓ గురువాయూరప్పా! ఈ 
షుగాధ నాలకింపుము తండ్రీ! 


144 


11/7 
కోరి నిను ముక్తి సుజనుల శరణనెదరు 
అట్టి నిను కట్టివేయంగ నామె తలచె, 
ఎన్ని తాళ్ళను తెచ్చినా ఏమి మాయొ! 
తగ్గె రెండంగుళంబులు త్రాళ్ళ పొడవు 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ విష్ణుగాధ. 


ఓ దేవదేవా! సజ్జనులు మోక్షమును కాంక్షించి నిన్ను 


శరణు గోరుచుందురు. అట్టి నిన్ను ఆ తల్లి కట్టి 
బంధించాలని ఆలోచించెను. కాని ఆమె నిన్ను 
కట్టివేయుటకై ఎన్ని (త్రాళ్ళను తెచ్చినా 
రెండంగుళములు పొడవు తక్కువయే 
యుగుచుండెను. అది ఏమి విచి(తవోూ! 


తెలియకున్నది. ఓ గురువాయూరప్ప! తెలుగు 
పద్యంలో విష్ణుగాధను చెప్పెదను ఆలకింపుము 
తండ్రీ! 


146 


11/8 
చం॥ 
జనని యశోద మిక్కిలి అశాంతిని జెందెను డస్సెనామె జూ 
చిన సఖురాందడ్రు నవ్వుకొని స్వేదన నిండిన నందపల్నినిన్‌ 
కనుగొని వింతజెంది తమ కన్నులనమ్మరు; నిత్యముక్తుడౌ 
నిను యెటుకట్ట సాధ్యమగు? నీవిక చాలని జాలిగొంటివే 
విను గురువాయు పట్టణపు విష్ణుగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీ తల్లియైన యశోద మిక్కిలి 


అలినిపోయి అశాంతిగా నుండెను. ఆవా 
శరీరమంతయు చెమటవట్టి తడినిపోయి 
యుండెను. ఆమె సఖురాం(డ్రు ఆమె అవస్థను జూచి 
నవ్వుకొని నమ్మలేని ఆశ్చర్యంతో నివ్వెరపోయిరి. 
స్వామీ! నీవు నిత్యముక్తుడవు. నిన్ను కట్టివేయుట 
సాధ్యమా? ఆ తల్లియొక్క దీనావస్థను జూచి ఇక 
చాలని నీవేకట్టు బడుటకు నిశ్చయించుకొంటివి. 
ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


147 


11/10 


ఎట్టి ఆశలుగాని ఏ బంధములు గాని 
కలుగని సుజనులే తెలియగలరు 

సులభంబు వారికి జూడ నిన్ను మహాత్మ! 
అన్యులకందని అచ్యుతుడవు 

ఐనను గొలైత ఆ యశోదకు కట్టు 
బడితివి వింతగా పరమపురుష! 

ఈ విధంబుగ నిన్ను యెల్ల దేవతలును 
స్తుతియించసాగిరి చేతులెత్తి 


నాదు రోగమ్ము పోగొట్టి నయము గూర్చు 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేసెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


149 


11/9 


తే ఇటుల కట్టిపడుండుము రోటియందు 


చాలసేపు నిన్‌ వదలను తులువవౌర! 
అనుచు ఇంటిలోనికి బోయె నా యశోద 
వెనుక రోటిలో దాచిన వెన్నముద్ద 
తినుచు ముదమున నుంటివి దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


“నీవు ఇదే విధముగా రోటికి బంధింపబడి చాల 
సేపు ఉండుము అల్లరివాడ!” అని యశోదాదేవి 
తన ఇంటిలోనికి పోయినది. అప్పుడు నీవు 
ఇదివరకే రోటిలో దాచిన వెన్నముద్ద తినుచూ 
సంతోషముగా నుంటిని. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణు గాధను ఆలకింపుము తండ్రీ! 


148 


ఓ మహాత్మా! నీవు ఎట్టి ఆశలు, బంధములు లేక 
యున్న సత్పురుషులకు మాత్రమే సులభముగా 
లభించు వాడవు. ఐననూ నీ తల్లి గనుక ఆ 
గొల్లభామ యశోదకు కట్టుబడితివి. ఈ విధముగా 
దేవతలందరూ నిన్ను స్తుతించసాగిరి. ఓ దేవదేవా 
నాయొక్క రోగమును నిర్మూలింపుము (ప్రభూ! 
నారాయణ భట్టతిరులు నాడు సంస్కృతమున 
భాగవతపు సారమును రచించెను. దానిని నేడు 
తెలుగం వద్యముగా చెవుచుంట్‌ని. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


150 


12. యమళార్జునోద్ధరణము 


సీ తను యశోదాదేవి త్రాటిచే రోటికి 


కట్టివేయంగ నిన్‌ కనిన సురులు 

అమిత మౌముదముతో దామోదరుడవని 
వినుతించి నారంత వేయినోళ్ళ 

బహుసున్నితము కదా! ప్రభు! నీదు ఉదరము 
త్రాటిచే కట్టెనే! తల్లినిన్ను 

ఆ సమయమునైన అచ్యుతా! నీదృష్టి 
ఆర్తరక్షణమీదె అమరియుండె 


తే రెండు మద్దిచెట్లను చూచుచుండినావు 


భట్టతిరి తొల్లి జెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


151 


12/2 
అల కుబేరుని పుత్రులు కలరిరువురు, 
జ్యేష్టుడు “నలకూబరుడు” కనిష్టుడు “మణి 
కంఠు” డిరువురు గొలుతురు గరళకంఠు 
పరమశివుని కరుణ గొన్న మదము జేత 
హరికి మొక్కరు మెచ్చరు హరిజనులను 
విషయ సుఖముల మత్తిల్లి వివశులైరి 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! వూర్వం కుబేరునికి ఇద్దరం 
పుత్రులుందెడివారు. పెద్దవాడు నలకూబరుడు, 
చిన్నవాడు మణికంఠుడు. వారిద్దరు గొప్ప శివభక్తులై 
అతని అనుగ్రహమును సంపాదించిరి. అందుచేత 
వారు మదాంధులై శ్రీహరివైన నిన్ను సేవింపక నీ 
భక్తులను కూడ నిరసించుచుండిరి. విషయ 
సంఖములందుం వుత్తిల్లి యుండిరి. ఓ 
గురువాయూరప్ప! తెలుగు పద్యంలో నేను తెలిపెడి 
నీ కథను ఆలకింపుము తండ్రీ! 


153 


తా॥ ఓ ప్రభూ! నిన్ను నీ జనని యశోదాదేవి త్రాటిచే 
రోటికి కట్టి వేని నవుడు దేవతలు చూచి 
అమితానందముతో నీవు దామోదరుడవని అనేక 
విధముల స్తుతించిరి. నీవు సున్నితమైన ఉదరము 
కలవాడవు కదా! మరి నిన్ను నీమాత 'త్రాటిచే నీ 
ఉదరమును రోటికి బిగించినది. ఆ సమయమున 
నీవు సమీవముననున్న రెండు మద్దిచెట్లను 
చూచితివి. ఓ అచ్యుతా! ఆర్తత్రాణ పరాయణుడవైన 
నీదృష్టి వాటిపై పడినది. 
నారాయణ భట్టతిరి సంస్కృతములో జెప్పిన 
భాగవతమును నేను తెలుగు వద్యంబుగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్ప! దీని 
నాలకింపుము తండ్రీ! 


152 


12/3 
చం॥। 
ఇరువురు ఒక్కనాడు మదమెక్కిరి మద్యము త్రావి పాడుచున్‌ 
సురనది గంగలో మునిగి సుంత విచక్షణలేకయే దిగం 
బరులుగ తానమాడు నెడ భామలగూడుచు;నారదుండు ఆ 
తెరవున బోవుచున్‌ గనెను దిగ్భ్రమ జెందెను నందనందనా! 
హరి! గురువాయు పట్టణపు ఆప్రభు గాధయె ఆలకింపుమా 


తా॥ ఓ ప్రభూ! ఒకనాడు నలకూబరుడు, మణిగ్రీవుడను 
వారిద్దరు మదమెక్కినవారై మద్యమును సేవించి 
దేవనదియైన గంగానదిలో ఇచ్చవచ్చినట్లు పాడుచు 
అనేకమంది యువతులతో విచక్షణారహితులై 
నగ్నంగా స్నానము చేయుచుండిరి. ఆ దారిన నీ 
అనన్యభక్తుడైన నారద మహర్షి పోవుచు ఈ 
దిగంబరుల శృంగారమును జూచి దిగమజెందెను. 
నందనందనుడవైన గురువాయూరప్పా! ఓ శ్రీహరీ 
నీ కథనాలకింపుము తండ్రీ! 


154 


12/4 


సీ; ఆ కుబేరుని పుత్రులకు లజ్జ లేదాయె 


కాని వారల స్త్రీలు గాంచి మునిని 
వడివడి తడబడి, తొడవులు తొడిగిరి 


శాపభయంబున జవ్వనులును 
తగని మదాంధుల ధనదుని పుత్రులన్‌ 
మౌని నారదుడిట్లు తను శపించె 


“హరిపాద శరణమే తరియించు మిమ్ముల 
అందాక శాంతంబు నరయి” రనెను 


లేక మనసుకు శాంతమ్ము లేదు సుఖము 
చిత్రమైనదా శాపము చిన్ని కృష్ణ! 

తెలుగు పద్యంబులో నీకు తెలుపుచుంటి 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


155 


12/5 
“ఓరి మదమత్తులార! మీరిరువు రిలను 
చాలకాలంబు గడుపుడు శాంతిలేక 
మద్దిచెట్రై పడుండుడు, మాధవునికి 
కరుణ కలిగి పాదపు స్పర్శనరయగలరు 
నాడు మీ పూర్వ రూపమ్ము చూడగలరు” 
మౌని శాపాన గోకులమున నిలిచిరి 
మద్ది చెటైరి పొంద నీపాద స్పర్శ 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ మదోన్మత్తులారా! మీరిద్దరూ చాలాకాలం 
భూలోకంలో మనశ్శాంతికి దూరమై (బ్రతకండి. 
మద్దిచెట్లుగా గోకులమున పడి ఉండండి. మాధవుని 
దర్శన భాగ్యం కలిగిన తరువాత మాత్రమే మీ 
పూర్వరూపం మీకు వస్తుంది” అని నారదుడు ఆ 
నలకూబర, మణిగ్రీవులను శపించెను. వారట్లే 
శాపము ననుభవించుచుండిరి. ఓ గురువాయూరపా! 
ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


157 


తా॥ ఓ చిన్ని కృష్ణా! సిగ్గులేని ఆ నలకూబర మణి 
గ్రీవులతో నున్న ఆ స్రీలు నారద మహర్షిని 
చూడగానే శాప భయముతో వెంటనే బట్టలు 
కట్టుకొనిరి. కానీ అంతులేని మదమత్తులైన ఆ 
సోదరులు, కుబేర వు[తులు మా(తము 
నారదమహర్షిని చూచి కూడ లక్ష్యము జేయరైరి. 
అందువలన ఆ మౌని “హరిపాద శరణము నందు 
వరకు మీకు మనశ్శాంతి దూరమగుగాక” అని 
శపించెను. మనశ్శాంతి లేనివారికి సుఖము 
కలుగదు కదా! ప్రభూ! 
ఓ గురువాయూరప్ప! తెలుగు పద్యరూపంలో 
నీగాధను ఆలకింపుము తండ్రీ! 


156 


12/6 
SZ] 
జాగును సేయకుండగ ప్రశాంతముగా చని చెట్ల మధ్యగా 
లాగుచు రోటినిన్‌ హరి! పురాతనమైన తరుద్వయంబుపై 
సాగుచు చెట్లగూల్చితివి శాపము బాపగనెంచి ఓ ప్రభూ! 
ఓ గురువాయుపట్టణమహోదయ! నీ కథనాలకింపుమా. 


తా॥ ఓ (ప్రభూ! నీవు ఎట్టి యాలస్యము చేయకుండ 


ప్రశాంతముగా దోగాడుచు ఆ చెట్ల మధ్యగా ఆ 
రోటిని లాగుచు పోయితివి. ఓ శ్రీహరీ! చాల 
పురాతనమై శిథిలావస్థలో నున్న రెండు మద్దిచెట్ల 
మధ్యనుండి సాగిపోతూ ఆ రోటి తాకిడికి ఆ చెట్లను 
కూలగొట్టి తివి. (శాపము నావిధముగా తొలగింప 
జూచితివి) ఓ గురువాయూరవు! నీ 
గాధనాలకింపుము తండ్రీ! 


156 


12/7 
చం॥ 
వెలువడ చెట్ల మధ్యమున భీకరమౌ ధ్వని గూలెనాతరుల్‌ 
వెలుగులు జిమ్ముచుండగ కుబేరుని పుత్రులు స్వస్వరూపులై 
నిలుపగ లేని మోదమున నీ స్తుతిజేసిరి; రావునాకు, మా 
టలు గురువాయుపట్టణపు ధర్మసురక్షక! నందనందనా! 


తా॥ నందనందనుడవైన ఓ గోవిందా! నీవు ఆ రెండు 
మద్దిచెట్ల మధ్య నుండి ఆ రోలును లాగికొనిపోగా 


భయంకరమైన ధ్వనితో ఆ చెట్లు నేల గూలినవి. 
అవ్వడు ఆ చెట్లనుండి పెద్ద వెలుగు 
వెదజిమ్మబడింది. కుబేరుని మృటత్రులైన 
నలకూబరుడు, మణిగ్రీవుడు అను గంధర్వులు 
వెలువడి పట్టరాని ఆనందంతో నిన్ను అనేక 
విధముల స్తుతించిరి. ఓ గురువాయూరప్ప]! 
ధర్మరక్షకా! ఆ కథ నింతకంటె వర్ణించుటకు నాకు 
మాటలు రావు తండ్రీ! 


159 


ఓ ప్రభూ! ఇతర దేవతలను భక్తితో సేవించు 
వాడుకూడా క్రమముగా నీదయచేత నీమీద భక్తికలిగి 
నీ శరణాగతి పొందును. పరమేశ్వరునియందు భక్తి 
కలిగిన ఆ నలకూబరుడు మణిగ్రీవుడు కూడ 
నారదమహాముని కరుణవల్ల నీ భక్తులై నీపైననే 
మనసు లగ్నం చేసికొనిరి, నీ పాదదాసులైరి. వారు 
పరాత్సరుడవైన నీవు దక్క అన్యమేదైనా అవసరం 
లేదనే నిశ్చితాభిప్రాయమునకు వచ్చిరి. ఓ 
గురువాయూరప్పా! తెలుగు పద్యంగా నేను తెలుపు 


నీ కథను ఆలకింపుము తండ్రీ! 


161 


12/8 


అన్యదేవతలను అతి భక్తి సేవించు 
వారును నీదయ వారికున్న 
క్రమముగా నీ భక్తి కలిగి నీ శరణమ్ము 
పొందెదరో ప్రభూ! పూని అటుల 
పరమేశు భక్తులౌ వారలు నారద 
ముని దయన్‌ నీయందు మనసు నిలిచి 
నీపాదదాసులై నీభక్తి వారికి 
నిరతంబు నుండంగ కోరినారు 


“స్రీవ్ర పరమాత్మవో ప్రభూ! నిన్ను అన్య 
మేది కోరము నీభక్తినిమ్ము చాలు” 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


160 


12/9 


దామోదరా! రెండు తరువులు నేలపై 
కూలగా పిడుగులా కలిగె ధ్వనులు 
ఆ శబ్దమును విని అందరు గొల్లలు 
భయపడి పరుగుతో వచ్చిరటకు 
జనని యశోదయు తన పని తలచుచు 
సిగ్గుతో తలవంచి చితికిపోయె 
బంధాలనన్నిటిన్‌ వదలించు వాడవు 
నీబంధనము త్రెంచె నీదు తండ్రి 


స్వామి! ఇదియంత నీలీల సాధ్యపడునె! 
ఒరుల కెన్నడు తెలియంగ ఓ మహాత్మ! 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


162 


12/10 
తా॥ ఓ దామోదరా! మద్దిచెట్లు రెండు నేలపై కూలిపోగా 


పిడుగు పడినట్లు ధ్వనులు వినిపించెను. ఆ సీ|| ఈ మహావృక్షాలు ఇటుపడిపోయెను 


శబ్దములను విని గొల్లపల్లెలో వున్న వారందరు 
భయముతో అక్కడకు చేరుకొనిరి. అప్పుడు నీ తల్లి 
యశోదాదేవి తాను చేసిన పనికి (చిన్న పాపాయిని 
రోటికి (త్రాటితో కట్టివేయడం) నిగ్గపడి 
తలవంచుకొని బాధపడినది. 

స్వామీ! లోకములో అందర్నీ బంధవిముక్తుల్ని జేసి 
రక్షించు నిన్ను నీ తండి నందగోవుడు 
బంధవిముక్తుని చేసెను. ఇదంతా నీలీలయే కదా! 
మహాత్మా! ఇతరులకు వానిని అర్ధం చేసుకోవడం 
సాధ్యమా? ఓ గురువాయూరప్పా! తెలుగు పద్యంగా 
నేను చెప్పే నీ కథను ఆలకింపుము తండ్రీ! 


163 


ఓ చిన్నికృష్టా! “ఈవిధంగా వడిపోయిన 
మహావృక్షాల మధ్యచిక్కుకొని ఉన్నాకూడ అవి వీనిపై 
పడలేదాయె! ఇదంతా భగవానుడైన ఆ శ్రీహరి 
కరుణవలన ఆపద కలుగక తప్పిపోయింది” అని 
అచట నున్న వారందరూ అనుకొని తమతమ 
ఇండ్లకు పోయిరి. స్వామీ! నీ లీలలు ఇతరులకు 
ఎలా అర్భమవుతాయి? నీ మహిమను ఆ 


మునీశ్వరులే తెలుసుకోలేరు కదా? నా వ్యాధిని 


పోగొట్టి నన్ను రక్షించుము వభూ! ఓ 
గురువాయూరప్పా! తెలుగు పద్యంగా నేను తెలుపు 
నీ కథను ఆలకింపుము తండ్రీ! 


165 


చిన్నారిపై పడకున్నవాయె 
శ్రీహరే కాపాడె చిన్నికృష్ణునియని 
ఆపద తొలగెను అందుచేత 


అనుకొని అందరు చనిరి వారిండ్లకు 
నీ లీల ఎవరికి తెలియు స్వామి! 


నీ మహిమన్‌ దెల్వ ఆ మునీశ్వరులకున్‌ 
సాధ్యమా ఓ ప్రభూ! జలజనాభ! 


నాదు రోగమ్ము తొలగించి నయము నిమ్ము 
భట్టతిరి తొల్లి చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేసితి దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


164 


13. బృందావన విహారము 


గోకులంబుననున్నట్టి గోపులెవరు 

నీ స్వభావంబు నెరుగరు నీదు మహిమ 
“బండి విరుగుట, తరువులు పడుటవంటి 
ఇట్టి ఉత్సాతముల హేతువేమొగాని, 
తగదు గోకులముననుంట” తలచినారు, 
నిశ్చయించిరి మరియొక నెలవు జేర 
తెలుగు పద్యంబు చెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! గోకుల వాసులకు ఎవ్వరికీ ల్స్‌ 
ప్రభావము తెలియదు. అందుచేత “చెట్లు విరిగి 
పడిపోవుట, బండి విరిగి ముక్కలై పోవుట మొదలైన 
ఉపద్రవములు ఏ కారణము లేక జరుగవు” అని 
భావించి ఆగోకులమునుండి మరియొక చోటికి 


తరలిపోవుటకు నిశ్చయించుకొనిరి. ఓ 
గురువాయూరప్పా! తెలుగు పద్య రూపంలోని ఈ 
విష్ణుగాధను నీవు ఆలకింపుము తండ్రీ! 


166 


13/2 


తే అపుడు, గోపాల! పరమాత్మవైన నీదు 


ప్రేరణము చేత వారిలో పెద్దయొకడు 
పేరు “ఉపనందు” డాతడు వారితోటి 


“పశ్చిమపు దిక్కుబోయిన మంచితావు 
కలదు, బృందావనంబని పిలువబడును” 
అనుచు పలికెను తలలూచ అందరున్న 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ గోపాలా! ఆ సమయమున పరమాత్మవైన నీ 
ప్రేరణము చేత 'ఉపనందుడు అను పేరుగల 
గొల్లపెద్దలేచి తనతోటి వారితో “ఇక్కడికి పశ్చిమ 
దిక్కున బృందావనము” అనుపేరుగల అందమైన 
వనమున్నది” అని పలికెను. దానికందరు తలలూపి 
అంగీకరించిరి. ఓ గురువాయూరపా! తెలుగు 
పద్యంగా నేను తెలిసే నీ గాధను ఆలకింపుము 
తండ్రీ! 


167 


13/4 


బృందావనికి వారు వెళ్ళుచుండగ ప్రభూ! 
ఆ దృశ్యమెంతయో అద్భుతంబు 

ఈడ్చుచుండగ బండ్ల నెద్దుల మెడలోని 
గంటలు మోగెను గణగణమని 

గిట్టల సవ్వళ్ళు, కిలకిల మనుప్త్రీలు 
చెవులకు సంగీత రవము తోపె 


నీ ముద్దు మాటలు నీనవ్వు చేష్టలున్‌ 
హాయిగా తోపింపవలుపు సొలుపు 


చాలదూరము బోయిరి సంతసమున 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేసితి దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


169 


18/8 
Gi 
ఆ యెడ నందుడాదిగల అందరు గోపులు యాల మందతో 
బోయిరి వీడుచున్‌ తమరి పూర్వపు తావగు ఆ బృహద్వనిన్‌ 
మోయుచు తట్టబుట్టలను, ముందర నీవు యశోదలున్‌ చనన్‌, 
పోయిరి 'బృందియన్‌ వనికి వుండగ పిల్లల ప్రీలతో సహా 
ఈయదు సింహుగాధ విను హేగురువాయు పురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరు అధినాయకా! అప్పుడు నందుడు 
వుుదలైన గోపాలురందరును తాము 
నివసించుచున్న బృహద్వనమను (ప్రదేశమును 
వదలివైచి బృందావనమను ప్రదేశమునకు తమ 
ఆవుల మందలతో తట్టాబుట్టా ఆలుబిడ్డలతో 
వెళ్ళిపోయారు. వారి ముందర పెద్ద బండిలో నీవూ 
యశోదాదేవి పోవుచుండిరి. ఓ మహాత్మా 
యదుసింహుడైన నీ గాధను నీకే వినిపించుచున్నాను 
ప్రభూ! 


168 


ఓ (ప్రభూ! వారందరును బృందావనమునకు 
వలసపోవుచున్నపుడు ఆ దృశ్యం చాల అద్భుతంగా 
వుండినది. వారి బండ్లకు కట్టిన ఎద్దుల మెడలలోని 
గంటలు గణగణమని |మోగినవి. గోవులు నడుచు 
చున్నపుడు గిట్టల సవ్వడులు, ప్రీల కిలకిలలు 
మనోవారముగా చెవులకు నంగీతములా 
వినిపించినవి. నీవు వినోదముగా పలుకుచున్న 


ముద్దుమాటలు హాయిగా వినుచు వారు ఎంతో 
సంతోషముతో చాల దూరము ప్రయాణించిం. 
నీవలన కలిగిన ఆవోదముతో వారికి 
ఎంతమాత్రము ఆయాసము తెలియలేదు. ఓ 
గురువాయూరప్ప! భట్టతిరి భాగవతమును నెను 
తెలుగు పద్యములలో చెప్పుచున్నాను. ఆలకింపుము 
తండ్రీ! 


170 


13/5 


తా ఓ దేవదేవా! బృందావనమునందు బాగుగా 


సీ, బాగుగా వికసించు మల్లెపూ పొదరిళ్ళు వికసించిన పూలతో విలసిల్లుచున్న చక్కని 
బృందావనంబున వెలసియుండె మల్లెపాదలు, ఆకర్షణీ యముగా నున్న 


ఆకర్షణీయమౌ అద్భుత వృక్షాలు మహావృక్షములు కనులకు విందు చేయుచున్నవి. 
గావించెనో ప్రభూ! కనుల విందు అంతటా నేలపై పచ్చిక పచ్చగా పరచినట్లుండి 

పరచింది నేలపై పచ్చని పచ్చిక ఆకుపచ్చని మణుల (మరకతముల) పాన్సును 
మరకతంబుల పాన్పు మదిని దోప తలపించుచుండెను. దర్శనీయముగా నున్న ఆ 

దర్శనీయంబు బృందావనంబెంతయో బృందావనమును గాంచి నీవెంతో సంతసించితివి. 
సంతసించితివి ఓ స్వామి! నీవు పరమ భక్తుడైన నారాయణ భట్టతిరి భాగవత 

సారమును నంస్కృతములో చెప్పారు. ఓ 

భక్తుడైన నారాయణ భట్టతిరులు గురువాయూరపా! దానిని నేను తెలుగు పద్యంగా 

సంస్కృతించ భాగవతపు సారమెల్ల చెబుతున్నాను. ఆలకింపుము తండ్రీ! 

తెలుగు పద్యంబు జెప్పితిన్‌ దేవదేవ! 

వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


171 172 


13/6 13/7 
క్రొత్త భవనాల గట్టిరి గోపజనులు 
అర్ధచంద్రాకృతిని బోలె ఆ వరుసలు 
వాటిలో సుఖంబుండి గోపాలురెల్ల 
సేదదీరిరి, నీవు నీ స్నేహితులును 

కలిసి బృందావనపు శోభ గాంచినారు 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


ప్రభూ! మనోహరముగా ప్రవహించుచున్నట్టి 
యమునా నదీ కన్య నరసినావు 

తహతహలాడె నీదరినుండ నన్నట్లు 
వంకరటింకర పధముబట్టె 

కలహంస రవముల్‌ కన్నయ్య పలుకులన్‌ 
అనుకరించిన వేమె!! ఆ ర్ఫురులును 


వికసించు కమలముల్‌ విరజిమ్మి కాంతులన్‌ 
ఓ గురువాయూరప్పా! గోపాలురందరు అక్కడ నీ పద్మవదనంబు నిలిపె కనుల 
కొత్తగా పలురకములైన భవనములను గట్టిరి. ఆ 
గృహముల వరుసలు అర్ధచంద్రాకారములో ఉన్నవి. 
అప్పుడు నీవు నీ స్నేహితులు కలిసి అందరు ఆ 
ప్రదేశములన్నీ తిరుగుచు ఆ బృందావనపు శోభను 
తిలకించినారు. ఓ (ప్రభూ! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


యమున నిర్మల జలముల అలరుచుండె 
భట్టతిరినాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


173 174 


తా॥ ఓ ప్రభూ! మనోహరముగా ప్రవహించుచున్న 


కాళింది” అని పిలువబడే యమునానది యనెడి 
కన్యను నీవుగాంచితివి. ఆ నది నిన్ను 
అనుసరింవవలెననెడి తహతహతో వంకర 
టింకరగా సాగుచున్నది. కలహంస రవము వంటి 
నీ వలుకలను ఆ నదీ రఖరులు 
అనుకరించుచున్నవి. ఆ నదిలోని వికసించిన 
కమలములు కాంతిని విరజిమ్ముచూ పద్మము వంటి 
నీ ముఖారవిందమును కనులకు స్ఫురింప 
జేయుచున్నవి. ఆ నది నిర్మలమైన జలముతో నిండి 
ప్రవహించుచున్నది. ఓ గురువాయూరప్వా! 
నారాయణ భట్టతిరి రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్యంగా చెబుతున్నాను. ఓ దేవదేవా! దీని 
నాలకింపుము తండ్రీ! 


175 


ఓ కమలనాభా! బృందావనమునకు సమీపములోనే 
'గోవర్థనము” అను పర్వతమొకటి కనుల పండువగా 
కలదు. వందలకొలది నెమళ్ళు అచట 
“క్రేంకారములు' చేయుచుండగా ఆ పర్వత సానువు 
లాధ్వనితో మారు మోగుచుండును. అనేకమైన 
రంగులు వెదజల్లు మణులు ఆ పర్వతం మీద 
మనోజ్ఞంగా శోభిల్లుతుంటాయి. ఆ పర్వతము చాల 
ఉన్నతమైన దగుటచేత ఆ గిరి శిఖరం 


(బ్రహ్మదేవునియొక్క సత్యలోకమును తాకుచున్నదా 
అనునట్లుండును. అటువంటి గోవర్ధన పర్వతమును 
జూచి నీవు వులకించిపోయావు. ఓ 
గురువాయూరప్పా! తెలుగు వద్యంగా నేను 
చెబుతున్న నీ గాధనాలకింపుము తండ్రీ! 


177 


13/8 


సీ॥ బృందావనము చెంతనుంది గోవర్ధన 
మనుగిరి యొక్కటి ‘కనుల పంటి 
వందల నెమళుల వలన “*క్రేంకారంబు” 
గిరి సానువులయందు మారు మోగు 
పలు వన్నెలున్‌ జిమ్ము “మణులు” ఆగిరిలోన 
అతి మనోజ్ఞంబుగా నలరుచుండు 
తాకునా ఆ బ్రహ్మలోకంబు యనునట్లు 


ఉన్నతంబై గిరి యున్నదచట 


అట్టి గోవర్ధనగిరిని యచట నీవు 

గాంచి పులకించి నావయ్య కమలనాభ! 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణు గాధ. 


176 


13/9 
చం॥। 
ఘనముగ నీవునున్‌ సఖులు గాంచుచు ఆవని శోభలన్నియున్‌ 
వనమున అంతయున్‌ తిరిగి పారవశమ్మును బొందిరో ప్రభూ! 
తను అనురాగ బద్ధవలె తన్వి “కళిందియు ఒంపుసాంపులన్‌ 
కనులకు విందుగా నురక, గాంచితి వానది సోయగంబులన్‌ 
వినుగురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు నీతోటి బాలురతో కలిసి 


బృందావనము యొక్క శోభలను తిలకించుటకై 
ఆవనమునందు అంతటా అందమును చిందించుచు 


తిరుగుచుంటివి. అంత నీపై అనురాగవతియైనదా 
అన్నట్లు 'కళిందకన్య” అని పిలువబడు యమునా 
నది ఒంపు సొంపులతో ఒయ్యారముగా నడయాడి 
కనులకు విందుగా నురుకులతో ప్రవహించుట నీవు 
గాంచితివి. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


178 


13/10 


తే॥ అట్టి బృందావనంబున ఆలమంద 


కనువుయైన బీళ్ళను జూచి అన్న తోటి 
నీదు సఖులు, గోపాలురు నీవు కూడ 


“ఆల గాచిరి ఉత్సాహమలర స్వామి! 
నాదు రోగమ్ము తొలగించి నయమునిమ్ము 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


స్వామీ! ఆ విధముగా ఆ బృందావనమున 
ఆవులమందలకు, ఇతర పశువులకు అనువైన 
పచ్చిక బీళ్ళను జూచి నీ అన్న బలరామునితోను, 
నీతోటి గోపాలురతోను కలిసి నీవు ఉత్సాహముగా 
తిరుగుచు గోవులను కాచినావు. ఓ 
గురువాయూరప్ప! నీ గాధను ఆలకింపుము. నన్ను 
రక్షించి నా వ్యాధిని నయము జేయుము తండ్రీ! 


179 


ఓ దేవదేవా! శ్రీమన్నారాయణా! నీ శరీరపు కాంతి 
చూపరులకు చాల మనోహరముగా నున్నది. నీవు 
నీయన్న బలరాముడు వెంట వచ్చుచుండగా 
గోపబాలురతో కలిసి దూడలను కాయుచు 
బృందావనమున తిరుగుచుంటివి. ఆ వనమున 
తుమ్మెదలు వీనుల విందుగా రుంకారములు 
చేయుచుండెను. నీవు కూడ చిన్న చిన్న దూడలను 
కాయుచున్నప్పుడు ఒకచేత శృంగనాదము (కొమ్ము 


వాద్యము) మరియు వేణువును, మరియొక చేత 
బెత్తమును పట్టుకొని తిరుగుచుంటివి. అట్లు 
ఆవుదూడలను కాయుచుంటివి. నారాయణ భట్ట 
తిరుల కృతిని నేను తెలుగు పద్య రూపములో 
చెబుతున్నాను. ఓ గురువాయూరపా! దీనిని 
ఆలకింపుము తండ్రీ! 


181 


14.వత్సాసుర, బకాసుర సంహారము 


సీ, నీ శరీరపు కాంతి నిరుపమానము ప్రభూ! 
అతి మనోహరముగా అలరియుండె 
బలభద్రు వెంట గోపాలురు జేరగా 
కలిసి దూడల నీవు కాచినావు 
రుమ్మని పాడుచు తుమ్మెదల్‌ చెవులకు 
బృందావనంబున విందుజేసె 
శృంగనాదంబుతో చేదాల్చి వేణువున్‌ 
పట్టావు బెత్తమ్ము మరొక చేత 


తిరిగి దూడల కాచావు దేవదేవ! 
భట్టతిరినాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


180 


14/2 


పావనంబైన బృందావనంబున ప్రభూ! 
ఆవుదూడల మేపినావు తిరిగి 

నీపాద చిహ్నాలు నిలిచి ఆ వనియందు 
కనిపించినవి గోపికలకు స్వామి! 

కరకమలములచే కమల లాలించెడి 
స్త్‌ పాదపద్మాలు నిఖిల జగతి 

శ్రీరామరక్షయై చేకూర్చు శుభములు; 
అట్టి నీ స్పర్శచే ఆ వనమున 


చెట్టు, తీగలు, గుట్టలు, క్షేత్రములును, 
నీరు సర్వసమృద్ధమై వరలుచుండు 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


182 


14/3 


తా॥ ఓ లక్ష్మీవతీ! ప్రభూ! నీవు వవిత్రమైన 


ల్‌ 
బృందావనమున ఆవుదూడలను మేవుచు సీ॥ వనవిహారీ! లతా, తృణ, గుల్మముల చేత 


తిరుగుచుంటివి. అప్పుడు నీ పాద చిహ్నములు 
బృందావనమంతయు (గోపికలకు) కనిపించినవి. 
ఈ లోకములన్నింటికీ శ్రీరామరక్ష, తన 
పద్మములవంటి హస్తములతో కమల (లక్ష్మీదేవి) 
లాలించెడి నీ పాదవద్మములే. నకల 
నన్మంగళములను నీ చరణకమలములే 
కలిగించును. నీ స్పర్శచేత బృందావనములోని 
చెట్లు, తీగలు, గుట్టలు, క్షేత్రములు, నీరు 
మొదలైనవన్నియు సర్వసమృద్ధములై వర్ధిల్లుచున్నవి. 
ఓ గురువాయూరప్పా! తెలుగు పద్యంగా నేను 
తెలుపుచున్న నీ గాధనాలకింపుము తండ్రీ! 


183 


ఓ వనవివోరీ! లతా, తృణ, గుల్మములచే 
శోభాయమానముగనున్న ఆ వనములందు నీవు 
విహరించుచుంటివి. చల్లని మందమారుతములు 
వీచు ఆ యమునానదీ తీరమున నీవు 
తిరుగుచుంటివి. గోవర్ధనగిరి శిఖరములను కూడ 
ఎక్కి మురళిని (మోగించుచు, ఆవుదూడలను 
కాయుచు సంచరించుచుంటివి. ఈ విధముగా 
నుండగా ఒకనాడు ఆవుదూడ రూపముతో వచ్చిన 


రాక్షసుని ఆ వనములో చూచితివి. భట్టతిరి కృతిని 
నేను తెలుగు పద్యంగా చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! ఈ కథ నాలకింపుము తండ్రీ! 


185 


వరలుచున్నట్టి యా వనములందు 
విహరించుచుంటివి విమలకీర్తీ! ఆవు 

దూడల కాచావు తోయజాక్ష! 
మందమారుతము కాళిందీ తటంబున 


వీచగా తిరిగావు అచట నిచట, 
గోవర్థనంబును కూడ యెక్క్మితివయ్య! 


(మోగించుచుంటి వి మురళి నీవు 


అచట యొకనాడు వనిలోన చూచినావు 
ఆవుదూడ రూపమునున్న అసురునొకని 
తెలుగులో భట్టతిరికృతి తెలుపుచుంటి 

వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


184 


14/4 


తోకను పైకెత్తి దూకుచు నటు నిటు 
వత్సాసురుడు, స్వామి! వచ్చెనటకు 

సమయమెప్పుడు చిక్కు సంహరింపగ నిన్ను 
పరికించుచుండెను శిరము త్రిప్పి, 

దొంగచూపులవాని సంగతి గమనించి 
వెనుక కాళ్ళనుపట్టి వేగిరముగ 

గిరగిర (త్రిప్పుచు తరువొక్క దానిపై 


విసిరి కొట్టావయ్య వెరపులేక 


వాని ప్రాణాలనంతమౌ వాయువులను 
కలిసిపోయెను అసురుని కథ ముగిసెను, 
తెలుగు పద్యంబు జెప్పెద దేవదేవ! 

వినుము గురువాయుపురనాధ! ఈ విష్ణుగాధ. 


186 


తా॥ ఓ దేవదేవా! ఆ వత్సాసురుడు తనతోకను పైకెత్తి 


అటు నిటు దూకుచు నిన్ను సంహరించుటకు 
సమయమెప్పుడు చిక్కునా యని మాటిమాటికి 
తలను వెనుకకు త్రిప్పుచు గమనించుచుండెను. 
ఆ దైత్యుని (దొంగ) చూపులను నీవు గమనించి 
వాని వెనుక కాళ్ళను గట్టిగా ఎత్తిపట్టుకొని వేగముగ 
గిరగిర త్రిప్పి ఒక మహాతరువుపై విసిరి కొట్టావు. 
వెంటనే ఆ రాళక్షనుని ప్రాణాలు అనంత 
వాయువులలో కలినిపోయాయి. వాడి కథ 
పరిసమాప్తమైపోయింది. ఓ గురువాయూరప్ప! 
తెలుగు పద్య రూపంలో నేను తెలుపు ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


187 


14/6 


ప్రభు! నీదు శిరసుపై పరిమళాలెగజిమ్ము 
విరులు రాలుట జూచి మిత్రులంత 

మిగుల విసయమంది పిమ్మట “కన్నయ్య! 
విరివాన యెవ్విధి కురిసె ననిరి 

ఆ మేధకుల జూచి అన్నావు నవ్వుచు 
“దనుజుని విసిరేసినాను గనుక 

విరులన్ని నింగికి వేగంబుగా బోయి 
రాలిపడినవేమొ! నేలపైన” 


నమ్మి నారంత నీమాట నల్లనయ్య! 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు చేసితి దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


189 


14/5 
చం॥। 


దనుజుడు బుద్ధిచే కడు అధర్ముడు, దుష్టుడు స్వంతరూపమున్‌ 
తను ధరియించి నేలబడి తానటవిన్‌ గల పెక్కు వృక్షముల్‌ 
గొనకొని వ్రేళ్ళతో టెగసి కూలగ జేసెను; నింగిదేవతల్‌ 
ఘనమగు పుష్పవృష్టి కలుగంగ నుతించిరి దేవదేవ! నిన్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నన్ను బ్రోవగా 


తా॥ ఓ దేవదేవా! ఆ రాక్షసుడు స్వభావముచేత 
అధర్మవర్తనుడే కాక చాల దుర్మార్గుడు కూడ. వాడు 
చనిపోవుచున్నపుడు తన నిజరూపమును పొంది 
భూమిపై పడిపోయెను. అతని బరువు వలన ఆ 
అడవిలోనున్న అనేక వృక్షములు నేలగూలెను. 
అప్పుడు ఆకాశమున దేవతలు గుంపుగా చేరి 
సంతోషముతో గొప్ప పుష్పవర్షం నీ శిరస్సుపై 
కురిపించి నిన్ను కీర్తించారు. ఓ గురువాయూరప్ప! 
నీవు ఈ విష్ణుగాధనాలకించి నన్ను రక్షింపుము. 


188 


ప్రభూ! నీ శిరస్సుపైన సువాసనలు విరజిమ్ము 
పుష్పవర్షము కురియుచుండుట జూచి, నీతోడి 
గోపబాలురు మిక్కిలి ఆశ్చర్యముబొంది అటు 
విమ్మట నీతో “కన్నయ్యా! ఈ మాలవాన 
ఎక్కడినుండి, ఎట్లు పడుచున్నది?” అని ప్రశ్నించిరి. 
ఆ అమాయకులను జూచి నీవు చిరునవ్వుతో “నేను 
రాక్షసుని విసిరివేసినందు చేత వాడితో పాటు 


చెట్లపైన పూలు కూడ పైకి వేగముగా బోయి మెల్లగా 
నేలపై రాలినవేమో” అని చెప్పితివి. ఓ నల్లనయ్యా! 
ఆ గొల్లపిల్లలు నీ మాట నమ్మినారు. నారాయణ 
భట్టతిరి చెప్పిన భాగవతమును నేను పద్యరూపంలో 
చెబుతున్నాను. ఓ దేవదేవా! గురువాయూరప్ప! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


190 


14/7 
చం॥ 
వనమున ఎండవేడిమికి బాలురు దాహముతో తపించుచున్‌ 
కనుగొన త్రాగునీరు తము గాసిలి, ఆ యమునా తటంబునన్‌ 
ఘనమగు కొంగ నొక్కటిని గాంచిరి; ఇంద్రుని వేటు తప్పగా 
చనియిటజేరినట్టి “హిమశైలము' రీతిగ దోచెనో ప్రభూ! 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాదను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! ఒకరోజు ఆ బృందావనమున 
ఎండ వేడిమి చాల అధికముగా నుండెను. 
గోపబాలురు ఆ తాపమును తట్టుకోలేక నీతో కలిసి 
త్రాగునీటికై వెదకుచు యమునానది ఒడ్డుకు జేరిరి. 
అక్కడ జిక్కలాడించుచున్న ఒక పెద్ద కొంగను మీరు 
చూచిరి. అది దేవేంద్రునిచే శిక్షింపక వదలి 
వేయబడిన తెల్లని మంచుకొండయైన ఆ కైలాస 
పర్వతమా! అన్నట్లు ఒప్పుచున్నది, ప్రభూ! ఓ 
గురువాయూరప్ప! ఈ విష్ణుని గాధనాలకింపుము 
తండ్రీ! 


191 


ఓ (ప్రభూ! నీతోటి గోప బాలురు అందరు యమునా 
నదిలో నీరు త్రాగుచుండిరి. అప్పుడు బకాసురుడు 
(ఆ కొంగ) ఒక్కమాటుగా నీపై బడి కబళించెను. 
అంత నీవు నిప్పుకణికవలె వాని నోటిని కాల్ఫితివి. 
వాడు లబలబలాడుచుండగా వాని కంఠమునుండి 
వెలుపలికి దుమికితివి. ఆ దుష్టుడు నిన్ను గోళ్ళతో 
రక్కుటకు, ముక్కుతో చీల్చుటకు ప్రయత్నించెను. 
ఓ దుష్ట శిక్షణా దక్షా! దురిత దూరా! ఒక్కసారిగా 


వాని ముక్కుని తెజిచి చీల్చివైచి వానిని 
సంహరించితివి. ఓ గురువాయూరప్ప! నారాయణ 
భట్ట తిరి వ్రాసిన కృతిని నేను తెలుగు పద్యంగా 
చెబుతున్నాను. దీని నాలకింపుము ప్రభూ! 


193 


14/8 


నీతోటి బాలురు నీరు త్రాగిరి, ప్రభూ! 
బకుడు నీపై నొక్క మాటుబడెను 
కబళింపగా “నిప్పు కణికవై” కాల్సావు 
“అబలబలాదెను ఆ బకుండు 
వానికంఠమునుండి బయటకు దుమికావు 
నిను వీడడాయెను నిశిచరుండు 
రక్కుచు గోళ్ళతో ముక్కుతో చీల్చంగ 


యత్నించుచుండెనా అసురుడంత 


దుష్టశిక్షణా దక్ష! ఓ దురితదూర! 
ఒక్కసారిగా చీల్చావు ముక్కుబట్టి 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయురప్ప! ఈ విష్ణుగాధ 


192 


14/9 
Gi 
పూతన అన్న ఆ బకుడు, ముందర బోయిన చెల్లిజూడనై 
పూతన జేరెనో!, అఘుని ముందుగ వెళ్ళిదనంచు యెంచెనో!, 
ఆతడు కాలు జూడచనె, ఆకసమందున పుష్పవృష్టినిన్‌ 
ప్రీతిగ దేవతాళి కురిపించగ; ఇంటికి జేరినావయా 
ఈతడు ఆర్హుడంచు వినుహే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఆ బకాసురుడు తనకంటే 


ముందుగానే చనిపోయిన తన చెల్లెలు పూతనని 
చూచుటకు బోయెనో లేదా తన తమ్ముడు అఘుడనే 
దనుజుని కంటే ముందుగానే వెళ్ళి అతనికై ఎదురు 
చూచుటకు బోయెనో, లేక యముని చూచుట 
కొరకు యమ సదనంబు జేరెనో కాని వాడు 


మరణించెను. ఆకాశమనుండి దేవతలు పుష్పవృష్టి 
గురిపించిరి. నీవు నీ మిత్రులతో కలిసి ఇంటికి 
జేరితివి. ఓప్రభూ! వీడు ఆర్హుడనంచునను 
రక్షింపుము. 


194 


14/10 


సీ బృందావనంబున వెలుదులు గోపికల్‌ 


లలిత మధుర వేణు రవము వినుచు 

చాల దూరమునుండి సంతోషమున పొంగి 
పరుగు పరుగులతో వచ్చి చేరి 

నిను జూచి మనసంత నిండి ఆనందమ్ము 
భావలహరి దేలు భామలెల్ల 

జనని యశోదయు జనకుండు నందుడు 
పులకించిపోయిరి పు(త్రు గాంచి 


నాదు రోగంబు సడలించు నయము గూర్చు 
నన్ను రక్షింప వేడెదన్‌ నందబాల! 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


195 


15. అఘాసురవధ 


స్వామి! ఒకనాడు తోటి గోపాలకులతొ 
నీవు వనభోజనము జేయ నిశ్చయించి 
తెల్లవారు జామున లేచి పిల్లలంత 

వంట సామగ్రి, కూరలు, భక్ష్యములను 
వెంటచేకొని పోయిరి బిరబిరమని 
ఆవుదూడలతో పాటు ఆ వనమున, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ. 


ఓ స్వామీ! ఒకనాడు తోటి గోపబాలకులతో పాటు 
నీవు వనభోజనము చేయవలెనని నిశ్చయించితివి. 
తెల్లవారుజాముననే లేచి బాలకులంతా ఆవుదూడలను 
తోడ్మొని వంటసామగగి, కూరలు, తినుబండారాలతో 
పాటు బిరబిరమని బృందావనమున దూర 
ప్రదేశమునకు బోయిరి. భట్టతిరి చెప్పిన భాగవతము 
ఓ గురువాయూరప్ప! నా ద్వారా ఆలకింపుము తండ్రీ! 


197 


తాః ఓ నందబాలా! గోవికలు మధురమైన నీ 
వేణుగానమును చాల దూరమునుండియే విని 
తొందర తొందరగా నీ దగ్గరకు వచ్చి సంతోషముతో 
పొంగిపోవుచు నిన్ను చూచి వారి మనసంతా 
ఆనందముతో నిండిపోయి మధుర భావలహరిలో 
తేలియాడుచుండిరి. నీ తల్లియైన యశోదాదేవి 
తండ్రియైన నందగోపుడు కూడ నిన్ను జూచి 
వులకించిపోయిరి. వరమాత్ముడవైన 
గురువాయూరప్పా! నా వ్యాధిని తొలగించి స్వస్థత 
చేకూర్చుము. నన్ను రక్షింపుము. నాడు నారాయణ 
భట్టతిరి సంస్కృతమున రచించిన కావ్యమును నేను 
తెలుగు పద్య రూపంలో చెబుతున్నాను. దీనిని 
ఆలకింపుము తండ్రీ! 


196 


15/2 
చం॥ 
వనమున పాదచారివలె స్వామి! చరించుచునున్న వేళలన్‌ 
ఘనమగు పాదపద్మముల గల్గిన ధూళితొ ముజ్జగంబులన్‌, 
మునులు పవిత్రులౌదమని మూగిరి నీకడ ఉద్యమించుచున్‌ 
తనువున పుల్మలై తలను దాల్చిరి నీపద ధూళినో (ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ స్వామీ! నీవు వనభోజనమునకై పాదచారిగా 


బయల్వెడలుట జూచి ఆ సమయమున నీ ఘనమైన 
పాదములకంటిన దుమ్ములేచినది. ఆ ధూళితో 
ముల్లోకములనున్న మునులును వవిథత్రులై 
తరించుటకు గుంపుగా మూగుటకు సిద్ధపడిరి. వారి 
శరీరములు పులకరించగా నీ పాదరజమును తమ 


శిరస్సులపై దాల్చిరి ప్రభూ! ఓ గురువాయూరప్ప! 
నందనందనా! ఈ విష్ణుగాధను నీవు ఆలకింపుము 
తండ్రీ! 


198 


15/3 


తే॥ అవని పచ్చని గడ్డితో అలరియుండె 


అందు ఆవుదూడల మేపనందరున్ను 
తిరుగుచుండిరి, అంతలో దేవదేవ! 

“అఘుడు అను దనుజుడు నిన్ను అంతమొంద 
జేయ 'కొండచిలువి వోలె జేరినాడు 


పాపబుద్ధిచే యడ్దె నీ మార్గమతడు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! ఈ విష్ణుగాధ 


ఓ దేవదేవా! దట్టమైన గడ్డిచే అక్కడ భూమియంతయు 
పచ్చగా నుండెను. అచ్చోట నీవు నీ స్నేహితులందరును 
ఆవుదూడలను మేవుచు తిరుగుచుండిరి. ఆ 
సమయమున “అఘుడు” అను రాక్షసుడు పెద్ద కొండ 
చిలువ రూపమును ధరించి నిన్ను చంపవలెనను 
పాపబుద్ధిచే మీ మార్గమడ్డగించెను. నారాయణ భట్టతిరి 
కావ్యమును నేను తెలుగు పద్యంగా చెబుతున్నాను. 
ఓ గురువాయూరప్పా! దీని నాలకింపుము తండ్రీ! 


199 


ఓ దేవదేవా! ఆ వనమునందు అడ్డముగా 
పండుకొనియున్న ఆ కొండచిలువ శరీరము ఒక 
మహాపర్వతమువలె నున్నది. వాడు అఘాసురుడు. 
తెరచియున్న ఆ కొండచిలువ యొక్క విశాలమైన నోరు 
ఒక పెద్ద గుహవలెనుండెను. నీవు కొద్ది దూరములో 
ఉండగా నీతోడి గోపబాలురు నిన్ను వదిలి కొద్ది 
దూరమున ఆపుకోలేని కుతూహలముతో దాని నోరు 
ఒక పెద్ద గుహ అనుకొని దాని నోటిలో ప్రవేశించిరి. 


వారివెంట దూడలు కూడా అనుసరించినవి. 
నారాయణ భట్టతిరి సంస్కృతములో సంక్షిప్తంగా 
భాగవతమును రచించిరి. ప్రభూ! దానిని తెలుగు పద్య 
రూపంలో నేను తెలుపుచున్నాను. ఓ గురువాయూరప్ప! 
నన్ననుగ్రహించి దానినాలకింపుము. 


201 


15/4 


ఆ వనంబున ప్రభూ! అడ్డంబుగా వాడు 
కొండచిలువ వోలె పండుకొనెను 
వాని శరీరంబు పర్వతంబై తోచె 
పరికించి చూడగా తెరచియున్న 
నోరు విస్తృతగుహద్వారంబులా తోచె 
అచట నీ మిత్రులు ఆడుకొనుచు 
నినువీడి దవ్వున నిలువరింపగ లేని 
కౌతుకంబున గుహగా తలచి 


దాని నోటిలో దూరిరి తాము అపుడు 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేసితిన్‌ దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ! 


200 


15/5 
ai 
చూడక గోపబాలకులు జొచ్చిరి సర్పపు నోట, దేహముల్‌ 
మాదెను, తాపమెక్కి భయ భ్రాంతులు చేసిరి ఆర్తనాదముల్‌ 
వీడవు ఆర్హులన్‌ గనుక, వేరుగ బోచెడి వారు లేరుగా, 
కూడగ మిత్రులన్‌ అఘుని క్రూరు ముఖంబున దూరినావు,కా 
పాడగ నీకు సాటెవరు? మా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ స్వామీ! గోప బాలురందరూ చూడక ఆ విధముగా 


ఆవుదూడలతో కలిసి పొరపాటున ఆ కౌండచిలువయొక 


నోటిలో ప్రవేశించిరి. అప్పుడు వారి శరీరములు 
తాపము భరించలేక మాడిపోవుచున్నవి. వారు 
ఆర్తనాదములు చేయసాగిరి. వారి దుస్థితిని చూచిన 
నీవు ఆర్షత్రాణ పరాయణుడవగుటచే, వారిని రక్షించు 
వారెవరు లేనందున నీ మిత్రులను రక్షించుటకై ఆ క్రూర 
సర్పముయొక్క నోటిలో (ప్రవేశించితివి. ఆర్హులను 
కాపాడటంలో ఓ గురువాయూరప్పా! నీసాటి ఎవరు? 
తండ్రీ! 


202 


15/6 
చం॥ 
అనుపమ లీల నీవపుడు ఆ విషసర్పము గొంతులోపలన్‌ 
గొనకొని దూరి దేహమును గొప్పగ బెంచగ, ఊపిరాడకన్‌ 
తను పొరలాడె భూమిపయి తాళక సర్పము, నోరు చీల్చుచున్‌ 
మును అది మింగివేసినవి మొత్తము తెచ్చితివయ్య వెల్వడన్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు ఆ మహాసర్పము యొక్క 


గొంతులో (ప్రవేశించి, నీ శరీరమును విపరీతముగా 
పెంచితివి. దానివలన ఆ సర్పము ఊపిరి ఆడక 
భూమిపై పొరల సాగినది. నీవు వెంటనే దానినోటిని 
చీల్చివేసి ఇంతకు పూర్వం ఆ దుష్ట సర్పము (మింగిన 
మొత్తమన్నింటినీ బయటకు వెలువడగా తెచ్చితివి. 
అందరినీ ఆవిధంగా నువ్వు రక్షించావు. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


203 


15/8 
చం॥ 
వనజభవుండు దేవతలు ప్రస్తుతి జేసిరి అక్కజంబుతో 
అనుపమ లీల బాలురతొ ఆడితివేమియు కానియట్లుగా 
తినుటకు వేళయై ఇనుడు దీటుగ జేరెను నెత్తిమీదికిన్‌ 
వనమున భోజనంబునకు బాలురు నీవును గూడిరో ప్రభూ! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను సర్వరక్షకా! 


తా॥ ఓ సర్వరక్షకా! బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరు 
నీవు అభూనురుని నంవారించుట జూచి 
ఆశ్చర్యముతో నిన్ను కీర్తించిరి. ఆ తరువాత ఏమీ 
జరుగనట్లే ఆ గోపబాలకులతో అద్భుతముగా 
ఆడుకొంటివి. అంతలో మధ్యాహ్నం కావటం వలన 
సూర్యుడు నడినెత్తిపైకి వచ్చాడు. తినుటకు వేళ 
అయిందని నీవు నీతోడి బాలురును వనభోజనము 
చేయుటకు గుమిగూడినారు. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధనాలకింపుము ప్రభూ! 


205 


15/7 

తే॥ అజగరము వలె నున్న ఆ అసురుడట్లు 
వీడె ప్రాణముల్‌ అవ్వాని మేనినుండి 
దివ్యకాంతి పుంజంబొండు దిశలు వెలుగ 
మెరిసి నింగిలో క్షణమున జేరె నిన్ను 
అప్సరసలు నాట్యంబాడనా సురులును 
పాడి నిన్ను కీర్తించిరో పరమపురుష! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమయ్యె 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ పరమపురుషా! ఆ కొండచిలువ రూపమున నున్న 
అఘాసురుడు మరణించగానే వాని శరీరమునుండి 
దివ్యకాంతి వెలువడి క్షణకాలము ఆకాశమున మరిసి 
నీలో విలీనమై పోయినది. నీవు దాని శరీరము 
నుండి వెలువడి బయటకు రాగానే దివ్యకాంతి నీలో 
కలియుట జూచి అప్పరసలు నృత్యము చేసిరి. 
దేవతలు నిన్ను స్తుతించిరి. నారాయణ భట్ట తిరి 
వానిన భాగవతమును నేను తెలుగులో 
పద్యరూపంలో చెబుతున్నాను. ఓ గురువాయూరపా! 
దీని నాలకింపుము తండ్రీ! 


204 


15/9 


శృంగనాదంబును చేర్చి వేణువుతోటి 
కటియందు తినువేళ కట్టినావు, 

పెరుగన్నమున్‌ తినువేళ పచ్చడిముక్క 
నంజుకు తిన్నావు నవ్వులొలక 

స్నేహితులందరిన్‌ చిలిపి మాటలతోటి 
నవ్వించి కవ్వించినావు స్వామి! 


అటువంటి అరుదైన అద్భుత దృశ్యంబు 
గాంచిరా సురులెల్ల గగనమందు 


ఎంత భాగ్యము దక్కెను!! ఏమి పుణ్య 
ములను గోపాలురేనాడు సలిపినారా!! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


206 


తా॥ స్వామీ! నీవు భుజించుచున్నపుడు నీ కొమ్ము బూరను, 
మురళిని నీనడుమునకు కట్టుకొంటివి. చేతితో, 
పెరుగన్నము తినునప్పుడు నంజుకొని పచ్చడి 
(ఆవకాయ వచ్చడి) ముక్కలు (వేళ్ళమద్య 
ఉంచుకొని) తిన్నావు. ఆ సమయమున నీ మిత్రులతో 
చలోక్తులాడుతూ వారిని నవ్వించి కవ్వించినావు. 
అట్లు వనభోజనము చేయుచున్న నిన్నుజూచి 
నింగిలోని దేవతలంతా అరుదైన ఆ అద్భుత దృశ్యం 
తిలకించి 'ఆహా! ఈ గోపాలురు ఏమి పుణ్యము 
చేసుకున్నారో కదా! ఇటువంటి భాగ్యం దక్కింది. 
ఇది ఏనాటి సుకృతమో” అని ప్రస్తుతించారు. 
నారాయణభట్ట తిరుల కావ్యాన్ని తెలుగు పద్యంగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరవ్న! 
దీనినాలకింపుము తండ్రీ! 


207 


16. బ్రహృకృతవత్సాపహరణము 
si 
వేగమె నీవునా అఘని ప్రీతితొ బ్రోచితి విచ్చిమోక్షమున్‌ 
ఈగతి జూచెనానలువ ఏ అవతారము పోల్చిజూచినన్‌ 
తూగదు నందనందనునితో యనిపించగ నీ మహాత్యమున్‌ 
తాగొని చూతమంచు తను దాచెను మాయతొ ఆవుదూడలన్‌ 
హే గురువాయు పట్టణపు ఈప్పితదాయక! ఆలకింపుమా 


తా॥ ఇష్టకామనలు తీర్చు ఓ గురువాయూరప్పా! 


అఘాసురుని నీవు సంహరించి కూడా ప్రేమతో వానికి 
నీవు మోక్షం ఇచ్చి కృతార్చుని చేశావు. ఇది గమనించి 
ఆ బ్రహ్మదేవుడు నీవు ఇదివరలో ఏ అవతారము 
నందునూ ఇటువంటి దివ్య మహిమలు ప్రదర్శించలేదు 
కదా! ఈ నందనందనుని అవతారంతో గతంలోని 


ఏ అవతారమూ తూగదు. ఇప్పుడు నీ 
ఈశ్వరత్వమెటువంటి దో ఒకసారి పరీక్షించెదము 
అనుకొని తనమాయచేత ఆవుదూడలను అదృశ్యము 
చేసెను. ఓ ప్రభూ! ఆ ఉదంతము నాలకింపుము తండ్రీ! 


209 


15/10 


తే॥ గోపబాలురతో నీవు కూడి “చద్ది” 


తినెడి దృశ్యంబు తిలకించ “దేవతలతొ 
యజ్ఞభాగము తినుటను అతిశయించి 
నీకు తోచెనేమో కదా!!” నీరజాక్ష! 
అనుచు సురులెల్ల కీర్తించిరంత స్వామి! 
అల్పులను కూడ కరుణతో ఆదరించు 
దేవ! నావ్యాధి తొలగింపు బ్రోవుమయ్య! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


ఓ నీరజాక్షా! గోపబాలురతో వారి మధ్య సుఖముగా 
కూర్చుని వనభోజనము చేస్తూ చద్ది అన్నం తింటున్న 
నిన్ను చూచి ఆ దృశ్యమును దేవతలతో యజ్ఞ 
భాగమును తినుచున్న నిన్ను పోల్చుకొని నీవు ఇదియే 
ఎక్కువ ఆనందించుచుంటివని అంటూ దేవతలు నిన్ను 
కీర్తించిరి. అల్పులను కూడా కరుణించి ఆదరించే ఓ 
గురువాయూరప్ప! నా వ్యాధిని నివారించి నన్ను 
రక్షింపుము. ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


208 


16/2 


దూడలు లేక ఆందోళన చెందిన 
గోప బాలురు తాము గోడువెట్ట 
“నలువి తుంటరి పని తెలిసిన నీవంత 
“నిశ్చింత నుండుడు నేను జూతు” 
అని నీవు తినుచుండ అన్నంబు నా బ్రహ్మ 
గోపులజేసె నగోచరంబు 
నీ మహిమన్‌ జూప నిశ్చయించితివేమొ!! 
బ్రహ్మతండ్రివి గదా!! పరమపురుష! 


తే॥ తప్పుదారిని బట్టిన తనయునెట్లు 

తండ్రి కాపాడునో యట్లె తలచినావు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


210 


తా। ఓ పరమపురుష! తాము కాయుచున్న దూడలు 
కనబడనందున గోపబాలురందరు చాలా ఆందోళన 


చెంది దుఃఖించిరి. ఇది యంతయు బ్రహ్మదేవుడు 
చేసిన చిలిపి పని అని గ్రహించిన నీవు గోపాలురతో 
నిశ్చింతగనుండుడని దెలిపి నీవు అప్పటికే సగము 
తినిన అన్నమును తినుచుంటివి. నీవు స్వయముగా 
ఆ (బ్రవ్మాకే తం(డివగుటచే నీ మహిమను 
(బ్రహ్మదేవుని కెరింగించ వలెననుకొంటివి. నీవు 
అప్రమత్తుడుగా లేనట్లు అన్నము తినుచుండగా 


బ్రహ్మగోపాలురను కూడ మాయము చేసెను. నీ 
బిడ్డయైన బ్రహ్మ తప్పుదారి పట్టుచున్నాడు గాన 
వానిని నన్మార్గములో _ బెట్టవలెనని 
నిశ్చయించుకొంటి వి. నారాయణ భోట్ట తిరి 
కావ్యమును నేను తెలుగు పద్యరూవంలో 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్ప! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


211 


16/4 

అట్లు గోపులు దూడలు అన్ని నీవె 

ఐతివో ప్రభూ! గోకులమందు, నిన్ను 
పోల్చకుండిరి తమతమ పుత్రునెవరు, 
వారు ఆనందమొప్ప అవ్యాజమైన 

ప్రేమ లాలించి దరిజేర్చి తాము 'మురియి 
కడుమనోహరంబా లీల కమలనాభ! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


తా॥ ఓ ప్రభూ! ఆవిధముగా నీమాయచేత గోప బాలురు, 
వారి సామా(గి ఆవుదూడలు కూడా నీవే 
అయిపోతివి. గోకులములో ఎవ్వరూ నిన్ను 
తమపుత్రుడు కాదని పోల్చుకోలేకపోయారు. వారి 
ఆనందము ప్రకటించుచు అవ్యాజమైన ప్రేమతో 
తమ బిడ్డల రూపములోనున్న నిన్ను దగ్గరకు తీసికొని 
మురిసిపోయిరి. ఓ కమలనాభా! నీ ఆ లీల ఎంత 


213 


16/8 
చం॥। 
వనమున గోపబాలురుగ వత్సలుగా నువు మారిపోయినీ 
ఘనతను జూపి, గోవులును, కాపరులున్‌, హరివోలె మారుచున్‌ 
గొనితమ వస్తుసంపదను గూడుచు సర్వము నీవెయె గృహం 
బున కరుదెంచినావు, మిము పోల్చగ జాలకపోయి రొక్కరున్‌!! 
వినుగురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! బృందావనమున నీవే స్వయముగా, 
గోపబాలురుగాను ఆవుదూడలుగాను మారిపోతివి. 
ఆ గోపాలుర వస్తు సముదాయములైన చిక్కములు, 
ముంతలు, మురళి, కొమ్ము వాద్యములు కూడా నీవే 
అయిపోతివి. చూసేవారికి నీమాయవలన వేరు వేరు 
గోపాలురు దూడలు కృష్ణుడు అక్కడ ఉన్నట్లు 
తోచుచున్నది. సర్వమూ నీవే అయితివి. సాయంకాలం 
మీరంతా ఇళ్ళకు రాగానే మిమ్మల్ని ఆ గోకులంలో ఏ 
ఒక్కరూ పోల్చుకోలేక పోయారు. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


212 


మనోహరముగా నున్నది!! నారాయణ భట్టతిరి కృతిని 
నేను తెలుగు పద్య కావ్యంగా వ్రాస్తున్నాను. ఓ 
గురువాయూరప్ప! దీనినాలకింపుము తండ్రీ! 


16/5 
il 
జీవుడు యెవ్వడో తమను జేరిన సంతతి వోలె ఈభువిన్‌ 
నావుడు అందరున్‌ తమరి 'నందనుడే” యని ప్రేమనిత్తురే 
ఈ విధి వింతకాదు కద! ఇప్పుడు విష్ణుడె బిడ్డడైనచో 


ఆ వివరంబు జెప్పగలయంత కవిత్వము రాదు ఓ ప్రభూ! 
కావుము నన్ను నీ సుతునిగా గురువాయు పురాధి నాయకా! 


తాః ఓ (ప్రభూ! సాధారణముగా ఎవరో ఒక జీవుడు 
తమకు సంతానముగా పుట్టినప్పుడు ఆ జీవుని బిడ్డగా 
భావించి, వానిపై వమువుతానురాగములను 
విశేషముగా చూపుదురు. ఇందులో వింతేమీ లేదు. 
ఇక ఇప్పుడు పరమాత్ముడైన విష్ణువే బిడ్డడైతే వారెంత 


214 


మమత అనురాగం చూపిస్తారో చెప్పటం సాధ్యమా? 
ఓ గురువాయూరప్ప! నాకు అంత కవిత్వం 
రాదుయ్యా. అయినా నన్ను రక్షింపుము తండ్రీ! 
16/6 
ఆ రీతి గోపికల్‌ ఆవులున్‌ నిను తమ 
సంతానముగ పొంది సంతసించి 


నీముద్దు మురిపాలు నిర్మలంబౌ (ప్రేమ 
పొందిరి ఏ జన్మ పుణ్యమయ్య! 
నీ అన్న బలరాముడున్‌ అది నేర్చెను 


ఒక వత్సరము అయినాక స్వామి! 
పరమాత్మ రూపులే ఇరువురుయెనను 
ఎంత భేదము ప్రభూ! ఇందిరేశ! 


ఇంక నీమహిమెరుగంగ ఎవరికగును? 
భట్టతిరినాడు చెప్పెను భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


215 


16/7 


ఈ విధిగడచెను ఏడాది ఓప్రభూ! 
తొలగించె మాయ చతుర్ముఖుండు, 

గోపబాలురు గాని గోవత్సములు గాని 
రెండేసి కనిపించె లెక్కజేయ 

ఎవ్వని దాచాడొ? ఎవ్వడు మాయయో? 
తెలియరాకుండెనా నలువకైన 


వ్యామోహమున బడి ఆలోచనే పోయి 
(భ్రమ పాలబడెను ఆ బ్రహ్మయంత 


వారు అందరు విష్ణులై బ్రహ్మ చూడ 
నాల్గుభుజముల “శ్యాము లైనారు అపుడు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


217 


తా॥ ఓ ప్రభూ! ఇందిరా రమణా! దేవదేవా! ఆ విధముగా 


గోపికలు, ఆవులు తమ సంతానరూపములో నున్న 
నిన్ను పెల్లుబుకుచున్న ఆనందముతో నీ ముద్దు 
మురిపాలను నిర్మల (మేమను పొంది ఎంతో 
నంతోషించిరి. ఆ ఆనందమంతా ఏ జన్మ 
పుణ్యఫలమో అని తలంచిరి. ఈ నీమహిమను నీ 
అన్న బలరాముడు కూడ ఒక సంవత్సరం గడచిన 
తరువాత మాత్రమే (గహించగలిగాను. మీరిద్దరూ 
పరమాత్మ స్వరూపములే అయిననూ మీ ఇద్దరిలో 
ఎంత భేదమున్నదో కదా! (శ్రీకృష్ణుడు నిష్కల 
పర(బ్రహ్మ, బలరాముడు సకల పర(బ్రహ్మ) 
అటువంటప్పుడు మాబోటి సామాన్యులకు నీ లీలలు 
అర్థమవుతాయా? భాగవత గాధను నారాయణ 
భట్టతిరి సంస్కృతంలో రచించారు. నేను తెలుగు 
పద్యంగా చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! దీని 
నాలకింపుము తండ్రీ! 


216 


ఓ ప్రభూ! ఆ విధముగా ఒక సంవత్సరము 
గడిచినది. తరువాత బ్రహ్మదేవుడు తన మాయను 
ఉపసంహరించుకొనెను. కాని అతనికి ఇద్దరేసి 
గోపబాలురును వారి ఆవుదూడలును ఒకేచోట 
కనిపించిరి. వారిలో నిజమైన వారెవరో, 
మాయచే శ్రీకృష్ణుని సృష్టి ఎవరో ఆ బ్రహ్మకు 
పోల్చుట అసాధ్యమయ్యెను. అతడు వివేకమును 
కోల్పోయి వ్యామోహములో పడి భ్రమపడసాగెను. 


అతనికి అందరును కిరీటధారులై సాయుధులైన 
చతుర్భుజుడు శ్రీమన్నారాయణునిగా గోచరించిరి. 
అంతమంది శ్యామసుందరులను జూచిన ఆ 
విరించి అప్రతిభుదడయ్యెను. నారాయణ భట్టతిరి 
రచించిన భాగవతమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీని నాలకింపుము తండ్రీ! 


218 


16/8 


సీ (ప్రతియొక్క గోపబాలకునిలో, దూడలో 


నయనంబులార ఆ నలువగాంచె 


అరమోడ్పు కన్నుల హరిశేషశయనుడై 
తిలకించుచుండె శ్రీదేవి తనకు 

పదపంకజములొత్తి పతిసేవ చేయంగ 
ప్రతిచోట గాంచెనా బ్రహ్మయంత 

అనుపమ భక్తితో సనక సనందను 
లందరు గొలువంగ అతిశయించి 


నీదు లీలామహాత్యంబు నిరుపమాన 
మయ్య! నలువకున్‌ తెలియంగ నలవికాదు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! ఆ బ్రహ్మదేవుడు ప్రతియొక్క 
గోపబాలునిలోను ప్రతియొక్క ఆవుదూడలోను 
నీరూపమునే గాంచెను. ఆ విష్ణువులందరు 
ఆదిశేషునిపై పవశించి అరమోడ్పు కన్నులతో 


219 


ఓ నందనందనా! (బ్రహ్మదేవునకు తన కన్నులను 
తనే నమ్మలేని ఒక లీల జరిగింది. అనేక 
(వేలకొలది) నారాయణ రూపములు, ఘనులైన 
ఆ మహామహుల పాదసేవ చేయుచున్న అనేక 
(వేలకొలది) (బ్రహ్మలను ఒకేచోట కనుగొనెను. 
అనిర్వచనీయమైన ఆ మాయను వివరించుట 
అసాధ్యము. అప్పుడు నీవే నీ 
మాయనుపసంహరించితివి. ఓ ప్రభూ! అప్పుడు 
బ్రహ్మ కనులముందు సగము తిన్న అన్నపుముద్ద 


ఒకచేత పట్టుకొని నిలుచున్న బాలకృష్ణుడు ఒక్కడే 
కనిపించెను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


16/10 
బ్రహ్మదేవుని మోహంబు పరిసమాప్తి 
చెందె, నాతండు జగపతి శ్రీరమణుని 
నిన్ను స్తుతియించి వెడలెను నిగమవంద్య! 


221 


చిరునవ్వుతో శ్రీలక్ష్మి (ప్రేమగా పాదపద్మముల 
నొత్తుచు సేవించుచుండగా, అనేకమంది శేష 
శయనులను ఆ బ్రహ్మ అప్పుడు తిలకించెను. భక్తి 
తత్పరులై సనక సనందనాది మహాయోగులు ఆ 
పరాత్పరుని సేవించుచుండిరి. ఓ ప్రభూ! నీ లీలా 
మహాత్యములు నిరుపమానములు. ఆ (బ్రహ్మకు 
కూడ నీ మహిమ తెలుసుకొనుట అసాధ్యం. 
నారాయణ భట్టతిరి రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్యంగా చెబుతున్నాను. ఆలకింపుము 
తండ్రీ! 
16/9 
చం॥। 
కనుగొనెనా విరించి తన కన్నుల నమ్మడు వేల బ్రహ్మలన్‌, 
ఘనులగు వేల విష్ణులకు కాళ్ళకు మొక్కుచు ఒక్కచోటనే, 
అనుపమ మాయలీలయది అంతము జేయగ కాంచెనో ప్రభా! 
తిని సగమన్నమున్‌ నిలిచె దీటగు బాలుడు చేతముద్దతో 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


220 


వెనుక ముదముతో చెలికాంద్రు వెంటరాగ 
చేరినావు గోకులమును చిన్ని కృష్ణ! 

నాదు వ్యాధిని తొలగించి నయము గూర్చు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ చిన్ని కృష్ణా! బ్రహ్మదేవునియొక్క మోహమంతయు 
నశించినది. అందువలన అతడు జగన్నాధుడవైన 
నీకు అనేక నమస్మారములను చేయుచు అనేక 


విధముల స్తుతించెను. తరువాత తన లోకమునకు 
పోయెను. అప్పుడు సంతోషముతో నున్న నీ 
స్నేహితులు వెంటరాగ నీవు గోకులమునకు 
చేరుకొంటివి. ఓ గురువాయూరప్పా! నాకు నా 
వ్యాధిని తొలగించి స్వస్థత చేకూర్చుము. నారాయణ 
భట్టతిరి వ్రాసిన భాగవతాన్ని తెలుగు పద్యంలో 
చెబుతున్నాను, ఆలకింపుము తండ్రీ! 


222 


17. ధేనుకాసుర వధ 


కం॥ ఆ గతి బాల్యము గడచెను 
బాగుగ కౌమార దశను బడసితివాపై 
చేగొంటి “వాల గాయుటి 
ఓ గురువాయుపురినాధ ఉత్సాహముగా 


ఓ గురువాయూరప్పా! ఆ విధముగా నీకు బాల్య 
దశ గడచి పోయినది. బాగుగా కౌమార దశను 
చేరుకొంటివి. అందువలన ఇకమీద నీవు ఆవు 
దూడలను కాయుట మాని ఆలను (ఆవులను) 
కాయుటను ఉత్సాహముగా స్వీకరించితివి. 


223 


17/3 
all 
చేరెను యొక్కనాడు తన స్నేహితులన్‌ గొని అన్న రాముడున్‌ 
కోరిరి నేడు చూతమని గుంపుగ అందరు వన్య శోభలన్‌ 
దూరిరి ధేనుకాసురుడు దుష్టుని తాళవనంబు చూడగన్‌ 
మీరిన సంతసంబునను మిత్రుని ప్రోద్బల మెక్కుడౌటచే 
శ్రీరమణీవిభో! వినుము శ్రీగురువాయు పురీశుగాధలన్‌ 


తా॥ ఓ గురువాయూరప్పా! ఒకనాడు నీయన్న 
బలరాముడు, నీ స్నేహితులతో గుంపుగా కలిసి 
వనశోభలను తిలకించుచు హాయిగా విహరించ 
సాగిరి. అప్పుడు నీ మిత్రుడు (శ్రీదాముడను 
పేరుగలవాడు) చేసిన ఒక సూచన (ప్రకారం ఆరోజు 
తాళవనం (తాటిచెట్లతోట) చూచెాదవముని 
అనుకొంటిరి. ఆ వనంలో ధోనుకాసురుడనే 
దుర్మార్గుడైన రాక్షసుడు నివసిస్తున్నాడు. శ్రీపతివైన 
నీవు నీ మిత్రులు మిక్కిలి సంతోషముగా నుండిరి. 
ఓ తండ్రీ! ఈ కథనాలకింపుము. 

225 


17/2 


ఆ.వె 'గోత్రి రక్ష కొణకు కోరగా సురులెల్ల 


గోత్ర పాలనంబు గొంటి వయ్య! 
ధరను వెలసినావు గురువాయుపురనాధ! 
నీకు తగిన పనియె నిగమవంద్య! 


తా॥ ఓ గురువాయూరప్పా! నీవు చేయుచున్న పని నీకు 


అనుగుణముగానే ఉన్నది. నీవు గోత్ర (భూలోకము) 
రక్షణమునకు (భూ భారమును తగ్గించుటకు) 
దేవతలు కోరగా అవతరించావు.కావున దానికి 
తగ్గట్లుగానే గోత్రపాలన (గోవులను కాయుట) 
మొదలు పెట్టావు. వేదములు కీర్తించెడి ప్రభూ! నీకు 
నీవే సాటి. 


224 


17/4 
దేవ! నీమాటపై బలదేవుడపుడు 
తాటి పండ్లకై ఊపెను తాటిచెట్టు 
నతని రెండు చేతులతోటి అటు నిటునుచు 
జలజలా రాలిపడె పండ్లు జలజనాభ! 
ధ్వనిని విని గార్భభపు రూపి దనుజుడొకడు 
ధేనుకుండని యెడివాడు తరలివచ్చె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


ఓ దేవా! అప్పుడు నీమాట మీద బలరామ దేవుడు 
తాటిపండ్లకొరకు ఒక తాటిచెట్టును చేతులతో 
పట్టుకొని గట్టిగా ఊపెను. అప్పుడు తాటిపండ్లు 
జల జలా రాలినవి. ఆ ధ్వనిని విని గాడిద 
రూపములో నున్న ధేనుకాసురుడు వెంటనే అక్కడికి 
తరలివచ్చిను. ఓ పద్మనాభా! భట్టతిరి కావ్యం తెలుగు 
వద్యరూవ ౦లో ఆలకించుము తండీ! 
గురువాయూరప్పా! నన్ను రక్షింపుము. 


226 


17/5 
il 
ధేనువులన్‌ సురక్షగొని దీటుగ 'కాతునటంచు దీక్షతో 
ఏనుజనించినాడ నిక నెవ్విధి నావ్రత భంగపాటునన్‌ 
“ధేనుకి దేత్యు జంపనని, తేకొని అన్నను బంపినావొకో!! 
వానిని యుద్ధమందు బలభద్రునిచే హతుజేస్తివో ప్రభూ! 
పూనిక నాలకింపుమిది ఓ గురువాయుపురాధి నాయకా! 


తా ఓ ప్రభూ! ధేనువులను (ఆవులను) రక్షించుటకు 
దీక్షబట్టినావేమో!! అందుకే నేను ఈ ధేనుకుని 
జంపను. ఈ ధేనువును (ధేనుకాసురుని) దేవతల 
వైరిచైనందున వదలను. వీనిని నా అన్న 
బలరామునితో చంవించెదననుకొన్నావే మో, 
అందుకనే వానిని యుద్దంలో నీ అన్నతో 
చంపించావు. ఓ గురువాయూరప్ప్పా! పనివడి ఈ 
భాగవతమును ఆలకింపుము తండ్రీ! 


227 


17/7 
చం॥ 
పనివడి జంబుకంబులను పాయక జంపుట చూచి భీతిచే 
అనుకొనెనేమొ!! ఆ వరుణుడంతట 'జంబుకినామదేయమున్‌ 
గొననిక నేను కూడయని గోప్యముగా, భళి!! వేదమందునన్‌ 
తనుగనె పేరు జంబుకని తక్కినచోట్లను కాక, ఓ ప్రభూ! 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ వరుణుడు వేదములలో 'జంబుకి అనే పేరుతో 


ప్రసిద్దుడు. కాని ఆ పేరు కేవలము వేదములకే 
పరిమితమై తక్కినచోట్ల ఎక్కడా ప్రస్తావించ బడలేదు. 
ఓ నందనందనా! నీవూ బలరాముడూ ఆరోజు 


జంబూకములను (నక్కలను, అట్లు సంహరించుట 
జూచి భయపడి తనుకూడ రహస్యముగా ఆ నిర్ణయం 
తీసికొనినాదేమో!! ఎందుకంటే తక్కిన ఏ సందర్భంలోను 
వరుణుడు “జంబుకి అని పిలువబడలేదు. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


229 


17/6 
తమ అధిపుదైన ధేనుకున్‌ యమునికడకు 
బంప, జంబూకముల వోలె వాని భటులు 
మిమ్ము జంపంగ బడిరి మీ మీద స్వామి! 
వారి జంబూఫలములట్లు ఇరువురున్ను 
బాది తాళవృక్షాలపై వడిగ విసరి 
సంహరించిరి చూడ మీ సఖులు యెల్ల 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
వినుము గురువాయుపురనాధ! తెనుగు కృతిగ 


ఓ స్వామీ! తమ అధిపతియైన ధేనుకాసురుడు 
చంపబడినందువలన అతని భటులు, భృత్యులు అయిన 
రాక్షసులు జంబుకముల (నక్కల) రూపంలో మీమీద 
వడిరి. అప్పుడు నీవు; ని అన్న బలభద్రుడు 
జంబూఫలములను (అల్లనేరేడు పండ్లను) మాదిరి ఆ 
జంబుకమును బోలిన రాక్షసులను తాటిచెట్లకు బాది 
సంహరించి విసిరివేసిరి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కృతిని తెలుగు పద్య గాధగా ఆలకింపుము తండ్రీ! 


228 


17/8 
చం॥। 
దునుముట నీ వ్రతంబు కద! దుష్టుల, కాయుచు శిష్టులందరిన్‌ 
ఘనమగు, రూపు దాల్చితివిగా యది సత్ఫలమిచ్చెనివ్విధిన్‌ 
నిను కొనియాడిరీ పగిది నీకు విధేయులు దేవతల్‌ ప్రభూ! 
విని నువు నవ్వుకొంటివిగ విందుగ గైకొని తాటిముంజలన్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ప్రభూ! దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట 
నీ ఆచారము. అట్టి ఘనమైన ఆచారము నీ 
అవతారము యొక్క సతృలితము. నేడు గదా! ఆ 
ఫలితము లభించినది అని దేవతలు నిన్ను కొనియాడ 
సాగిరి. నీవు ఆ మాటలు విన్నట్లు నవ్వుకొంటివి. 
నీ స్నేహితుల గూడి నీవు తాటి ఫలములను 
(ముంజలను) ఆరగించితివి. నందనందనుడివైన 
గురువాయూరపా! ఈవిష్టుగాధ నాలకింపుము 
తండ్రీ! 


230 


17/9 


కం॥ కలుగుచు తీయటి గుజ్జును 


ఫలములు రసమూరె గోపబాలురు మెచ్చన్‌ 
తలిదండ్రులకును దెచ్చిరి 
అల గురు వాయూరు నాధ! హరికథ వినుమా 


ఓ గోపాలా! మంచి గుజ్జు కలిగి, మిక్కిలి తీయని 


రసమును స్రవించు తాటి పండ్లను తీసికొని నీవును 
నీ మిత్రులును మెచ్చుకొంటూ ఆరగించిరి. కొన్ని 
పండ్లు తల్లిదండ్రుల కొజికు ఇళ్ళకు తీసికొని 
పోయిరి. అక్కడ నెలకొన్న ఓ గురువాయూరప్పా! 
ఈ శ్రీహరిగాధను ఆలకింపుము తండ్రీ! 


231 


18. కాళ౪యోపాఖ్యానము 


పరమభక్తుడు 'సౌబరి” మౌని, తొల్లి 
నిలిచి కాళింది నదిని పన్నెండు యేళ్ళు 
ఘోర తపమాచరించెను, పరమపురుష! 
కామపీడిత మీనాల గాంచి తాను 

తమిని తిలకించినాడు మీనముల జంట, 
అచట క్షుద్బాధతో జేరె అభ్రగపతి 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


ఓ పరమపురుషా! పూర్వకాలంలో నీకు 
పరమభక్తుడైన “సౌబర మహాముని యమునా 
నదిలో ఉండి పన్నెండేళ్ళు ఘోరతపస్సు చేశాడు. 
అప్పుడతనికి భోగాసక్తిగల మీన మిధునం 
(చేపలజంట) కనబడి వానిపై మమకారం 
కలిగినది. ఆ సమయమున ఆకలిగొన్న 
గరుత్మంతుడు చేపలను తినుటకు యమునానదికి 
వచ్చెను. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
భాగవతమును తెలుగు పద్యరూపంలో 
ఆలకింపుము (ప్రభూ! 


233 


17/10 
నందనందనా! ఈ కథ నందవ్రజము 
నందు వ్యాపించె ఆనందమందిరంత, 
తాటిపండ్లు భుజించుచు తనివిదీర 
“జయము శ్రీకృష్ణ! వర్ధిల్లు జయమునీకు” 
అనుచు దీవించిరందరు మనసు నిండ 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


తా ఓ నందనందనా! ఈ కథను నందవ్రజము లోనున్న 
గోపాలురందరు 'ధేనుకాసురుడు చనిపోయినాడటి 
అని చెప్పుకొనుచు తీయటి తాటి పండ్లు భుజించుచు 
“శ్రీకృష్ణా నీకు జయము, కలకాలము జయముతో 
వర్థిల్లుము” అని దీవించిరి. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి కావ్యమున తెలుగు పద్య 
రూపములో ఆలకించి నావ్యాధి తొలగించి, నన్ను 
రక్షింపుము తండ్రీ! 


232 


18/2 
చం॥ 
గరుడుడు ఆ నదీ తటిని గ్రక్కున మింగెను మీల జంట తాన్‌ 
అరయుచు మౌని 'సౌబరి” యునయ్యది తానిడె శాపమివ్విధిన్‌ 
దురితము చేసినావు కద! దుష్టుడ! చంపితివేని ఈ తటిన్‌ 
త్వరపడి, చత్తువింక ఇది తధ్యము ప్రాణము నిల్పుకొమ్మికన్‌ 
గురు అనిలాలయాధిపతి! క్రొత్తగ జెప్పెద విష్ణుగాధలన్‌ 


తా॥ ఓ గురు అనిలాపురీశా! (గురువాయూరప్పా!) నీ 
వాహనమైన గరుత్మంతుడు ఆ యమునా నది ఒద్దున 
ఆకలికి తాళలేక ఆ సౌబరి కాప్యాయమైన 
చేపలజంటను గుటుక్కున మింగాను. అది చూచి 
ముని విపరీతముగా కోపించి ఇచ్చట చంపి తినుట 
అనే తప్పు ఇకపై చేశావంటే తప్పక చచ్చిపోతావు 
పో! ఇక ఇటు రాకుండా ప్రాణాలు నిలుపుకో” అని 
శపించాడు. నేను నూతన విధానంలో చెప్పెడి నీ 
కథను ఆలకింపుము తండ్రీ! 


234 


18/3 


సీ స్వామి! కాళలియుడను సర్పరాజొక్కండు 
మదమెక్మియుండెను అదియుగాక, 
పన్నగవైరిదౌ బలి భాగమును” గాంచి 
తానే భుజించెడి “తప్పు జేసె 
“బంటు” నీకైన ఆ వైనతేయుడు క్రుద్దు 
డై నాడు కాళియుపైన బడెను, 
రెక్కలు జాడించి యొక్క సారిగ దూకి 


లావుదెబ్బను కొట్టి వివశుజేసె 


శాపవృత్తాంత మెరిగిన సర్పరాజు 
యమునలో దాగె రాలేడు “అరి యటంచు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయూరప్ప! ఈ విష్ణుగాధ. 


235 


18/4 
si 
ఆ నది దాగియున్న ఉరగాధిపుడవ్విధి నీటినంతటిన్‌ 
తాను విషంబు జేసెను మదంబున, వృక్షములెండిపోవగా 
కానక నింగిబోయెడి ఖగంబులు, నీటిని త్రాగుజంతువుల్‌ 
పూనిక జచ్చె నీమనసు వూరట బాసెనశాంతి జెందివో 
దీన జనాళి బ్రోచు సుమతీ! గురువాయుపురాధి నాయకా! 


తా॥ దీనజనులను రక్షించే వుంచి బుద్ధ్దిగల 


గురువాయూరప్పా! ఆ నదీ పరివాహక ప్రదేశమును, 
నీటిని ఆ నదిలో దాగియున్న సర్పరాజు విషప్రాయం 
చేస్తుండగా అందరూ భీతిల్లుటచే ఆ కాళియుడు 
మదించి యుండెను. ఆ విషప్రభావముచే చెట్లన్నీ 
ఎండిపోయెను, పక్షులు ఆకాశములో ఎగురుచున్నను 
చనిపోయెను. జంతువులు ఆ నీరు (త్రాగి 
మరణించెను. అందుచే నీ మనసు అశాంతి 


జెందెను. ఆ ప్రాణులపై కరుణ కలిగెను. ఓ ప్రభూ! 
నీవే రక్షించవలెను. 


237 


తా॥ స్వామీ! కాళియుడను ఒక సర్పరాజు ఒకడు కలడు. 
వాడు గర్వముతో మదించి యుండెను. గర్వాంధుడైన 
ఆ కాళియుడు, వినతాసుతుడైన గరుత్మంతునికి 
నిర్దేశించబడిన “బలి” భాగమును తానే భుజించెను. 
సర్పముల ద్వేషియైన ఆ గరుత్మంతుడు కోపించి 
తన రెక్కలతో కాళియుని బలముగా దెబ్బవేసి 
వివశుని జేసెను. ఆ కాళియునకు గరుత్మంతుని 
శాపవృత్తాంతము తెలియుటచేత యమునానదిలో 
ప్రవేశించి తన శత్రువక్కడికి రాదని నదిలో 
దాగియుండెను. ఓ గురువాయూరప్పా! భట్టతిరి కృత 
భాగవతమును నేను తెలుగు వద్యముగా 
చెబుతున్నాను. ఆలకింపుము తండ్రీ! 


236 


18/5 
i 
ఆలను గాయబోతివిగ అచ్యుత! నీవొకనాడు మిత్రులున్‌ 
మేలుగ కూడినారు నిను వెంబడి, రాముడు లేడు తోడుతన్‌ 
కాలెను ఎండ గ్రీష్మమది కావలె నీరము, తాపమాపగన్‌ 
జాలక, దప్పితో గొనిరి, స్వాంతన బొంద నదీజలంబులన్‌ 
ఏలుదువార్తులన్‌ నిలిపి హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ అచ్యుతా! ఆ సమయమున ఒకనాడు ఆవులను 
కాయుటకు నీ మిత్రులతో వనమునకు బోయినావు. 
నీ అన్న బలరాముడు ఆరోజు మీతో వెళ్ళలేదు. 
యమునానదీ తీరముననున్న మీకు అది గ్రీష్మ 
బుతువైనందున కాలే ఎండలో ఉన్న వారగుటచే 
తాపము ఆపుటకు సాధ్యము కాక నెమ్మది 
పొందుటకు ఆ ప్రదేశముననున్న యమున లోని 
నీరు త్రాగిరి. ఓ గురువాయూరప్పా! ఆర్హులను నిలిపి 
రక్షించే తండ్రివి నీవేకదా! 


238 


18/6 18/7 
తే॥ అచ్యుతా! నీరు త్రావి ఆ యమునలోన 


స 1 ప 
గోపబాలురంతంబైరి గోవులున్ను, తే॥ “ఎంత సుఖముగా నున్నది!! వింత గొలుప 


పడిరి భూమిపై, కరుణతో మనసు నిండ 
వెంటనే నదీతటికిని వెడలినావు 

నీకృపా కటాక్షంబులు నిలిపి కురియు 
అమృత ధారలై బ్రతికించె అందరిన్ని 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయు పురనాధ! విష్ణుగాధ 


అచ్యుతా! యమునా నదిలోని నీరు త్రాగి ఆవులు, 
గోపాలకులు ప్రాణములు కోల్పోయి భూమిపై 
పడిపోయిరి. అదిచూచి నీమనస్సంతయూ జాలితో 
నిండిపోయెను. వెంటనే నీవు యమునానది 
తీరమునకు చేరుకొన్నావు. అమృతధారలను వర్షించు 
స్‌ కృపా కటాక్షములచేత ఆ జీవులందరిని 
బ్రతికించినావు. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కావ్యమును తెలుగు పద్యరూపంలో వినుము తండ్రీ! 


239 


పలుకుచు వారు నిన్ను కౌగలించుకొని పొగొడ్తలతో 
ముంచెత్తినారు. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కృతిని తెలుగు పద్యంగా ఆలకించు ప్రభూ! 


18/8 


గోవులు బ్రతికెను నీదయ 

గోవిందా! ఎదుట నీవు కూడుట చేతన్‌ 
గావించె రవము “లంబా” 

ఆవులు, ఓ గురుమరుత్సురాధిప! యంతన్‌ 


ఓ గోవిందా! అప్పుడు నీ దయవలన గోపాలురతో 
పాటు, వారి ఆవులు కూడ టబతికినవి. వాటికి 
ఎదురుగా నీవుండుటచే ఆనందభాష్పములు 
కార్చుచూ అంబా అను రవమునుగావించినవి. 
ఆవులన్నియు నీచుట్టూ చేరినవి. 


241 


దేహములు చెప్పలేనట్లు తేలికాయె” 
గోపులను కొనసాగిరి; కొంత తడవు 
అయిన పిమ్మట తెలిసి నీ మాయ వారు 
“నీ అనుగ్రహంబిది యంత నీరజాక్ష!” 
పలికి కౌగిలించిరి నిన్ను ప్రస్తుతించి, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


గోపాలకులు తమలో తాము ఈవిధంగా అనుకొన 
సాగిరి. “మా శరీరమందంతా తేలికరైై 
ఎంతసుఖముగా నున్నది! ఇది గొప్పవింతా. 
తరువాత వారికి నీదివ్య ప్రభావము తెలిసి 
యున్నందున ఇది అంతా నీ అనుగ్రహం వలననే 
జరిగినది అని తెలిసినది. ఓ నీరజాక్షా! అట్లు 


240 


18/9 


ఆ.వె ఒడలు పులకరించె నోముకుందా! విషం 


బిట్లు ముదము గొలుపుటేమి వింత!! 
గోపులెల్ల పొగిడి గురువాయురప్ప! నిన్‌ 
ప్రస్తుతించినారు వందనముల 


తా ఓ ముకుందా! మా శరీరములన్నియు పులకరించి 


మనస్సులన్నియు ఆనంద భరితములైనవి. విషము 
యొక్క ప్రభావమువలన ఇట్లు జరుగుట ఎంత 
వింత!! అని గోపబాలురందరు నిన్ను పొగిడినారు. 
నిన్ను అభినందించుచూ నీకు వందనమాచరించిరి. 
ఓ గురువాయూరప్పా! నీ కథనాలకింపుము తండ్రీ! 


242 


18/10 


తే ప్రాణములు కోలుపోయిన భక్తవరుల 
(బ్రతుకునిత్తువు నీదయ వారికున్న 
నీదు భృత్యుల రోగముల్‌ నిలువరించి 
కాచు వాడవు, నాపైన కరుణబూని 
నాదు వ్యాధిని సడలింపు నయము నిమ్ము, 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేసితిన్‌ దేవదేవ! 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! ప్రాణములను కోల్పోయిన ర్స్‌ భక్తులను 
నీకృపాకటాక్షములచే ఈ విధముగా బ్రతికించితివి. 
అంతేకాదు నిన్ను సేవించెడి వారి రోగములన్నింటిని 
తొలగించెదవు. నన్ను కరుణించి నావ్యాధిని 
తగ్గింపుము, నాకు సేమము గూర్వ్పుము. ఓ 
గురువాయూరప్పా! నారాయణబభట్ట తిరుల 
కావ్యమును నేను తెలుగు పద్యంగా చెబుతున్నాను. 
ఆ భాగవతము నాలకింపుము తండ్రీ! 


243 


19/2 
చం॥ 
అనుపమ కోమలంబులు పదాబ్దము లెంతొ మనోహరంబులున్‌ 
గొనకొని నిశ్చయించుకొని ఘోరవిషంబును లెక్ళసేయకన్‌ 
వెనుకడుగేయకన్‌ కడిమివృక్షమునెక్కి నదీతరంగముల్‌ 
ఘనముగ పైకి పైకెగయగా వడి దూకితివయ్య మాధవా! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నన్ను బ్రోవుమా. 


తా ఓ మాధవా! నీ పాదపద్మములు మిక్కిలి కోమలములు 


ఎంతయో మనోహరములు కాళియుడు వెదజిమ్ముచున్న 
ఘోరవిషమును కూడ లెక్కసేయక కృతనిశ్చయుడవై 
ఆ కడిమి చెట్టు నెక్కి భయంకరమైన అలలతో 
అల్లకల్లోలముగనున్న యమునానది మడుగులోనికి 
మిక్కిలి వేగముగా దూకితివి.ఓ గురు వాయూరప్పా! 
ఈ విష్ణుగాధనాలకించి నన్ను రక్షింపుము తండ్రీ! 


245 


19. కాళఆయమర్దనము 


తే; యమున జలములనున్న భయంకరమగు 


సర్పమును అడ్డగించుచు జక్కజేయ 
నిశ్చయించుకొంటివి ప్రభూ! నీవ, యమున 
గట్టుపైనున్న 'ఎండిని కడిమచెట్టు 

నెక్కి కాళియుపై దూక నెంచినావు, 

భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 

తెలుగు పద్యంబు జేసితిన్‌ దేవదేవ! 

వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 

ఓ దేవదేవా! యమునానదీ జలములలోనున్న 
భయంకరమైన సర్పము కాళియుని అడ్డగించి వానిని 
చక్కగా చేయవలెనని నీవు నిశ్చయించుకొంటివి. ఓ 
ప్రభూ! నీవందుచేత వెంటనే యమునా తీరమున 
నున్న ఎండిపోయిన కడిమచెట్టుపై నెక్కి ఆ చెట్టున 
తన విషవాయువులచే ఎండించిన కాళియుపైన దూక 
నిశ్చయించుకొంటివి. భట్టతిరి వ్రాసిన భాగవతమును 
తెలుగు వద్యంలో చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్ప! ఈ కథనాలకింపుము తండ్రీ! 


244 


19/3 


ముజ్జగంబుల భారమును బొజ్జలో మోయు 
ఈవు కాళిందిలో ఎనసి వడిగ 
దూక 'గభాలుని నీకున్న బరువుకు 
తాకిడి యెక్కుడై తగిలెగాన 
చెల్లాచెదరు నదిన్‌ చేసెను,భీకర 
శబ్దమ్ము వినవచ్చె శ్రవణములకు 
ఇరుదరులను ముంచె నూరు ధనస్సుల 


దూరంబు క్షణములో నీరు జిమ్మె 


అలల తాకిడి ఓ ప్రభూ! అధికమాయె, 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబుగా నేడు తెలుపుచుంటి 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


246 


తా ఓ (ప్రభూ! ముల్లోకపుల భారము నీ బొజ్జలో 
దాచుకొను నీవు ఆ యమునానదిలో మహో 
వేగముగా 'గభాలుని దూకుటచేత నీ బరువుకు 
తాకిడి ఎక్కువగా తగిలినందు వలన, ఆ నదిలోని 
నీరు పెద్ద శబ్దముతో చెల్లాచెదురై పోయెను. నదీ 
జలము క్షణకాలంలో నదికి ఇరువైపులా నూరు 
ధనస్సుల (చాల ఎక్కువ) దూరం ఎగజిమ్మింది. 
అలల తాకిడి అధికమై నీరు వ్యాపించినది. 
నారాయణభట్టతిరి వ్రాసిన భాగవతము నేను పద్య 
రచన జేయుచున్నాను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


247 


19/5 
వేల పడగల సర్పంబు విషపుజ్వాల 
అగ్ని శిఖలను బోలగ నతడు గ్రక్కు 
పెక్కు శిఖరములున్నట్టి పెనునగంబు 
అంజనాద్రిని తలపించు, అతని పేరు 
“'కాళియుడు), వాని ఎదురుగా గాంచినావు, 
భట్టతిరినాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ 


ఓ దేవదేవా! వేల పడగలున్న ఆ సర్పము అగ్ని 
శిఖలవంటి విషజ్వాలల కక్కుచుండెను. ఆ సర్పము 
పేరు కాళియుడు. అనేక శిఖరములున్న అంజన్న 
పర్వతమువలె నున్న ఆ పన్నగము వెరప కలిగించు 
నట్లుండెను. వానిని నీ ఎదురుగా చూచితివి. 
నారాయణ భట్టతిరి వ్రాసిన కావ్యమును నేను 
తెలుగంవ ద్యములలో చెబుతంన్నాను. ఓ 
గురువాయూరప్పా! ఈ కథనాలకింపుము. 


249 


19/4 
i 
దిక్కుల విస్తరించెను నదీ జలమంతయు సుళ్ళు జుట్టుచున్‌ 
దిక్కులు పిక్కటిల్లినవి ధీరత జంపెడి శబ్దమాయె తాన్‌ 
మిక్కిలి కోపియై తను వివేకము బాసిన కాళియుండహో! 
అక్కడ జేరె జెచ్చి పగ, ఆ నది గర్భము వీడెనో ప్రభూ! 
చక్కగ నాలకింపు మనసా గురువాయుపురాధినాయకా! 


తా ఓ (ప్రభూ! నీవుఎత్తునుండి దుముకుట చేత 
యమునానది నీరంతయు చెల్లాచెదురై 
దిక్కులందంతయూ విస్తరించెను. సుడులు జుటి నీరు 
వ్యాపించెను. దిక్కులు మారు (మోగు శబ్దము 
చూపరుల ధైర్యమును రూపుమాపునట్లు వినిపించెను. 
అందువలన కాళియుడు రెచ్చిపోయి మిక్కిలి 
కోపముతో వివేకశూన్యుడై నీటి అడుగును వీడి నీ 
దగ్గరకు వచ్చెను. 
ఓ గురువాయూరప్పా! నిన్ను చక్కగా మనసారా 
ఆరాధింతును నీ కథను ఆలకింపుము తండ్రీ! 


248 


19/6 
చం॥। 
ఉరగపు కండ్లు తామెగసె నుజ్వల భీకర అగ్నిజ్వాలలన్‌ 
బరువుగ కొట్టుచుండె 'బుసి పన్నగమట్లు విషంపు వాయువుల్‌ 
వెరపుగ గక్కె నిన్నతడు వేసెను కాట్లను యెన్నొ మారులున్‌ 
దురుసుగ నిన్నుచుట్టుకొనె, తోపవు యేరికి నీదు చేష్టలున్‌ 
గురువనిలుండు గొల్బ్చుటకు కూడిన దేవర! ఆలకింపుమా. 


తా॥ ఓ దేవరా! ఆ మహాసర్పము యొక్క కండ్లనుండి 
అగ్ని జ్వాలలు యెగసి పడుచున్నవి. అతను పెద్దగా 
బుసకొడుతుంటే ఆ పన్నగము ముఖములనుండి 
భయంకరమైన విష వాయువులను కక్కింది. అతుడు 
(అనంతమైన బలముకల) నిన్ను (చాలచోట్ల) 
ఎన్నోమారులు కాట్లను వేసెను. అట్లె నిన్ను బిగించి 
చుట్టుకొనుట చేత నీవుగాని నీవు చేసే పనులుకాని 
ఎవ్వరికీ కనిపించుట లేదు. ఓగురువాయూరప్పా 
ఈ కథ నాలకింపుము తండ్రీ! 


250 


19/7 


కం॥ కనబడక నీవు, మిత్రులు 


పెను కలతన్‌ జెంద, గోపవృద్దులు రేప 
ల్లైను చెడ్డ శకునముల్‌ గని, 
చనిరో గురువాయురప్ప! సంరంభమునన్‌ 


ఓ గురువాయూరప్పా! యమునానదీ తీరమున 
నిలిచియున్న ఆ గోపాలురు, కృష్ణుడు తమకెవ్వరికి 
కనబడక పోవుట చేత గొప్ప కలతను చెందిరి. 
ప్రజభూమియైన రేపల్లెలో నందుడు మొదలైన 
గోపవృద్దులకు చాల అపశకునములు కనిపించినవి. 
వారందరూ పరుగు పరుగున నదీ తీరమునకు వచ్చి 
చేరిరి. 


251 


19/9 
కాళియుని పడగలపైన కాంతులీను 
సున్నితంబైన పాదాల సుందరముగ 
నాట్యమాడితివో ప్రభూ! నాడు నీదు 
కాలి అందియల్‌ ఘల్లున సలిపె రవము, 
కంకణంబులు జెసెను కలరవములు, 
మధురధ్వని నిండె (శ్రుతి యొప్ప వనమునందు, 
తెలుగు పద్యంబు జెప్పెద దేవ దేవ! 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! నీవు కాళియుని పడగలపై కెక్క 
మనోహర కాంతులను వెదజల్లు సున్నితమైన నీ 
పాదముల యొక్క విన్యాసములతో నాట్యము 
చేయుసాగితివి. అవ్వుడు నీకాలి అందెలు 
ఘల్లుఘల్లుమని మధురముగా (మోగుచు నీచేతి 
కంకణముల యొక్క కలరవముతో (శుతి 
గలువుచుండెను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను తెలుగు పద్యముగా ఆలకింపుము తండ్రీ! 


253 


19/8 
చం॥॥ 


జగముల నాయకా! తలచి సంకటమందున కృష్ణుడుండగా 
తగదిక ప్రాణముల్‌ నిలుప, దాల్చిన దేహము లాభమేటికిన్‌? 
అగునది మేలు చచ్చుటయె యంచని గోపులు సిద్ధమౌటచే, 
నగవుచు సర్పబంధనము నాశము జేస్తివి జేరనెత్తిమీ 

దుగ, గురువాయు పట్టణపు తోయజనాభని గాధ తెల్పెదన్‌. 


తా॥ ఓ జగపతీ! అప్పుడు నీవు సంకట స్థితిలో నున్నట్లు 
భావించి, అచట నిన్ను వారందరు (తమ బహిః 
ప్రాణమైన నీవు లేని తమ జీవితములు వ్యర్థములని 
భావించి) తమ ప్రాణములను వీడుటయే మేలని 
నిశ్చయించుకొని అందుకు సిద్ధపదిరి. ఆ విషయమును 
(గపొాంచిన నీవు వెంటనే నర్పబింధనము 
తొలగించుకొని ఆ కాళీయుని నెత్తిపైకి (ఫడగలమీదకు) 
చేరుకొంటివి. ఓ గురువాయూరప్పా! నేను 
శ్రీపద్మనాభుడైన శ్రీమన్నారాయణుని గాధను 
తెలిపెదను. ఆలకింపుము తండ్రీ! 


252 


19/10 


మృదుపాద విన్యాసమది అద్భుతము ప్రభూ! 
అబ్బురపడిరి వారందరున్ను 

మునులెల్ల మితిలేని ముదముతో గోపాల! 
ప్రస్తుతించిరి నిన్ను పరవశించి 

ఇంద్రాది దేవతల్‌ ఎంతయో పులకించి 
కురిపించి నారయ్య! విరులవాన, 


కమనీయ నృత్యంబు గాంచినవారల 
భాగ్యమే భాగ్యంబు పరమపురుష! 


రూపుమాపుము ఈనాదు రోగమిపుడు 

భట్ట తిరినాడు చెప్పిన భాగవతము 

తెలుగు పద్యంబుగా నేడు తెలుపుచుంటి 
వినుము గురువాయు పురనాధ! విష్ణు గాధ. 


254 


తా ఓ (ప్రభూ! స్స్‌ మృదువైన పద విన్యానము 


అత్యద్భుతము. ఆ గోపాలురందరు ఆశ్చర్యంతో 
చూస్తుండిపోయారు. గోపాలా! మునీశ్వరులందరు 
అంతులేని ఆనందంతో నిన్ను కీర్తించినారు. ఇంద్రాది 
దేవతలు ఎంతగానో పులకరించి సంతోషముతో 
పుష్పవృష్టి కురిపించినారు. కనువిందు చేయునట్టి 
ఆ నృత్యమును చూచిన వారి భాగ్యమే భాగ్యము 
గదా! ఓ వరమవురుషా! నా ఈ వ్యాధిని 
నిర్మూలింపుము. నారాయణ భట్టతిరి చెప్పిన 
భాగవతమును నేడు తెలుగు పద్యములలో 
వినివిన్తున్నాను. ఓ గురువాయూరప్పా! 
నన్ననుగ్రహించి ఆలకింపుము తండ్రీ! 


255 


20/2 
కాళియుడు నీదు నర్తించు కాళ్ళక్రింద 
నలిగి ఆ హేల సైపంగ నలవికాక 
పడగలను యొక్క టొకటిగా వంచుకొనియె, 
నిలిపియున్నట్టి తక్కిన తలలపైన 
దుమికి చిందులు వేశావు తోయుజాక్ష! 
చిందులకు తాళి మేయుచు చేతులూపి, 
నాట్యలీలను జూపావు నందబాల! 
వినుము గురువాయు పుర విభో! విష్ణుగాధ. 


ఓ నందబాల! ఆ కాళియ సర్పము నీ అద్భుత నృత్య 
హేలకు తట్టుకోలేక క్రమముగా ఒక్కొక్క పడగ 
వంచుకొన సాగెను. అప్పుడు నీవు తక్కిన పడగలపైకి 
దుమికి చిందులు వేయుచు చేతులతో తాళములు 


వేయుచు నీ నాట్య లీలను పదర్శించితివి. 
తోయజాక్షుడవైన ఓ గురువాయూరప్పా! 
ఈవిష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


257 


2౦. శ్రీకృష్ణుడు కాళయుని అనుగ్రహించుట 
చం॥। 
సలుపగ నీవు నృత్యమును చక్కగ కాళియు నెత్తిపైన, చె 
వ్వుల మణికుండలంబులును ఊగినవయ్య మనోజ్ఞదృశ్యమై 
మిలమిల; దేవదుందుభులు మిక్కిలి ఇంపుగ మోగెనో ప్రభూ! 
నిలిచిరి దేవతాంగనలు నింగిని పాడుచు దివ్యగానముల్‌ 
అల గురువాయు పట్టణపు ఆ హరిగాధను చిత్తగించుమా. 


తా॥ ఓ ప్రభూ! నీవు కాళియుని పడగలపై (నెత్తిపై) 
చాలాసేపు అద్భుతంగా నృత్యం చేయుచున్నప్పుడు 
నీ చెవులనున్న మణికుండలములు మనోజ్ఞముగా 
మిలమిలలాడుచు ఊగినవి. దేవదుందుభులు 
చెవులకు ఇంపుగా (మోగినవి. ఆకాశమున 
దివ్యాంగనలు మధురంగా గానము చేయుచు 
నిలుచుండిరి. ఆ సమయమున గురువాయు 
పురంలో నెలకొన్న శ్రీహరీ నీ గాధను చిత్తగించుము 
తండ్రీ! 


256 


20/3 


పన్నగేంద్రుని వేయి పడగలపై నీవు 
తాండవం బాడగ, తాళలేక 
బరువుకు అవ్వాని పడగలు నలుగుచు 
వంగిపోయిన వయ్య! బాధ పెరిగె 
అందుచే కాళలియు నన్ని ముఖంబులున్‌ 
(స్ట్రవియించె రక్తంబు నవిరళముగ, 
కెందామరెజుపెక్కె సుందరంబాౌ నది 
యమునంత రక్తంబు వరదలాయె 


వాని భార్యలు వెలువడి వందనముల 
నిన్ను వేడిరి మన్నింపు సన్నుతించి, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


258 


తా ఓ ప్రభూ! ఆ పన్నగేంద్రుని వేయి పడగలపై నీవు 
నిలిచి తాండవ నృత్యమాడుచుండగా నీ బరువుకు 
తాళలేక వాని పడగలు నలిగి వంగిపోయినవి. 


అందువలన కాళియుని ముఖములన్నిటి నుండి 
ఆగకుండ రక్తము స్రవించసాగెను. సుందరమైన నదీ 
జలములు గల యమున ఎట్ట్జని తామర మొగ్గలవలె 
ఎఖజ్జిబారిన వరదలా మారిపోయింది. అంత ఆ 
కాళియుని భార్యలు వెలువడి నదిపైకి వచ్చి నీకు 
వందనము లాచరించి క్షమాభిక్ష వేడి ప్రార్ధించారు. 


నారాయణ భట్టతిరుల భాగవతమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
ఈ కథనాలకింపుము తండ్రీ! 


259 


20/5 


కనుగొని భార్యల దుస్థితి 

కనికరమున నిండి గుండె కరుణించితివే 

ఘన గురువాయుపురీశా! 

తను బ్రతుకుచు కాళియుండు ధన్యత తెలిపెన్‌ 


అచ్యుతుడవైన ఓ గురువాయూరప్పా! కాళియ 
సర్పము యొక్క భార్యల దుస్థితి జూచి వారు నీ 


భక్తులైనందున నీ హృదయము కనికరముతో 
నిండిపోయింది. అందువలన నీవు కాళియుని కూడ 
కరుణించావు కదా! దాని మూలంగ కాళియుడు 
ప్రాణములతో బయటపడి నీ పాదములపై మోకరిల్లి 
తన ధన్యవాదములను తెలిపెను. 


261 


20/4 
il 
పన్నగరాజు కాళియుని భార్యలు మాధవ! నీప్రభావముల్‌ 
మున్నె యెరింగినారు, తమముందర నిల్చిన లోకపాలకున్‌ 
కన్నుల గాంచి భక్తి తమకంబున గొల్చిరి తేటతెల్లమై 
నిన్ను మహర్షులందరికి నేత, స్వతంత్రుడవంచు యొక్కుచున్‌ 
సన్నుతి జేసి నారు మనసా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ మాధవా! సర్పముల రాజైన కాళియుని భార్యలు 
నీ ప్రభావములను ఇదివరకే తెలుసుకొనిరి. 
అందువల వారు తమ ముందర వున్నది 
లోకపాలకుడని గుర్తించి కనులారా గాంచి భక్తితో 
తన్మయత్వం చెందుతూ నిన్ను సేవించిరి. నీవు 
మహార్షులందరికీ నాయకుడు (పూజ్యుడు) మరియు 
సర్వస్వతంత్రుడవని వారికి తేటతెల్లమై మనస్పూర్తిగా 
అనేక విధముల స్తుతించిరి. ఓ గురువాయూరపా! 
ఈ నీ కథ నాలకింపుము తండ్రీ! 


260 


20/6 
i 
సాగరమధ్యమందు నొక చక్కటి ద్వీపము నాదు దీవెనన్‌ 
కాగలదయ్య! ఆ 'రమణకంబు” నివాసము నీకు కాళలియా! 
ఆ గరుడుండు రాడటకు అక్కడ నుండుట మేలనంటివే 
వేగమె ఆతడున్‌ సతులు మిత్రులు కూడగ వీడెనా నదిన్‌ 
హే గురువాయు పట్టణపు ఈప్పితదాయక! ఆలకింపుమా. 


తా॥ ఓ గురువాయూరులో నెలకొన్న కొంగుబంగారమా! 
నీవు కాళియు నీవిధంగా ఆజ్ఞాపించితివి. “కాళియా! 
నీకు సముద్రము యొక్క మద్యన యున్న ఒక చక్కని 
ద్వీపమును నీకు నివాసము కాగలదు. ఆ ద్వీపము 
పేరు 'రమణకము”. నా దీవెనల వలన అచ్చట 
గరుత్మంతుడు రాడు. నిన్ను అక్కడ శత్రువని అతడు 
ద్వేషించడు. నీకు మేలు జరుగును” అతడు 
భార్యలతోను పరివారముతోను వెంటనే ఆ యమునా 
నదిని వదలి నీవు చెప్పినట్లు చేసెను. 


262 


20/7 


సీ|| నాగకాంతలు యంత నానా విధములైన 

మణులు, హారంబులు గణనలేని 

పట్టువస్తంబులన్‌ బహుమతిగా నీయ 
తనరగా శోభతో తరలినావు 

నదియొడ్డునున్నట్టి నందాదులందరు 
ప్రాణాధికుని నిన్ను ప్రాప్తినొంది 

ఆనంద భాష్పాల నక్కున జేర్చిరి 
సాయంత్రమున దక్కె సంబరమని 


స్వామి! నీవారి జేరావు సంధ్యవేళ 

భట్టతిరి కృతి సంక్షిప్త భాగవతము 

తెలుగు పద్యంబు జేసెదన్‌ దేవదేవ! 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


263 


20/8 
చం॥ 
కనులకు దారి తోపకను కమ్మెను చీకటి గోగణంబులన్‌ 
గొనకొని ఇల్లు జేరుటకు గోపులు జంకిరి నిద్రజేయగా 
ననుకొని నిశ్చయించిరి మహాత్ముడు తోడను నమ్మకంబుతో 
పెను అనలంబు చుట్టుకొనె భీతిల జేసెను నందనందనా! 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నేడు జెప్పెదన్‌ 


తా॥ ఓ నందనందనా! అప్పటికే చాల ఆలశ్యమై 
పోయింది. బాగుగ చీకటి కమ్ముకొని దారి 
కనిపించుట లేదు. అందుచే గోవులు గోపాలురు 
ఇంటికి పోవుటకు జంకి, ఆ నదీతీరమున అక్కదే 
నిద్రించుటకు నిశ్చయించుకొనిరి. మహాత్ముడవైన 
నీవు తోడుంటివను నమ్మకంబున నిశ్చింతగా 
నిద్రించిరి. ఇంతలో గొప్ప దావాగ్ని భయము 
కలిగించు నట్లు వ్యాపించెను. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణు గాధనాకర్ణింపుము. 


265 


తా॥ ఓ స్వామీ! అంత నాగకాంతలు నానా విధములైన 


మణులను (ప్రకాశించుచున్న హారములను, పట్టు 
వస్త్రములను నీకు బహుమతిగా సమర్పించిరి. నీవు 
వాటిని ధరించి మిక్కుటముగా శోభించితివి. అప్పుడు 
యమునా నదీ తీరమున నిన్ను జూచి ప్రాణతుల్యుడ 
వైన నీవుక్షేమముగా నున్నందున గోపాలకులంతా 
ఆనందభాప్పములు కారుచుండగా నిన్ను అక్కున 
జేర్చుకొనిరి. ఆ సాయం సమయమున నీతోగూడి 
సంతోష సాగరమున తేలియాడిరి. సంధ్యా 
సమయమంతా వారితో గడిపావు. నారాయణ 
భట్టతిరి కృత శ్రీమన్నారాయణీయమును తెలుగు 
పద్య రచనగా చెప్పుచుంటిని. ఓ గురువాయూరప్పా! 
దీని నాలకించి నన్ను చరితార్జ్థుని జేయుము తండ్రీ! 


264 


20/9 


ఆ.వె.॥ పాహి! పాహి! యనుచు ప్రార్థించ గోపులు 


“అడవి నిప్పు” నీవు అదిమి పట్టి 
గుటక వేసినావు గురువాయుపురవిభో! 
అగ్నిముఖుడ వీవు అది నిజంబు 


తా॥ ఓ గురువాయూరవ్వా! అప్పుడు గోపాలకులు 


వారి సంతానము దిగ్గున లేచి “పాహి! 
రక్షింపుము స్వామీ!” అని నిన్ను ప్రార్థించిరి. ఆ 
దావాగ్నిని నీవు నీ చేతులతో పట్టి గుటుక్కున 
కబళించి ఆక్రందనలు చేయుచున్న 
గోపకులమును రక్షించినావు. ఇందులో 
ఆశ్చర్యపడుటకేమున్నది? ప్రభూ! 
“ముఖాదింద్రశ్వాగ్నిశ్చ” అని వేదమెన్నడో నిన్ను 
కీర్తించినది కదా! నీవు అగ్ని నోటియందు గలిగిన 
అగ్ని ముఖుడవు. అది సత్యం పునః సత్యం, 
తండ్రీ! 


266 


20/10 21 ప్రలంబాసురవథ 


తే పీతవర్ణంబు అగ్నిది, “ఏతి మయ్యె 
కం॥ ఆవులమేపుట కడవికి 


నీదు 'ముఖముని అందుచే నిగమవినుత! 
పీతమనుపేరు అగ్నికి అతికినట్లు 
సార్థకంబయ్యె నని తాము సంతసించి 
గోపులెల్లరు కీర్తించి కొలిచినారు 

అట్టి నీవు నా వ్యాధిని, అఘము బాపు 
తెలుగు పద్యంబు చెప్పెద దేవదేవ! 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


ఓ దేవదేవా! వేదములు కొనియాడెడి నిగమ వినుతా! 
అగ్నియొక్క రంగు పీతవర్ణము (పసుపు పచ్చనిది) 
కాని ఇప్పుడు ఆ అగ్ని నీ నోటిద్వారా పీతమగుటచే 
(త్రాగబడుటచేత) ఆ అగ్నికి 'పీతము” అను పేరు 
సార్భకమైనది. ఇట్లాలోచించిన గోపాలకులు 
సంతోషముతో నిన్ను స్తుతించిరి. అటువంటి ఓ 
గురువాయూరప్పా! నా వ్యాధిని, పాపమును 
తొలగించి, ఈ విష్ణు గాధనాలకింపుము తండీ! 


267 


21/2 


అన్న బలభద్రునకు నాడు ఆ వనంపు 
శోభలన్నియు శ్రద్ధగా చూపుచుండ 

తోడి బాలురు కర్రలతో కలిసిరి, 
ఆడిపాడుచు ఆనాడు అచటనున్న 

మల్టి చెట్టొక దానిని బాలురంత 

కనిరి యచట భాండీరకంబని పిలుతురు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 


వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


ఓ ప్రభూ! నీ అన్నయైన బలరామునకు ఆనాడు ఆ 
బృందావనములోని శోభలన్నింటి నీ వివరముగా 
చూపించుచుంటివి. నీవట్లు చేయుచుండగా నీతోటి 
బాలురు కర్రలను పట్టుకొని అక్కడకు వచ్చిరి. వారితో 
కలిసి ఆడుతూ పాడుతూ అక్కడ ఉన్న మల్జిచెట్టు 
ఒకదాని దగ్గరకు వచ్చిరి. వారంతా అచటనున్న 


269 


నీవేగితి వొక్కనాడు నీ మిత్రులతో 
గావించి యలంకరణము, 
ఈవే గురువాయుపురపు ఈశా! వినుమా 


తా॥ సర్వకామనలు తీర్చి ఓ భగవంతుడా! నీవు ఒకరోజు 
ఆవులను మేపుటకు నీ మిత్రులు (బలరామునితో 


పాటు) అందరితో కలిసి అడవికి పోయావు. నీవు 
బాగుగా అలంకరించుకొని యుంటివి. ఓ 
గురువాయూరప్పా! నీవే ఈ గాధను ఆలకింపుము 
తండ్రీ! 


268 


భాండీరకము అను ఆ వృక్షమును చూచిరి. ఓ 
గురువాయూరవ్వా! భట్టతిరి కావ్యమును తెలుగు 
పద్య రచనగా ఆలకింపుము తండ్రీ! 


21/9 


కం॥ దనుజుడు ప్రలంబుడున్‌ నిను 


తునుమన్‌ గోపకుని రూపుతో తాన్‌ వచ్చెన్‌, 
అనుపమ బలశాలివయా! 
విను గురువాయుపురినాధ! విష్ణుని గాధన్‌ 


సాటిలేని బలశాలివైన గురువాయూరప్పా! 
ప్రలంబాసురుడను పేరుగల ఒక రాక్షసుడు నిన్ను 
సంహరించాలనే తలంపుతో ఒక గోపబాలుని 
రూపముతో నీ దగ్గరకు వచ్చాడు. 


270 


21/4 
చం 


ఎరిగియు దుష్ట దానవుని ఈప్పితమించుక యేని తొట్రుబా 
టెరుగక మజ్జి చెట్టుకడ ఈవును ఆడగ “ద్వంద్వ యుద్ధమన్‌” 
గురుతరమైన ఆట నటగూడితివో ప్రభు! నిశ్చయంబుతో 
గురు అనిలాల యేశ్వరుని గొల్తును ఈకథ నాలకింపగన్‌ 


తా॥ ఓప్రభూ! ప్రలంబాసురుని దురభిప్రాయమును, (వాని 
యొక్క మారువేషమును) నీకు తెలిసియును, ఏమియూ 
కంగారులేక తెలియని వానివలె 'భాండీరక వటవృక్షము 
క్రింద గొల్ల పిల్లలతో ఆటలాడుచుంటివి. ఆనాడు 
“ద్వంద్వ యుద్ధం” అను ఆటను ఆడుకోవాలని 
నిశ్చయించు కొనిరి. అది గొవృ ఆట. ఓ 
గురువాయూరప్పా! ఈ కథను నీవు ఆలకించుటకై 
ప్రార్థింతును. 


271 


21/6 


ఆశ్చర్య గుణములకాలయం బైనట్టి 
యదుకుల భూషణా! ఆటలందు 
ఓడిన వారు తమ్మోడించువారిని 
భుజములపై నెత్తి మోయవలెను 
ఒపొందమదియని యొప్పుకొన్నారంత 
ఆటలో ఓడావు నటకిశోర! 
శ్రీదాముడనువాని చేతిలో నోడావు 


మోయుట నీవంతు అయినదయ్య! 


పరమభక్తుండు నీకు ఆ బాలకుండు 
దాసుడై వాని ప్రీతితో మోసినావు 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ! 


273 


21/5 
al 
ఆ యెడ రెండు జట్లవలె అందరు బాలురు చీలిపోవగా 
నాయకులీవు అన్నయును; నమ్మిక గొల్పుచు నీదు జట్టులో 
మాయలమారిదైత్యుడు అమాయ బాలునివోలె తోడయెన్‌ 
హే యదుభూషణా! వినుము ఈ గురువాయుపురీశు గాధలన్‌ 


తా॥ భగవంతుడవైన ఓ యదుభూషణా! నీవప్పుడు నీతోడి 
గోపాలురను రెండు జట్లుగా విభజించితివి. ఒక 
జట్టుకు నీవును, రెండవ జట్టుకు అన్న 
బలరాముడును నాయకులైరి. నీ జట్టులో మారు 
రూపముననున్న ఆ మాయలమారి ప్రలంబాసురుడు 
అమాయకమైన గొల్లపిల్లవానిగా చేరాడు. తెలియనట్లే 
నీవు వాడిని నీ జట్టులోనికి తీసుకొన్నావు. ఓ 
గంరువాయూరప్పా! ఈ అద్భుతమైన నీ 
గాధనాలకింపుము తండ్రీ! 


272 


తా॥ ఆశ్చర్య గుణములకు నిలయమైన ఓ యదుకుల 
భూషణా! ఈ ఆటలో ఓడిపోయినవారు గెలిచిన 
వారిని ఎత్తుకొని (భుజములపై) తిరుగవలెను; అని 
ఒప్పందం చేసికొన్నారు. అప్పుడు నీవు బలరాముని 
పక్షమున ఆడుచున్న శ్రీదాముడు అనువాని చేతిలో 
ఓడిపోతివి. ఆ శ్రీదాముడు నీకు పరమభక్తుడైనందున 
ఆతనిని నీవు ప్రీతితో వానినంగీకరింపజేసి నీ 
భుజములపై మోసితివి. నారాయణ భట్టతిరి 
సంక్షిప్తమగా భాగవతమును సంస్కృతములో 


రచించెను. నేను దానినే తెలుగు పద్యరచన 
గావించితిని. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


274 


21/7 
si 
ఓడినవారు గెల్బుకొను ఉన్నతులన్‌ తము మోయుచుండగా 
ఓడెను ఆ ప్రలంబుడును ఒప్పుగ రాముని చేత, నందుచే 
చూడక ముందు వెన్మలకు సుంతయు, కృష్ణుని భీతిపాజుచున్‌ 
వాడు సుదూరమేగె, గురువాయుపురాధిష! రాము మోయుచున్‌ 


తా॥ ఓ గురువాయూరప్ప! ఈ ఆటలో ఓడిన గోప 
బాలకులు గెలిచినవారిని భుజములపై 
మోయుచుండవలెను. ఆ ఆటలో బలరాముని చేతిలో 
ప్రలంబుడు ఓడిపోయినందున వాడు బలరాముని 
తన భుజములపై మోయవలసి వచ్చెను. కృష్ణుడనిన 
విపరీతముగా భయపడుచు, ముందు వెనుకలు 
చూడక వాడు చాలా దూరము బలరాముని 
వాయుచు వరిగెత్తెను. ఓ వ్రభూ! నీ 
కథనాలకింపుము. 


275 


21/9 


అచ్యుతా! చకితుడై అన్న రాముండును 
దనుజుని భుజముల తాను నిలిచె 
కాయంబు ఎత్తుగా కలుగుట చేతనే 
వాడు (ప్రలంబుడై వరలుచుండె 
వానిపై నిలిచిన బలభద్రుడును నిన్ను 
గాంచెను కనులార కలిగె ధృతియు 
బలరాముడాపైన బలమైన పిడికిలి 


పోట్లచే నసురిని పొడిచి చంపె 


నుగ్గునుగ్గాయె దైత్యుండు నుదురు పగిలె 
భట్టతిరినాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


277 


21/8 
చం॥। 
దనుజుడు రామునెత్తుకొని దవ్వున బోయెను, శంకకల్లె తా 
మనుకొనియున్న ఒప్పిదము నంతయు దైత్యుడు లెక్కజేయడే!! 
తనబరువున్‌ మరింతలుగ తానొనరించగ, తాళలేకపో 
యెను, నిజరూపుతో చకితునెంతయొ చేసెను రామునోప్రభూ! 


విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! ప్రలంబాసురుడు ఒప్పందమును 
లెక్కచేయక బలరాముని ఎత్తుకొని అనుకున్న 
దానికంటే ఎక్కువదూరం తీసుకొని వెళ్ళుట జూచి 
శంక కలిగి బలరాముడు తన బరువును అనెక రెట్లు 
పెంచెను. ఆ బరువుకు తాళలేక ఆ రాక్షసుడు తన 
నిజరూపమును ప్రదర్శించి రాముని ఆశ్చర్య చకితుని 
జేసెను. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుని గాధను 
ఆలకింపుము ప్రభూ! 


276 


ఓ అచ్యుతా! ఆ (ప్రలంబాసురుని కాయము 
ఎత్తుగానుండుటచే సార్థక నామధేయుడైన వాని 
భుజములపై నిలిచి ఆ బలరాముడు పరికించగా 
దూరమందున్న నీవదనారవిందము కనిపించినది. 
వెంటనే అతని భయం తొలగిపోయి అంతులేని 
ధైర్యం కలిగినది. అంతట బలరాముడు మిక్కిలి 
దురాత్ముడైన ప్రలంబాసురుని బలమైన తన పిడికిలి 
పోట్ల చేత వాని దేవోన్ని నుగ్గునుగ్గు జేని 
సంహరించెను. నారాయణ భట్టతిరి చెప్పిన 


భాగవతమును నేను తెలుగులో పద్య రచనగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


276 


21/10 


ఆ.వె॥ దైత్యుజంపి నీదు దరిజేరు రాముని 


బిగియ కౌగిలించి ప్రేమజూప 
కురియజేసిరంత గురువాయుపురవిభో! 
విరుల వాన నింగి సురవరులును. 


తా॥ ఓ గురువాయూరప్పా! ఈ విధముగా బలరాముడు 


ప్రలంబాసురుని సంహరించి నీ దగ్గరకు రాగానే 
నీవు ప్రేమతో అతనిని బిగి కౌగిలిలో నిలిపితివి. 
ఇట్లు పరస్పరము అభినందనలు తెలుపుకొనుచున్న 
మీపై ఆకాశంలో నిలిచిన దేవతలు పుష్పవృష్టి 
కురిపించిరి. 


279 


22/2 


బృందావనంబున పెను వృక్షముల్‌ యుంట 
తొలినాళ్ళ “గ్రీష్మంబు” తెలియకుండె 

ఆ వనంబును దాటి అరిగిరి నేడిట్లు 
“'ముంజవనంబుి న మురవిదూర! 

విపరీతమైనట్టి వేడితో ఆలకున్‌ 
దప్పి అధికమాయె డస్సి? పోయె 

చల్లని నీచూపు స్వామి! వాటికి లేక 
వ్యాకులమున నుండె ఆవులన్ని 


ఏమి చేయుట యుక్తమో ఎరుగవాయె 
నిలిచి నిశ్చేష్టులై గోగణాలు వగచె 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


281 


2జి. దావానలమునుండి 
గోవులను గోపాలురను రక్షించుట 


కం॥ ఆ విధి ప్రలంబు వధతో 


దేవా! గురువాయుపురపుధీరా! జాగై 
ఏవో ఆటల మునిగిరి 
ఆవులు “ఐషీకి విపిన మరిగెను మేయన్‌ 


ఓ దేవా! నీవు నీ స్నేహితులతో కలిసి ఏవేవో 
ఆటలలో మునిగిపోతివి. నీవు ప్రలంబాసురుని ఆ 
విధముగా చంపించుటకు కొంచెము జాగు 
అయినను ఆటలవలన ఇంకొంచెము జాగు 
అయినందువల్ల ఆవులు పచ్చగడ్డిని స్వేచ్చగా 
మేయుచూ తిరిగి తిరిగి దూరముగానున్న 'ఐషీకము’” 
అను ఒకానొక అడవికి చేరుకొనినవి. 


280 


ఓ మురారీ! బృందావనమందు దట్టమైన చెట్లు 
ఉండుట వలన వేసవి కాలపు వేడిమి మీకిది వరకు 
తెలియలేదు. కాని మేయుచున్న ఆవులు ఇప్పుడు 
ఆ వనములన్నీ దాటి 'ముంజు వనము చేరినందున 
ఈ వనమందు విపరీతమైన వేడికి ఆవులు దప్పికతో 
బాగ డస్సిపోయినవి (అలసిపోయినవి). పైగా 
కరుణా రసపూరితములైన నీ చల్లని చూపులు వాటికి 
ఆనందకరముగా వాటిపై ప్రసరించుటలేదు. ఆ 


గోగణములన్నియూ మిక్కిలి వ్యాకుల పడినవి: 
వాటికి ఏమి చేయుటకు తోచక చేతలుడిగి 


దిక్కుతోచకున్నవి. నారాయణ బట్ట తిరి 
సంస్కృతములో రచించిన భాగవతమును నేను 
తెలుగు వద్యరచనగా వినివిస్తున్నాను. ఓ 
గురువాయూరపా! దీని నాలకించి నన్ను చరితార్జుని 
చేయుము తండ్రీ! 


282 


22/3 


ail 

త్రోవను తప్పిముంజవని తోయజనాభ! మరింతదూరమున్‌ 
గోవులు జేరి బాధపడె, కూడుచు మిత్రుల నీవు అన్నయున్‌ 
ఆవులకై ప్రయాసపడ అయ్యె! అదేమొ హఠాత్తుగా ప్రభూ! 
ఆ వని కాటు చిచ్చెగసె అచ్చెరువొందగ ప్రజ్వరిల్లుచున్‌ 
ఈవివరంబులన్‌ వినుము హే గురువాయుపురీశ! ధన్యుడన్‌ 


తా॥ ఓ ప్రభూ! ఇట్లు గోగణములు (తోవతప్పి 
ముంజారణ్యమున ప్రవేశించి చాల బాధలకు 
గురైనవి. ఆ గోవులకోసం వెతుకుతూ నీవు నీ అన్న 
బలరాముడు నీ స్నేహితులు ఎంతో ప్రయాసతో చాల 
దూరమువరకు వెదకిరి. ఇంతలో హఠాత్తుగా కాజు 
చిచ్చు (దావాగ్ని) అన్నివైపులా కమ్ముకున్నది. 
ఆశ్చర్యకరంగా చూన్తుండగానే వ్యావించి 
ప్రజ్వరిల్లింది. పద్మనాభా! ఓ గురువాయూరప్పా! ఈ 
వివరములను ఆకర్షించి నన్ను ధన్యుని చేయుము, 
తండ్రీ! 


283 


22/5 


“భయము వీడుడు గోపాల బాలులార! 
కనులు మూయుడు ఒకసారి కలతవీడి” 
వారు నీమాట తలదాల్చినారు, అంత 
కనులు తెరచిన దావాగ్ని కానరాక 
ముంజవని కూడ వారల ముందులేక 
కలయొ!! “భాండీరి వనమందు నిలిచినారు 
దివ్య మహిమల లీలల దేవదేవ! 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


“ఓ గోపబాలకులారా! మీరు భయపడవలదు. 


విచారం మాని మీరంత ఒకసారి కళ్ళుమూసుకోండి” 
అని పలికితివి. ఓ దేవదేవా! నీవు దివ్యమహిమలు, 
లీలలు కలవాడవు కావున వారు కనులు తెరువగా 
దావాగ్ని కానరాలేదు. ముంజవనం మాయమై వారు 
భాండీర వనములోనున్నారు. ఇది కలయా!!! ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


285 


22/4 
చం॥। 
చిటపట శబ్దముల్‌ యెసగ చిందులు వేసెను అగ్నిజ్వాలలున్‌ 
అటునిటు వ్యాప్తిచెందె “మము అందర గావుము లోకబాంధవా! 
ఎటులయినన్‌ హరింపుమిక ఈపెను తాపము”యన్నవారి, బా 
సట గురువాయు పట్టణపు స్వామి! నువైతివి దిక్కువారికిన్‌ 


తా॥ స్వామీ! దావాగ్ని భయంకరముగా చిటవట 
శబ్దములు విజృంభీస్తుండగా ప్రజ్వలించి చిందులు 
వేన్తున్నట్లు అన్నివైవులా వ్యావించింది. 
గోపాలురందరు భయవిహ్వలులై “ఓ లోకబాంధవా! 
మమ్మందరినీ కాపాడుము. ఏదోవిధంగా 
(సగంవరకు కాలిపోయినట్లు కలుగుతున్న) ఈ గొప్ప 
తాపమును పోగొట్టుము. శరణు (ప్రభూ[” 
అనుచున్నవారికి బాసటయి వారికి నువ్వు దిక్కు 
అయ్యావు. ఓ గురువాయూరప్పా! నన్నుకూడ 
రక్షించుము తండ్రీ! 


284 


22/6 


“స్వామి! నీమాయను సాధ్యమా వర్ణింప? 
సర్వేశ్వరా! నీకు జయము, జయము 

పలు విధంబులుగ గోపాలురు స్తుతియించ 
మొలక నవ్వులవారి ముంచినావు 

బృందావనంబున అందరెప్పటి వోలె 
గోవులమేపారు కుశలముగను 

మల్లెలు మొదలైన పలురకంబుల పూలు 
వికసించె ఘుమఘుములె వెల్లివిరియ 


ఎండమండించె కాల్బుచు నెల్ల జగతి 
వస్తుతః చల్లగా నుండె వనమునందు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ! 


286 


తా॥ అప్పుడు గోవబాలకులందరు నిన్ను అనేక 


విధములుగా ఇట్లు స్తుతించిరి. ఓ స్వామీ! 
నీమాయను వివరించటం మా బోంట్లకు సాధ్యమా? 
సర్వేశ్వరా! నీకు సర్వదా జయమగుగాక. ఆ 
మాటలకు నీ చిరునవ్వుల జల్లులో వారిని 
ముంచినావు. ఆ విధముగా నీలీలా విలాసములను 
చూపుచు బృందావనమున గోవులను మేపుచుంటివి. 
ఆ వనమున మల్లెలు మొదలైన వివిధ పుష్పములు 
చాల సువాసనలు ఘుమఘుమల గుబాళించినవి. 
ఎండాకాలమగుటచే ఎండ మండించుచున్నప్పటికి 
బృందావనమున వస్తుతః చల్లగానుండెను. 
నారాయణ భట్టతిరుల కావ్యమును నేను తెలుగు 
పద్యరచనగా చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
నన్ననుగ్రహించి ఆలకింపుము తండ్రీ! 


287 


వేదములు కీర్తించెడి ఓ పరమపురుషా! నిన్ను 
సేవింపని వారిని తాపత్రయములు బాధించునట్లు 
(గీవ్మతావము లోకములను వరితవింవ 
జేయుచున్నది. న అను(గహము ర్స్‌ భక్తుల 
మనోమాలిన్యములను శుద్దిచేయునట్లు 
వేసవికాలమునందలి తీవ్రమైన ఎండ నదిలోని 
బురదను ఇంకింవ జేయుచు ఆశ్చర్యము 
గొలుపుచున్నది. నీ బాహు పరాక్రమము వలె 
(గీవ్మతావ ము కూడ శ్షణక్షణము 


తీవ్రతరమగుచున్నది. అట్టి (గ్రీష్మ బుతువునంతా 
నీవు యమునా నదీ తీరమున శ్రమనెరుగక హాయిగా 


గడిపితివి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి కృతిని 
తెలుగు పద్య కావ్యంగా విని నన్ను అనుగ్రహింపుము 
తండ్రీ! 


289 


22/7 


సీ నీ విరహితులను భవబంధములు మాడ్చు 


మనజుల గ్రీష్టంబు మాడ్చెనట్లు 
నీ కృప భక్తుల నిఖిల మాలిన్యముల్‌ 
శుద్ధిజేసినయట్లు సూర్యుడవని 
తీవ్రతాపంబుతో దీటుగా బురదను 
శుష్మింప జేసెను చోద్యమలర 
అంతకంతకు తీవ్రమాయెను తాపంబు 
నీ పరాక్రమమట్లు నిగమవినుత! 


యమున ఒడ్డున (గ్రీష్మ కాలమును నీవు 
హాయిగా గడిపావయ్య! అలుపులేక 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ 


288 


22/8 


“గ్రీష్మంబు” తదుపరి కేశవా! వర్షంపు 
బుతువు తరలివచ్చి ప్రీతి గొలుప 
జలపూరితములైన నీలమేఘములన్ని 
తలపుకు తెచ్చె నీతనువు శోభ 
మేఘముల్‌ తళతళా మెజయుచు నీపట్టు 
పీతాంబరపు '“తళ్ళు మతికి దెచ్చె 
వర్షబుతువు సర్వప్రాణులకున్‌ హాయి 
గొలుపుచుండెను ప్రభూ! కలతమాన్స్ని 


కోరి గోవర్ధనపు గిరి గుహలయందు 
స్వేచ్చగా విహరించావు సేదదిర, 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ! 


290 


తా॥ ఓ కేశవా! గ్రీష్మ బుతువు గడచిన పిమ్మట వర్ష 


బుతువు ప్రవేశించినది. 

అప్పుడు జలములతో నిండిన నీలమేఘములన్నియు 
నీ శరీర వర్ణమును తలపింప జేయు చుండెను. ఆ 
మేఘములలో మెజుపులు నీపట్టు పీతాంబరపు 
తళుకులను స్పూరింవ చేయుచుండెను. ఆ 
వర్షబుతువు నమన్త్న ప్రాణులకు వోయిని 
గొలువుచుండెను. ఆ వర్నాకాలమున నీవు 
గోవర్ధనగిరి గుహలలో స్వేచ్చగా విహరించితివి. 
భట్టతిరి కృతిని తెలుగు పద్యరచనగా వినిపించుచున్న 
నన్ననుగహాంచి గురువాయూరప్పా దీనిని 
ఆలకింపుము తండ్రీ! 


291 


22/10 
వర్షబుతువది గడచెను వచ్చి చేరె 
ఆ శరదృతువు నిండగనన్ని నదులు 
సరసులున్‌ నిండి నిర్మల జల వనరుల 
నీదు భక్తుల హృదయాలు మదికి తోచె 
అపుడు బృందావనంబున ఆలవేసి 
నావు; తొలగించవేలనో నాదు వ్యాధి 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమయ్యె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ! 


ఓ గురువాయూరప్పా! వర్షాకాలము గడచిన పిమ్మట 
శరదృతువు వచ్చినది. ఆ సమయమున నదులు 
సరస్సులలో నీరు నీ భక్తుల హృదయముల వలె 
నిర్మలముగా నుండెను. ఆ శరదృతువులో నిర్మలమైన 
బృందావనమందు గోవులను మేపుచు తిరిగినావు. 
అట్టి నీవు నా వ్యాధిని నిర్మూలించి నన్ను రక్షించుము 
(ప్రభూ! నారాయణ భట్టతిరుల కావ్యమును తెలుగు 
పద్యములలో విని నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


293 


22/9 


వర్షబుతువున స్వామి! గోవర్ధనగిరి 

పైన నెమళులు క్రేంకార ధ్వనులు జేసి 
నిన్ను స్తుతియించునట్లుండె కన్నుగవకు 
కొండమల్లెలు, కడిమి పూల్లూడ విరిసి 
నిన్ను గొలుచునట్లుండెను నిగమవినుత! 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ! 


స్వామీ! నీవు వర్షాకాలమున గోవర్ధనగిరి గుహలలో 
నుండగా ఆ గోవర్థన పర్వతము దానిపైనున్న 
నెమళుల క్రేంకారనాదములతో నీ స్తోత్రములను 
చేయుచున్నట్లు స్పూరించెను. ఆ కాలమున 
వికసించెడి కొండమల్లె పూవులతోను కడిమి 
వువ్బములతోను ఆ గోవర్భనము నిన్ను 
అర్బించుచున్నట్లుండెను. వేదములచే నుతింపబడు 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


292 


23. వేణుగానము 
చం॥ 
తనువది నల్లనౌకలువ తానతి కోమలమైన దౌటచే 
నిను కనువారలందరకు నీవన ప్రేమలు కల్లుచుండగా 
మనమున మోహమాయె పరమాత్మ! నినున్‌ గనగోప భామినుల్‌ 
అనుదినమటె నీ సరసనందరు చేరుదురో పరాత్సరా! 
వినుగురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ పరమాత్మా! నీ శరీరము నూతనముగ వికసించిన 


నల్లకలువ వలె మిక్కిలి కోమలముగా నుండును. 
నిన్ను చూచెడి వారలకందరికి నీపై ప్రేమతో కూడిన 
భావములు కలుగును. వారి మనన్సులు 
మోహపూరితములై పోవును. ఓ పరాత్సరా! నిన్ను 
చూచుచున్న గోపికలు (ప్రతిదినము పరవశించి 
నీచెంతనే గడుపు ఆశతో నుండిరి. ఓ నందనందనా, 
గురువాయూరప్పా! నీ గాధను ఆలకింపుము తండ్రీ! 


294 


23/2 


కం॥ నీపై యెక్కుడు ప్రేమై 

గోపికలున్‌ నీవు వనికి గోవుల తోడన్‌ 
మేపగ వేకువ బోవుట 

సైపరు, గురువాయుపురపు స్వామీ! వినుమా! 


ఓ గురువాయుపుర శ్రీపతీ! నీపై అధికమైన ప్రేమ 
కలిగియుండి ఆ గోపికలు (నిరంతరము నిన్నె 
చూచుచుండవలెనని) నీవు ప్రాతఃకాలమున 
ఆవులను మేపుటకు అడవికి బోవుట కూడ 
ఇష్టపడకుండిరి. 

28/3 


ఆవులను మేపనడవికి యరిగినంత 
వారి చూపులు మనసులు వాసుదేవ! 
లగ్నమైయుండు నీపైన; రమణులంత 
నీవు వోయిన త్రోవనే నిశిత దృష్టి 


295 


23/4 


ఆ వని తరువుల నీడను 
పావన! వ్యత్యస్త పాద భంగిమయందున్‌ 
నీవటు మురళీనాదము 
గావింతువు గురువనిలపు గ్రామనివాసా! 


ఓ పావనుడవైన గురువాయూరప్పా! నీవు 
అడవిలోనికి పోయి ఆ చల్లని చెట్ల నీడలలో వ్యత్యస్త 


పాద భంగిమలో (ఒక కాలు నిటారుగా ఉండి, ఒక 


కాలు దాని కడ్డంగా మునివేళ్ళపై నిలచునట్లు 
వేనికొని) మధురముగా మురళీ నాదమును 
చేయుచుండెడి వాడవు. 


297 


నరయుచుందురు, నీ వేణు నాలకించి 
నీదు స్మరణతో మురిసిరి ముదితలంత, 
భట్టతిరి కృతి తెనిగించు వాడనయ్య 
వినుము గురువాయుపురి నాధ! విష్ణుగాధ. 


తా॥ ఓ వాసుదేవా! నీవు పశువులను మేపుటకై అడవికి 
పోవునప్పుడు, వారి చూపులు మనసులు నీయందే 
లగ్నమైయుండెడివి. పైగా వారు నీవు పోయిన 
త్రోవనే నిశితంగా చూస్తూ యుండెడివారు. నీ 
మురళీ ధ్వని దూరమునుండి వినిపించినను నీ 
లీలలను స్మరించుకొనుచు చాల సంతోషముతో 
మురిసిపోవుచుండిరి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కృతిని నేను తెనిగించుచుంటిని. దీని నాలకింపుము 
తండ్రీ! 


296 


28/5 
al 
నీ మురళీరవంబు విని నింగి సురాంగనలైరి ఓ ప్రభూ! 
కాముని తాప పీడితలుగా, ఖగజంతువులన్ని భూమిపై 
తామును పారవశ్యమున ధన్యత నొందిరి చేష్టలొగ్గుచున్‌ 
ఏమని చెప్పుదున్‌ శిలలు నెల్ల ద్రవించెను నందనందనా! 
స్వామి! గ్రహింపుమయ్య! గురువాయు పురాధిప! నన్ను బ్రోవుమా 


తా॥ ఓ ప్రభూ! నీవు మురళిని మోగించునప్పుడు ఆ 


వేణుగానమును విని ఆ కసమునందలి దేవకాంతలు 


కూడ మన్మధ తాపమునకు గురియగుచుండిరి. 
పశువులు, పక్షులు ఆ ధ్వనిని విని ఆనంద 
పారవశ్యము నొందుచుండెడివి. నిశ్చేష్టులగు 
చుండెడివి. ఇక చేష్టలు లేని శిలలు కూడ ద్రవించి 
పోసాగినవి. ఓ స్వామీ! గురువాయూరప్పా! ఇంకా 
ఎట్లా చెప్పను? దీనిని నీవే గ్రహించి నందనందనా! 
నన్ను రక్షింపుము తండ్రీ! 


298 


23/6 

/ 23/7 

చం॥ 
సలలిత రాగముల్‌ మురళి చక్కగ పల్మును చేతి ట్రేళ్ళతో : 

సి॥ దివ్యాంగనలు నీదు భవ్యదర్శనమొంద 
కలిగిన రంధ్రముల్‌ పనిచి కప్పుచు తీయచు గాలి ఊదినన్‌ 
తామెంతా పరమాత్మ! ధన్యులైరి 

సలుపుచు నాదమున్‌ అటుల స్వామి! కదల్తువు పాదపద్మముల్‌ 
వ పశు, పక్షి మృగములు పలుజాతులున్‌ ప్రభూ! 

తలచుచు నిన్ను గోపికలు తన్మయులౌదురు మోహమెక్కుడై 


చేసిన పుణ్యంబు చెప్పలేము 
ఇల గురువాయు పట్టణపు ఈప్పితదాయక! చిత్తగించుమా 
అ a నీ పాదస్పర్శచే నిలువెల్ల పులకించు 


తా॥ స్వామీ! నీవు వేణువుపై లలితమైన రాగములను ధన్యాతి ధన్య బృందావనంబు 
మోగించునప్పుడు నీ చేతి వ్రేళ్ళు ఆ మురళియొక్క సర్వదా తలపోసి సఖీయలు గోపికల్‌ 
రంధ్రములపై ఒక పరి మూయుచు, ఇంకొక పరి నీ స్పర్శకై వేచి నిలిచినారు 
తెరచుచు నుండగా నీవు గాలిని ఆ మురళిలోనికి 
ఊదినప్పుడు ధ్వని లయబద్ధముగా కలుగును. అట్లు నీదు చూపుకై వేచిరి నెలతలెల్ల 
ధ్వనిని తెప్పించుచు దానికి తాళము వేయుచున్నట్లు వారు ఉత్సాహపడిరయ్య అరయ నిన్ను 
నీ పాదములు చలించును. అట్టి నీ సుందరాకారమును భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
తలచుచు గోపికలు మోహ పారవశ్యమున 7 
తన్మయులౌదురు. ఈ భువిలో ఈప్పితములనొసగే 
గురువాయూరప్పా! నాపలుకులను చిత్తగించుము 
తండ్రీ! 


వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


299 300 


ఓ పరమాత్మ! ఎల్ల వేళలలోను నీ భవ్య దర్శనమునకు 23/8 
నోచుకొనెడి దివ్యాంగనలు నిజముగ ఎంతో ధన్యలు. 
పశు పక్ష్యాదులు, మృగములు చేసికొనిన పుణ్యమేమో 
చెప్పలేము గాని బృందావనంలోని సమస్తము నీపాద 
మరియు కరస్పర్శచే పులకరించి, ధన్యాతి ధన్య 
అయినది. సర్వదా నిన్నే తలపోయుచు గోపికలు నీ 
స్పర్శచే కలుగు ఆనందము కొరకు తపించు 
చుండెడివారు. నీ దర్శనం కోసం ఎంతో ఎంతో 


ఉత్సాహంతో ఎదురు చూచెడి వారు. నారాయణ 


చం॥। 

మధురముగా ప్రభూ! మురళివాదన మమృతమూరుచుండు నీ 
అధరములన్‌ స్పృశించి, ఇక అంతటి భాగ్యము మాకు దక్కునా!! 
అధరములూరు అమృతము అల్లన జుర్రిన ఒక్కసారి ఆ 
సుధ నిక గోరబోమనిరి సుందర! ఓ గురువాయునాయకా! 


తా॥ ప్రభూ! గురువాయూరప్పా! నీవు వేణుగానము 
వముదురముగా చేయుచున్నవ్వుడు అది నీ 
అధరములను స్ప శించుటవలన ఆ వాదన అమృత 


మూరుచుండును. అది ఎంతటి భాగ్యమో కదా! 
“అది ఆస్వాదించు భాగ్యము మాకు దక్షునా? నీ 
అధరామృతము (వేణువు వీల్చగా మిగిలిన 
అమృతము) మెల్లిగా ఒక్కసారి జు(ర్రుకునే అదృష్టం 
మాకు కలుగుతుందా? కలిగితే మాకు సుధ 
(దేవలోకంలోని అమృతం) కూడవద్దు అనిరి. 


భట్టతిరి వ్రాసిన సంస్కృత భాగవతమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. ఓగురువాయూరప్నా! 
దీని నాలకింపుము తండ్రీ! 


301 302 


తే 


23/9 
మదన పీడిత గోపికా మదవతులకు 


స్వామి! నీపైన అనురాగమను దినంబు 
అధికమవ జొచ్చె వారలకందుచేత 
మోహపరవశులై గోపముదితలెల్ల 
నిత్యకృత్యంబులను గూడ నెరపలేక 
పోవుచుండిరి నీచింతపోక విడచి, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓస్వామి! మదన వికారములకు లోనైన గోపికలకు 
సీపై అనురాగము దినదినాభివృద్ధి చెందుచుండినది. 
ఆ గోపికలు అందుచేత మోహ వపరవశులగు 
చుండెడివారు. అట్టి పరిస్థితికి లోనైన వారు తమ 
నిత్యకృత్యములను సైతము నీ ధ్యాసలో పడి మరచిరి. 
భట్టతిరి భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెప్పుచున్నాను. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


303 


ఓ వాసుదేవా! లోకములో ఆత్మీయులపై అనురాగము 
కలుగుట (ప్రజలందరికి సవాజమే. దానికే 
ప్రయత్నము అక్కరలేదు. కాని వారికి వైరాగ్యము 
మోక్షమూ లభించవచ్చును, లభించకపోవచ్చును. 
ఎంత భాగ్యమో కాని వీరికి (ఈగోపికలకు) ప్రేమ 
మరియు మోక్ష రూపమై సాంసారిక వైరాగ్యము 
అనెడి రెండు యోగములను లభించినవి. వారికి 
జ్ఞాన మార్గమే అవసరం లేకపోయినది. పరమాత్మ 
ప్రేమను మోక్షమును కూడ సంపాదించారు. వారు 


మనస్సులు నీకు అర్పించి మమతాను రాగాలను 
పంచి తద్వారా మోక్షం సంపాదించారు. వారి 
భాగ్యమే భాగ్యము. ఓ ప్రభూ! గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి వ్రాసిన భాగవతమును నేను 
తెలుగు వద్యకావ్యంగా చెబుతున్నాను. 
నన్ననుగ్రహించి దీని నాలకింపుము తండ్రీ! 


305 


23/10 


అనురాగబద్దుబై ఆత్మీయులను జేర 
సహజమే లోకాన జనులకెల్ల 
వైరాగ్యమోక్షముల్‌ వారల కబ్బుటు 
జరుగవచ్చును లేక జరుగబోదు 
ఎంత భాగ్యము!!! వీరలీ రెండు పొందిరి 
జ్ఞానమార్గంబను జాడలేక 
గొల్లభామలు కూడ కోరి నీకర్పించి 
మనసు ధన్యలు యైరి మమత పంచి 


వారి భాగ్యమే భాగ్యము వాసుదేవ! 

నన్ను రక్షింపుమో ప్రభూ! నయము నిమ్ము 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ 


304 


24. గోపికా వస్తాపహరణము 
Gi 
నీయనురాగమొందుటకు నీరజనేత్రలు గోపకన్యలున్‌ 
తోయజనాభ! నీచరణతోయజ సేవను కోరిరో ప్రభూ! 
ఆ యమునా తటిన్‌ ఇసుకయందున శంకరు రాణిమూర్తినిన్‌ 
పాయక నిత్యమున్‌ కొలిచి వారలు కోరిరి నందనందనున్‌ 
ఈ యదుసింహు గాధ విను హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ పద్మనాభా! పంకజాక్షులైన ఆ గోపకన్యలు నీ 


(యమేమానురాగములను పొందుటకు నీ 
పాదపద్మములను నిత్యము సేవించు మహత్‌ 
భాగ్యమును వాంఛించిరి. అందువలన వారందరు 
యమునా నదీ తీరమునకు పోయి, ఇసుకతో 
శంకరుని రాణియైన కాత్యాయనీదేవి ప్రతిమను 
చేసికొని ప్రతిదినము పూజింపసాగిరి. యదు 


సింహుడవైన ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ 
నాలింపుము తండ్రీ! 


306 


24/2 

తే॥ నీదు నామగుణము లెన్న నిరతిగలుగు 
గోపకన్నియలందరు కూడుకొనుచు 
తాము వేకువ యమునలో తానమాడి 
షోడశోపచారంబుల శుభకరముగ 
కొలిచి కాత్యాయనీదేవి కోరిరట్లు 
“మాత! నందనందనుని మాపతిని సేసి 
మమ్ము కరుణించవే తల్లి! మలయ పుత్రి!” 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! నీ నామ గుణములను 
కీర్తించుటయందు నిరతి గలిగిన గోపీకన్యలు అందరు 
కలిసికొని తామందరు వేకువ జామునే యమునా 
నదీతీరమునకు స్నానమాచరించగ బోవుచుండిరి. 
తదుపరి కాత్యాయనీ దేవికి షోడశోపచారములతో 
పూజ గావించి “పర్వత రాజపుత్రివెన ఓ మాతా! మాకు 
నందనందనుని భర్తగా అనుగ్రహించి కరుణింపు తల్లీ!” 
అని ప్రార్థించుచుండిరి. తండ్రీ! ఈ విష్ణుగాధ 
నాలకింపుము. 


307 


24/4 
చం॥। 
అనుపమ దీక్షతో వ్రతమునా విధి పూర్తిగ జేసి అమ్మెయిన్‌ 
గొనకొని తానమాడుటకు గొల్లెతలందరు చేరిరా నదిన్‌ 
తనువున వస్తముల్‌ విడచి తన్మయులై జలమందు నాడుచున్‌ 
కనుగొని నారు నిన్ను తమ కట్టెదురన్‌ కడు సిగ్గుముంచగా 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఆ విధముగా ఆ గోపకన్యలు ప్రతదీక్షను పూర్తిచేసి 


కొని అటు పిమ్మట స్నానము చేయుటకు వారు 
తమవంటి మీద బట్టలను తీసివేసి తన్మయత్వంతో 
నదిలో జలక్రీడలాడుచుండిరి. అప్పుడు వారు తమ 
కన్నులయెదుట నిన్ను కనుగొని నిగ్గు 
ముంచెత్తిపోయిరి. ఓగురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండీ! 


309 


24/3 


కం॥ నెల దినములిట్లు గారిని 


కొలిచిరి అనుదినము నీవు కూడగదయతో 
తలచితివి బోవ నదిలో 
వెలదుల, గురువాయుపురపు విష్ణుడ! వినుమా. 


తా॥ ఈ విధముగా ఒక నెలదినములు కాత్యాయనీ దేవిని 


ప్రతిదినము వారు నీవు దక్కాలని పూజించగా నీవు 
వారిపై కరుణతో వారిని యమునా నదియందే 
అనుగ్రహింప దలచి ఆ గోపకన్యల కొరకు వెళ్ళావు. 
ఓ గురువాయూరప్పా! నీ కమనీయమైన 
గాధనాలకింపుము తండ్రీ! 


308 


24/5 


ఆ.వె! స్త్రీలు నిన్ను జూచి సిగ్గుతో తలవంచి 


నదిని దాటిరాక ఒదిగినారు 
గొనుచు వలువలన్ని గురువాయుపుర విభో! 
చెట్టునెక్కినావు గట్టుమీద 


తా॥ ఓ గురువాయూరప్పా! గోపకన్యలు నిన్ను చూచి 


సిగ్గుతో తలవంచుకొని నదిలోనే ఉండిపోయారు. 


అవ్వుడు నీవు నదీ తీరమున వున్నవారి 
వ(స్తములన్నింటినీ తీసికొని ఆ నమీవమున 
గట్టుమీదనున్న చెట్టుపైకి ఎక్కితివి. 

(దీనిని వ్రాస్తున్న రోజు శ్రీకృష్ణాష్టమి అవటం నిజంగా 
నా అదృష్టం, 


310 


24/6 


కం॥ “భామల్లారా! రండిటు 
మీమీ చేలముల గొనుడు వెలువడి” అనగా 
తామంత చేష్టలుడిగిరి 
భామలు; గురువాయుపురపు స్వామీ! వినుమా 


“గోప్రకన్నియలారా! మీరంతా ఆ నదిలోంచి 
బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ మీ వస్త్రములను 
చేకాని పొండు” అని చిరునవ్వుతో విలాసముగా 
నీవు పలుకగా ఆ గోపికలు ఏమి చేయుటకు తోచక 
తామందరు అయోమయ స్థితిలో పడిపోయారు. ఓ 
గురువాయూరప్పా! నీ కథను ఆలకింపుము తండ్రీ! 


311 


24/8 
చం॥। 
రమణులు నీదుమాటవిని లజ్జనువీడుచు నమ్మకంబుతో 
అమలినులైరి నీకు శరణాగతి అంజలిలిన్‌ ఘటింపుచున్‌ 
తమతమ వస్తముల్‌ గొనిరి తామును వెల్వడి;సంతసించుచున్‌ 
విమల యశస్వి! పల్మితివి మించిన నీకృప జూపుచున్‌ ప్రభూ! 
మము గురువాయుపట్టణపు మాధవ! (బ్రోవుము చిత్తగింపుమా. 


తా॥ ఓ మాధవా! ఆ గోపకన్యలు నీమాట ప్రకారము 


నదీ తీరమునకు వచ్చి అంజలి ఘటించిరి. నీకు 
శరణాగతులై మనోమాలిన్యము పోగొట్టుకొని 
నిన్నాశయించి వారి వారి వస్త్రములను స్వీకరించిరి. 
పిదప సంతోషముతో పరిశుద్ధమైన కీర్తిగల నీవు నీ 
కరుణ చూవుచం మాటలాడితివి. ఓ 
గురువాయూరప్పా! అహంకారము గల మాపై నీకృప 
జూపి మమ్ము రక్షింపుము. ఈ కథను చిత్తగించుము. 


313 


24/7 
“స్వామి! చిరజీవిగా నీవు వరలుగాక! 
నీదు పాదదాసీలను నీవు ఇటుల 
ఎందుకిబ్బంది పెడుదువు? ఇంతజేసి, 
అంబుజేక్షణా! అందించు అంబరములు” 
అనుచు వేడిరి దీనలై అతివలెల్ల 
ఊరకుంటివి చిరునవ్వులొలకబోసి, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


“స్వామీ! శ్రీకృష్ణా! నీవు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక! 
నీయొక్క పాదసేవకులమైన మమ్ములను నీవు 
ఎందులకు ఇబ్బంది పెట్టుచుంటివి? ఓ అంబుబేక్షణా! 
మా వస్త్రములను మాకిమ్ము” అని గోపికలందరు 
వేడుకొనగా నీవు చిరునవ్వు నవ్వి ఊరకుంటివి. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి కృతి భాగవతమును నేను 
తెలుగు పద్యములలో చెప్పుచున్నాను. నన్ననుగ్రహించి 
ఆలకింపుము తండ్రీ! 


312 


24/9 
Sl] 
“గోపికలార! మీ వలపు కోర్కెల నెల్ల నెరుంగ జాలితిన్‌ 
నాపలుకుల్‌ వినుండు ఇది నందసుతుండును చేయుబాసగా 
తాపము నిచ్చు వెన్నెలిది తానిడు ఉత్తర మీనదీతటిన్‌ 


'సైపుడు” అంటివయ్య! మనసా గురువాయుపురాధి నాయకా! 


తా॥ “ఓ గోపికలారా! మీ మనస్సులో ఉన్న కోరిక 
నేనెరుగుదును. నా మాటలను నమ్మండి. 
నందనందనుడైన నేను మీకు బాస చేస్తున్నాను. మీకు 
తగిన సమాధానమును యమునా నదీ తీరమున 
తాపము కలిగించు ఈ వెన్నెలయే ఇవ్వగలదు 


అందాకా ఓర్చుకోండి” అని మనస్ఫూర్తిగా అన్నావు 
కదా స్వామీం! ఓ గురువాయూరప్పా 
నన్ననుగ్రహింపుము. 


314 


24/10 


కం॥ సుందర కన్నెలు నీముఖ 


సౌందర్యము జూచి, వినుచు సరసపు పలుకుల్‌ 
పొందుగ ఇంద్రకు బోయిరి 
మందముగా గురు అనిలపు పట్టణవాసా! 


ఓ గురువాయూరప్పా! సుందరీమణులైన గోపికలు 
అందరూ నీ మధురమైన మాటలను విని, తరువాత 
అందములొలుకు నీ ముఖ సౌందర్యము గాంచి 
కుశలముగా తమతమ ఇండ్లకు మెల్లగా పోయిరి. 


24/11 
నీవు బృందావనంబున ఆ విధముగ 
కరుణ జూపావు గోపికా తరుణులందు 
తొంటి వలె బూని స్వేచ్చగా తోయజాక్ష! 
తిరుగుచుంటివి ముదముతో, దేవదేవ! 


315 


25. ద్విజపత్నులను అనుగ్రహించుట 


తే నీవు ఒకనాడు గోవుల, నేస్తములను 


వెంటనిడుకొని బోతివి వేకువందు 

మీరు బృందావనికి చాలదూరమందు 
కలుగు అడవికి బోయిరి కమలనాభ 

వనికి దాపున బ్రాహ్మణ భక్తురాండ్ర 

గాంచి కరుణించగా నీవు యెంచినావు, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పుర నాధ! విష్ణుగాధ 


ఓ కమలనాభా! ఒకనాడు నీవు గోపాలకులను, 
గోవులను వెంటబెట్టుకొని తెల్లవారు జామున 
ఆవులను మేవుటకు బోతిని. వీరు 
బృందావనమునకు చాలదూరమున నున్న అడవికి 
వెళ్ళితివి. ఆ అడవికి దగ్గరలోనే నీకు పరమ 
భక్తురాండ్రయిన బ్రాహ్మణ ప్రీలను నీవనుగ్రహింప 
దలచితిని. నారాయణ భట్టతిరి భాగవతమును నెను 


తెలుగు వద్యంగా చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీనినాలకింపుము తండ్రీ! 


317 


నీవు దయగలవాడవు బ్రోవుమయ్య 

నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


దేవదేవుడవైన ఓ శ్రీహరీ! నీవు ఆ విధముగా 
గోపకన్యలను అనుగ్రహించి, పూర్వమువలె స్వేచ్చగా, 
నంతోషముతో ఆ బృందావనంబున 
తిరుగుచుంటొవి. ఓ కవులనేత్రా! నీవు 
దయాసాగరుడవు. ఈ దీనుని అనుగ్రహించి నా 
వ్యాధిని నివారించి నన్ను చల్లగా రక్షించుము. 
నారాయణ భట్టతిరులవారు రచించిన భాగవతమును 
నేను తెలుగు పద్య కావ్యంగా చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! ఈ కథ నాలకింపుము తండ్రీ! 


316 


25/2 
చం॥ 
వనికడు నిర్ద్వనంబగుట బాలురు దూరము నెంచకుండుటన్‌ 
చని చని దప్పిచే నిలుపజాలని ఆకలిచే తపించగా 
“వినుడిది కొంతదూరమున విప్రలు కొందరు యజ్ఞమొక్కటిన్‌ 
ఘనముగ చేయుచుండిరట కావలె అన్నమనంచు వేడుడీ” 
అని గురువాయుపట్టణపు అచ్యుత! అంటివి, ఆలకింపుమా 


తా॥ ఓ అచ్యుతా! ఆ అడవి నిర్భనమైనదగుటచే 
గోపబాలురకు తామెంతదూరము వచ్చిరో 


తెలియకుండెను. మీరు చాల దూరం నడచి 


యుండుటచేత గోపబాలురకు ఆకలి దప్పులు 
మెండుగానయి తపించి పోయారు. అప్పుడు 
జాలిగొనిన నీవు వారితో “కొలది దూరముననే 
బ్రాహ్మణులు యజ్ఞము చేయుచున్నారు. అచటికి వెళ్ళీ 
ఆహారమునకై వారి నర్గింపుడు” అని వారిని అక్కడికి 
పంపితివి. ఓ గురువాయూరప్పా! ఈ కథను 
ఆలకింపుము తండ్రీ! 


318 


25/3 

తే॥ యజ్ఞ తత్పరులైనయా అవనిసురుల 
కడకు బోయిరి గోపులు వేడుకొనుచు, 
“కృష్ణుడే మమ్ము బంపె మీ కృపను వేడ 
కొంచె మన్నము, నీరము కోరుమనుచు” 
మాట వినరైరి విప్రులు మంచి మరచి 
ఊరకుండిరి విననట్లు కరుణ వీడి, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పుర విభో! విష్ణుగాధ 


ఆ గోప బాలురంతా చివరకు నీవు చెప్పినట్లే యజ్ఞ 
తత్పరులైన ఆ బ్రాహ్మణులవద్దకు పోయి ఆహారమునకై 
అర్ధించుచు “మమ్మల్ని శ్రీకృష్ణుడు మీవద్దకు దయతో 
కొంచెము అన్నము నీరు ఇమ్మని అడుగవలసినదిగా 
అభ్యర్థింపుడని పంపినాడు” అని చెప్పిరి. కాని శ్రౌత 
కార్యములయందు మునిగి మంచితనం మరచిన ఆ 
విప్రులు వారి మాటలు వినలేదు. విన్నవారు విననట్లు 
నటించిరి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి చెప్పిన 
భాగవతమును తెలుగు పద్యరూపంలో ఆలకింపుము 
తండ్రీ! 


25/4 


కం॥ ఖీన్నులు గోపులు మరలిరి, 
ఎన్నడు నీ 'అభక్తులును వోభక్తుమునున్‌ 
మిన్నగ నెవ్విధి నిత్తురు? 
సన్నత! గురువాయుపురపు స్వామీ! వినుమా. 


ఓ గురువాయూరప్పా! (బావ్మాణులచే 
నిరాదరింపబడిన గోపబాలకులు చాల ఖిన్నులై 
వెనుదిరిగి వచ్చిరి. ఎల్లప్పుడు సన్నుతింపబడు ఓ 
స్వామి నువ్వు ఇది విను. ఎప్పుడైనా నీ అభక్తులైన 
(భక్తిలేనివారు, ఉపవాస దీక్షలో నిరాహారులైనవారు) 
ఆ బ్రాహ్మణులు భక్తమును (భక్తిని, ఆహారమును) 
ఏ విధముగా నీకీయగలరు? 


319 320 


25/5 25/6 
il 

“అన్నము వేడెకృష్ణుడని ఆ ద్విజపత్నులవద్ద తెల్పుడీ 
మన్నన తోటి జాలి గల బ్రాహ్మణ పత్నులు తీర్తురాకలిన్‌” 
సన్నటి నవ్వుతోపలుక చక్కటి మాటను వింటిరందరున్‌ 


ఎన్నికయెనగాధ విను హే గురువాయుపురాధినాయకా! 


బ్రాహ్మణ పత్నుల వద్ద గోపాలురు 
నీపేరు జెప్పిరి గోపబాల! 
భక్ష్య, భోజ్యమ్ములు, పలుచోష్య లేహ్యముల్‌ 
షడ్రుచుల్‌ కలుగు భోజనము గొనుచు 
విప్రవనితలంత వేగిరపాటుతో 
నీవద్ద జేరిరి నిగమ వినుత! 
చాలకాలమునుండి స్వామి! నిన్‌ జూడగా 
ఆశతో నుండిరా అతివలంత 


తా॥ “ఓ గోపాలులారా! మీరు ఆ బ్రాహ్మణుల పత్నుల 
దగ్గరకు పోయి శ్రీకృష్ణుడు అన్నము అడిగినట్లు 


తెలుపుడు. మర్యాదపూర్వకముగా జాతి గుండెలుకల 
బ్రాహ్మణ పత్నులు తప్పక మీకు ఆహారము నిత్తురు” 


అని మొలక నవ్వులతో నీవు పలుకగా మధురమైన తే॥ కాన, భర్తలసైతము కాదననుచు 


నీ మాటలను అందరూ శిరసావహించారు. ఓ 


గురువాయూరప్పా! అత్యుత్తమమైన నీ గాధను 
ఆలకింపుము తండ్రీ! 


321 


భోజనముతోటి వచ్చిరా ఉవిదలంత 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


322 


తా॥ ఆ గోపబాలకులు బ్రాహ్మణ ప్రీలవద్ద నీపేరు చెప్పిరి. 25/7 
ఓ గోపబాల! వెంటనే ఆ స్ర్తీలు భక్ష 5 భోజ్య, చోప్య, 
లేహములు అను చతుర్విధములై షడ్రుచులు కలిగిన బీ! నీ ముంగురులపైన నెమలిపింఛము కాంతు 
ఆహారమును తీసికొని నీదగ్గరకు బయలుదేరిరి. లొదవుచు అటునిటు కదలుచుండె 
వారు చాలకాలమునుండి నిన్ను చూడవలెనని ఆశతో ప్రతిఫలించెను నీదు పాలచెక్కిళ్ళపై 
నీ దర్శనమునకై కుతూవాలముతో మిలమిలా నీకుండలాల కాంతి 
నిరీక్షించుచుండిరి. అందువలన వారు తమ భర్తలు తొణికిసలాదెను తోయజాక్షంబులు 
తమను నివారించినను ఆగక వెంటనే ఆ స్రీలు కరుణారసపు వృష్టి కురియజేసి 
నీయొద్దకు భోజనముతో వచ్చిరి. వేదములు కీర్తించు చెలికాని భుజముపై చెయినుంచి శ్రీకృష్ణ! 
ఓ స్వామీ! నారాయణ భట్టతిరి కృతిని నేను తెలుగు నీవు విలాసాన నిలిచినావు 
పద్యములో చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీనినాలకింపుము తండ్రీ! స్వామి! నినుజూచి ఆ విప్రసాధ్వులంత 
ఓలలాడిరి సంతోష జలధియందు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


323 324 


ఓ స్వామీ! ఆ బ్రాహ్మణ స్రీలు నీ దివ్య మంగళ 25/8 


విగ్రహం దర్శించారు. అప్పుడు, న్స్‌ ముంగురులపై 
నెమలివింఛము కాంతులీనుచు అటునిటు 
కదలాడుచుండెను. నీ మణికుండలముల కాంతి 
మిలమిలలాడుచు నీలేత చెక్కిళ్ళ పై 
ప్రతిఫలించుచుందెను. నీ కనులలో కృపారసము 
తొణికిసలాడుచుండెను. ఓ శ్రీకృష్ణా! నీ స్నేహితుని 
భుజముపై నీ చేతినుంచి నీవు విలాసముగా 
నిలబడియుంటివి. అటువంటి నిన్ను జూచి ఆ 


Gi 

అంతట యొక్క విప్రసతి అచ్యుత! నీదరి జేరబోవగా 
కాంతుడు ఆపి పోవుటకు కాదనె ఆ సతినెమ్మనంబునన్‌ 
వంతనుజెంది ఆ క్షణమె ప్రాణము వీడెను నిన్‌ దలంచుచున్‌ 
ఎంతటి ధన్య ఆ లలన ఇచ్చితివామెకు మోక్షప్రాప్తినిన్‌ 
సుంతదయుంచి నన్ను కృపజూడుము ఓ గురువాయుసుందరా! 


తా॥ గురువాయువులచే నెలకొల్పబడిన సుందరాకారా! 
గురువాయూరప్పా! అంత ఆ సమీపమున యున్న 
కత, (బావ్మాణవ ల్ని భక్తి భావమున నిన్న 
సమీపించుటకు రాబోవుచుండగా ఆమె భర్త ఆమెను 
చేయి పట్టుకొని వారించెను. అంతట ఆమె నిన్నే 
స్మరించుచు తన ప్రాణములను విడిచెను. ఆమె ఎంత 
ధథోన్యాత్మురాలోగదా! నీవు మోళ్షమును 
ప్రసాదించితివి. ఓ కరుణామయా! కొంచెము 
నామీద కూడ దయచూపరాదా తండ్రీ! 


బ్రాహ్మణ పత్నులు ఆనందమున ఓలలాడిరి. 
నారాయణభట్టతిరి భాగవతమును నేను తెలుగు 
పద్యములుగా చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీని నాలకింపుము తండ్రీ! 


325 326 


25/9 


సీ, ఆ విప్రసతులట్లు అతి భక్తితో నీకు 


ఆహారమర్పింప యారగించి 
తృప్రిజెందితివీవు దీవించినావయ్య 
నిను వీడలేమని అనిరి వారు 
తమ ఇండ్లు వాకిండ్లు తమరికి వద్దన్న 
తిరిగి పంపించావు వారినీవు 


యజ్ఞకార్య సమాషి అత్యవసరమని 
కు par] 


నచ్చజెప్పావీవు నందబాల! 


వారి నాదరించిరి పతుల్‌ కొరతలేక 

వారి మనసులు నీయందె జేరి యుండె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


327 


25/10 


తమరి భార్యలు నీయందె అమలమైన 

భక్తి కలిగియుండుట జూచి బ్రాహ్మణులకు 
హృదయ పరివర్తనము జెంది ఉదయమాయె 
తగు వివేకంబు, అందుచే ధన్యులైరి 

నీవు పరమాత్మవే యను భావమొంది 

పలు విధంబుల కీర్తించి కొలిచినారు 

నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


ఓ స్వామీ! ఆ (బ్రాహ్మణులు తమ భార్యలయొక్క 
అనన్య భక్తిని గ్రహించిరి. అటు పిమ్మట వారిలో 
వివేకము ఉదయించెను. అంతట వారు తమ 


భార్యలయెడ తామొనర్చిన తప్పులను తెలుసుకొనిరి. 
అందుచేత వారు ధన్యులైరి. నీవు పరమాత్మవను 
భావముతో వారంతా నిన్ను పరిపరి విధముల 
ప్రస్తుతించిరి. ఓ గురువాయూరప్పా! నా వ్యాధిని 
తొలగించి నాకు స్వస్థత చేకూర్చుము. దీని నాలకించి 
నన్ను ధన్యుని జేయుము తండ్రీ! 


329 


తా ఓ నందబాలా! ఆ బ్రాహ్మణ స్రీలు సంపూర్ణమైన 


భక్తితో నీకు సమర్పించిన ఆహారమును నీవు 
తనివిదీర ఆరగించి వారిని దీవించి 
అనుగ్రహించావు. కాని వారు నీ సాన్నిధ్యమునే కోరి 
తమ ఇండ్లు వాకిండ్లు సైతము విసర్జించి నీకడనే 
ఉండిపోదలచిరి. కాని విద్యుక్తముగా యజ్ఞకార్యము 
పూర్తియగుటకై నీవు వారిని తిరిగి యజ్ఞవాటికలకు 
బంపితివి. వారి భర్తలు కూడ తమ సతులయందు 
ఎట్టి దోషములేదని తలంచి వారిని ఏ కొరతలేక 
ఆదరించిరి. అట్లు బ్రాహ్మణ పత్నుల మనస్సులలో 
నిలిచిపోయి వారి ననుగ్రహించితివి. నారాయణ 
భట్టతిరుల భాగవతమును తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. ఓ గురువాయూరపా! దీనినాలకించి 
నన్ను చరితార్జుణ్ణి చేయుము తండ్రీ! 


328 


26. ఇంద్రయాగ నిర్వహణము 


నందుడొకనాడు గోపాలురందరున్ను 
కలిసి 'ఇంద్రయాగము” జేయ తలచినారు, 
వలయు వస్తు సామగ్రిని వారు కూర్చ 
తలచ, ఇంద్రుని గర్వంబు నిలువరించ, 
నందు గడజేరి నీవు వినయము తోడ 
“తండ్రి! ఈ యత్నములు దేని తలచి నీవు 
చేయుచుంటివి” అడిగావు చిన్నికృష్ణ! 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


ఓ చిన్నికృష్ణా! ఒకనాడు నందాది గోపాలురందరు 
కలిసి ఇంద్రుని ప్రీతికై ఇంద్రయాగము చేయదలచి 
దానికి కావలనిన వన్తువులనన్నిటినీ 
సమకూర్చుకొనుచున్నారు. అంతట ఇంద్రుని 
గర్వమును అణచివేయదలచిన నీవు (అన్నియు 
తెలిసినను) నీ తండ్రితో వినయముగా ఇట్లంటివి 
“తండ్రీ! ఈ ప్రయత్నమంతయు దేని కొణకు?” 
ఓగురువాయూరప్పా! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


330 


26/2 
చం॥ 
“ప్రతి యొక వత్సరంబటుల మానక జేసిన” ఇం ద్రయాగమున్‌ 
అతను ముదంబుతో కురియనంపును వర్షము దానిజేతనే 
అతులిత శోభతో అవనియందున పచ్చని గడ్డి, నీరమున్‌ 
బ్రతుకగ జీవరాశి, మనవారలు, గోవులు దక్కు నాయనా!” 
అతననె శ్రీమరుత్‌ గురుపురాధిప! ఈ కథనాలకింపుమా. 


తా॥ శ్రీగురువాయూరప్పా! ఈ కథను వినుముస్వామీ! 


అప్పుడు నందగోపుడు నీతో ఇట్లనెను. “నాయనా! 
ప్రతి సంవత్సరము ఇంద్రయాగమును తప్పక 
చేయుదుము. అందువలన  ఇం(దుడు 
సంతోషించును. భూమిపై వానలు కురిపించును. 
ఈ భూతలమున మానవుల జీవితమంతయు 
వర్షముపైననే ఆధారపడియున్నది. మనము 
పెంచుకొనుచున్న ఆవులు, పచ్చని గడ్డితిని నీరు త్రాగి 
జీవించును. సమస్త జీవరాశి వర్షము వలననే 
జీవించుచున్నవి” 


331 


26/4 


“నీపల్ముచొప్పున గోపాలకులమైన 
మనవంశ సంపద ఘనత, తండి! 

మనగోగణంబులే, వాటికి బ్రతుకెట్లు? 
గోవర్థనముకదా!! జీవగర్ర, 

ఆ గిరి తిరుగుచు హాయిగా పచ్చిక 
మేయుచు బ్రతుకును, మేలుజేయు 

పూజార్హులందుచే భూసురుల్‌ గోవులున్‌ 


గోవర్థనంబును కొలువ తగును 


నచ్చజెప్పితివీరీతి నందుడాది 

గోపులకు నీవు వివరించి ఆపినావు, 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


333 


26/3 
చం॥ 
“మనవిని ఆలకింపుమిక మన్ననతో ఒకసారి నాయనా! 
మనలకు ఇంద్రుడే పగిది వర్షమునీయును? కల్లలన్నియున్‌ 
ఘనముగ జీవరాశి మనగల్లుట వారల భాగ్యప్రాప్తిచే 
వనములనున్న ఈ తరులు వాసవుకీగలవే హవిస్సునున్‌” 
అని పలికావు నీవు వినవా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరపా! నీవు అప్పుడు నీ తండ్రియైన 
నందునితో సరసముగా ఇట్లంటివి. “నాయనగారు! 
వర్షము ఇంద్రునివలన కలుగునను మాటలు 
అబద్దములు. జీవులయొక్క జీవనమునకు వారు 
చేసికొనిన భాగ్యము (అదృష్టము) ప్రాప్తియే 
కారణము, కాని వేరెవరూ కాదు. వారి 
అదృష్టముననునరించి వానలు కురియును. 
అరణ్యములలోని మహావృక్షములు వాన వలన 
జీవించుచున్నవి కదా! అవి ఇంద్రునకు 
హవిస్సునర్పించునా? లేదు కదా!!” 


332 


తా॥ ప్రభూ! నీవింకను ఇట్లంటివి. “తండ్రీ! నీవన్నట్లు 
గోపాలకులమైన మనకు వంశ వరంవరగా 
వచ్చుచున్న గొప్ప సంపద ఈ ఆవులే. వాటికి ఈ 
గోవర్థన పర్వతము జీవనాధారము. కావున 
పూజనీయము గోవర్ధన పర్వతము మాత్రమే” ఆ 
విధముగా నందుడు మొదలైన గోపాలురకు నీవు 
హితబోధ జేసితివి. నారాయణభట్టతిరి రచించిన 
భాగవతమును నేను తెలుగు పద్యరూపమున 
చెబుతున్నాను. ఓ గురువాయూరపా! దీనినాలకించి 


నన్ను చరితార్జుని చేయుము తండ్రీ! 
26/5 


i 

మెచ్చిరి నీదు మాటలను పెద్దలు పిన్నలు కొల్చిరందరున్‌ 
ముచ్చటదీర బ్రాహ్మణుల, మోదముతో గిరి బెక్కురీతులన్‌ 
తెచ్చు శుభంబులంచనుచు తేకొని చేసి ప్రదక్షిణంబులన్‌ 
ఇచ్చిరిగా నివేదనను, ఈప్పితమొప్పగ, శృంగరూపియె 
ఇచ్చట స్వీకరించితివి, హే గురువాయుపురాధి నాయకా! 


334 


తా నందుడు మొదలైన పెద్దలు మరియు పిన్నవారు 


కూడ నీ మాటలను గౌరవించిరి. తమందరు 
అనుకున్నట్లుగా (బావ్మాణులను రావించి 
పూజించారు. నంతోషముతో గోవర్భనగిరికి 
నానావిధములైెన మాజోవచారములను 
సమర్పించారు. ఆ పర్వతమునకు ప్రదక్షిణలు చేసి 
నమసన్మరించారు. అప్పుడు నీవు గోవర్టనగిరి 
రూపములో ఆ నైవేద్యమును స్వీకరించితివి. ఓ 
గురవాయూరప్పా! ఈ కథనాలకింపుము తండ్రీ! 


335 


26/7 


సీ। నందాదులున్‌ తమ నైవేద్యమున్‌ గిరి 


స్వీకరించగ సంతసించిరంత, 
గృహముల జేరిరి కీర్తించుచున్‌ నిన్ను 

తెలిసిపోయెను 'కథి దేవపతికి, 
పరమాత్మవగు నీదు మహిమలు సురపతి 

బాగుగా నెరుగును పలు విధముల 
నీకృప జేతనే నిలిచెను ఇంద్రత్వ 


మెన్నియో మారులు మున్నతనికి 


రజగుణోపేతుడౌటచే నిజము మరచి 
కోధవశుడయ్యె అవమాన వ్యధనుజెంది, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


337 


26/6 
చం॥। 


“కనిరి గదా!! తమందరును గౌరవ మొప్పగ మీప్రసాదమున్‌ 
గొనినది శృంగమిప్పుడిక కొంచెము భీతినిజెందబోకుడీ 
మనకిక వాసవుండు తను బాధలనీయగ శత్రువైననున్‌ 
ఘనతను జూపి ఈ నగము గాచును యెల్లర శంకవీడుడీ” 
అను గురువాయుపట్టణపు అచ్యుత! నీకథ నాలకింపుమా. 


తా॥ “మీరే చూశారు కదా!! నేను పలికినది నిజమే కదా! 
మీరిచ్చిన ప్రసాదమును గోవర్ధన పర్వతము 
స్వీకరించినది కదా!! కాబట్టి కొంచెంకూడ 
భయపడకండి. ఒకవేళ మనకు ఆ ఇంద్రుడే 
శత్రుత్వం వహించి హాని తలపెడితే అతడు 
పర్వతములకు శత్రువు కనుక గోవర్ధన పర్వతమే 
మనల్నందరినీ రక్షిస్తుంది, అనుమానం వద్దు” ఇట్లు 
గోపాలురందరు సంతోషించు విధముగా చెప్పెడి 
గురువాయూరప్పా! ఈకధ నాలకింపుము తండ్రీ 


336 


స్వామీ! నందుడు మొదలైన వారంతా తాము 
సమర్పించిన నైవేద్యం ఆ గోవర్థన పర్వతము 
స్వీకరించుట చూచి చాల సంతోషించారు. పిమ్మట 
అందరు తమతమ గృహంబులకు చేరుకొనిరి. 
గోపాలురు ఇంద్రయాగమును మానివేసిరి. ఇది 
దేవేం[ద్రునికి తెలినినది. వరమాత్మవగునీ 
మహిమలను దేవేంద్రుడు ఇదివరలోనే ఎరుగును. 
అతనికి ఎన్నోసార్లు ఇంద్రత్వము రాక్షసుల 
బారినుంచి రక్షించి ఇచ్చినది నీవేకదా! 


అత్యున్నతమైన ఆ దేవేంద్రపదవిలో ఉండికూడ 
రజోగుణ (్రేరేపితుడై తను అవమాన పీడితుడై 
ఆ(గహించెను. నారాయణ భట్టతిరుల భాగవతమును 
నేను తెలుగులో పద్యరూపములో చెబుతున్నాను. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణు గాధనాలకింపుము 
తండ్రీ! 


338 


26/8 
చం॥ 
“తనుహరియైననున్‌ అవని తాను జనించిన మానవుండుగా 
గొనకొని దేవతాళినిక గొల్బ్చుట ధర్మము, చిన్నచూపు ఆ 
“మనుజుడు చూడరాదు కద!! మాన్యతనీయక, వీనికింద్రుదున్‌ 
పనివడివారి సంపదను భగ్నము నెవ్విధిజేయు చూపెదన్‌” 
అనె, గురువాయుపట్టణపు అచ్యుత! ఈ కథనాలకింపుమా 


తా॥ అచ్యుతా! అప్పుడు ఆగ్రహోదగుడైన ఇంద్రుడిలా 


అన్నాడు. “శ్రీమన్నారాయణుడేయైనను మానవుడై 
భూమిమీద జన్మించాక అతదు కూడ 
దేవతలనందరిని వూజించుట ధర్మము. ఆ 
మానవుడు దేవతలను చిన్నచూపు చూడరాదు కదా! 
అది గౌరవహీనమైన పని. నేను దేవేంద్రుడను. ఈ 
గోపాలుని సంపదనంతయు నాశనము చేసెదను. 
నా ప్రతాపము జూపెదను ఓ గురువాయూరప్పా! ఈ 
కథనాలకింపుము తండ్రీ! 


339 


డ్రేరేపించెను. తానుకూడ ఐరావతము నెక్కి 
వజ్రాయుధమును చేబూని బయలుదేరెను. ఈ 
దృశ్యమును చూచిన అగ్ని వాయువు మొదలైన 
దేవతలు అతని మూర్ధత్వమును జూచి తమలో 
తాము నవ్వుకొనిరి. ఓ త్రిజగన్నాధా! నీమాయ ఎంత 
గొప్పవానినైనను మోహపరచును కదా! నారాయణ 
భట్టతిరుల కృతిని నేను తెలుగు వద్యంగా 
చెబుతున్నాను. దీనినాలకింపుము తండ్రీ! 
26/10 


అంతట నీవు నందాదులతో నిట్లు 
అంటివి శ్రీహరీ! అనునయముగ 

“సురపతి కినియ భూసురుల ఆశీస్సుల 
బలములే కాపాడు కలతవలదు 


గోవర్థననగంబు కూడ రక్షించును 
కష్టంబు కలుగదే నష్టమైన 

నచ్చజెప్పితివట్లు నందబాలా! నీవు 
నమ్మిక కలిగించినావు స్వామి! 


341 


26/9 
అమరేంద్రుడాగక అధిక గర్వంబుతో 
నీ గోకులంబును నిహతిజేయ 
ప్రళయ మేఘంబుల పనివడి రావించి 
వాటి టబ్రేరేపించె వరదముంచ 
ఐరావతమునెక్కి ఆదివిజేంద్రుడు 
వజ్రాయుధముబూని బయలుదేరె 
అగ్ని వాయువులాది అమరులు ఇదిజూచి 
తేలిరి నవ్వుల త్రిభువనాధ! 


ఎంతవారికి నీమాయ ఎరుగనగునె? 
మోహ పరవశులన్‌ జేతువో మురారి! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఇంద్రుడు అధిక గర్వముచే వివశుడై నీ గోకులమును 
సర్వనాశనము చేసెదనని, ప్రళయ కాలమేఘములను 


340 


ఇంకరాడేల కోపియె ఇంద్రుడనుచు 
ఎదురుతెన్నులు చూశావు బెదురులేక 
నాదువ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ శ్రీహరీ! అప్పుడు నీవు నందాదులతో “సురేంద్రుడు 
కోపగించినచో బ్రాహ్మణులయొక్క ఆశీస్సులు 
మనలను కాపాడగలవు, భయము వలదు ఈ 
గోవర్థన పర్వతముయొక్క దయచేత మనకు 


ఏకష్టములు నష్టములు కలుగవు” అని నచ్చజెప్పితివి. 
స్వామీ నీవు ఆ విధముగా గోపాలురకు నమ్మకం 
కలుగజేసినావు. తరువాత దేవేంద్రుడు ఇంకను 
రాలేదేమి యనుచు అతని రాకకై ఎదురు తెన్నులు 
చూచితివి. అట్టి గురువాయూరప్పా! నా రోగములను 
దయతో తొలగించి నన్ను రక్షింపుము. ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


342 


27. గోవర్థనోద్ధరణము 


చం॥। 

అనవుడు గోపపల్లె పయి ఆ సురనాధుడు పంపుమేఘముల్‌ 
అనుపమలీలతో ఉరిమి ఆకసవీధి నితాంతగర్జనల్‌ 
వినిచెను, దిక్కులన్నియును పిక్కటిలెన్‌, ఘననీలమేఘముల్‌ 
నిను తలపించె కృష్ణ! ఘననీరజనాభ! మదీయ ప్రార్థనల్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఘనుడవైన పద్మనాభా! శ్రీకృష్ణా! అప్పుడు 
నందవ్రజముపై ఆ దేవేంద్రుడు పంపిన 
మేఘములు ఉరుముచు దట్టముగా అద్భుతముగా 
కమ్ముకొని దిగంతములన్నియు మారుమోగి, 
దిక్కులన్నియును కంపించినవి. ఆ 
ఘననీలమేఘములు నీ నీలమేఘ తనూలతను 
స్ఫురింప చేయుచుండెను. ఓ గురువాయూరవ్వా! 
నందనందనా! నా ప్రార్ధన మన్నించి ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


343 


తా॥ దేవా! ఆ దేవేంద్రుడు కోపించి ఆ నందవ్రజముపై 
తీవ్రమైన వడగండ్ల వానకురిపించెను. ఆ ధాటికి 
తట్టుకోలేక గోపాలురందరూ అటూనిటూ కకావికలై 
పరుగెత్తారు. వారు “ఇంద్రుడు కోపించి ఇట్లు 
వడగండ్ల వాన కురిపించుచున్నాడు. శ్రీకృష్ణా! 
మమ్మెట్లయినా రక్షించు, నీవే దిక్కూ అని నిన్ను 
వేడుకొనినారు. అవ్వుడు నీవు వారిని 
“భయవడకండి” అని అభయమిచ్చి వారిని 


ఓదార్చినావు. 

ఓ యదునాధా! గురువాయూరప్పా! 
నారాయణభట్టతిరి భాగవతమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. దీనినాలకింపుము 
తండ్రీ! 


345 


27/2 
దేవ! రేపల్లెపై తీవ్రమౌ వడగండ్ల 
వాన కురియజేసె వాసవుండు 
తాళలేకుండిరా ధాటికి గోపులు 
పరుగిడిరటునిటు పలికిరిట్లు 
“ఇంద్రుండు కోపించి ఈ విధంబుగ జేసె 
ఇకమాకు శ్రీకృష్ణ ఈవె దిక్కు” 
నిను వేడుకొనిరయ్య కనికరంబును జూప 
కరుణా సముద్రుడై కరిగినావు 


“అభయ మిచ్చితి భీతిల్లు అవసరంబు 
లేదు” అంటిని ఓ ప్రభూ! యదుకులేంద్ర! 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


344 


27/3 


“గోవర్థనమే గోపుల 

దైవంబా “గిరులవైరి దమనము నాపున్‌” 
ఈవని గిరినిన్‌ పెకల్చి 

నావే!! గురువాయుపురపునాధా! వినుమా. 


“గోపాలురమైన మనకందరికీ ఈ గోవర్ధన 
పర్వతమే దైవము. ఈ పర్వతమె గిరులవైరి 


అయిన ఆ ఇంద్రుని దమనకాండ నుంచి 
మనలను రక్షించును” ఈ విధముగా నీవు పలికి 
వెంటనే చిరునవ్వులొలికించుచు నీ చిన్నారి 
చేతులతో ఆ గోవర్ధనమును సమూలముగా 
పెకలించినావు కదా! బెరా!! గురువాయూరప్పా! 
ఈ కథ నాలకింపుము తండ్రీ! 


346 


27/4 


స్స గోవర్థనంబును నీవు నీసుకుమార 
కరముల పైకెత్తి కడు సులువుగ 
అడిగావు నీవారి నందరిన్‌ ఆ గిరి 
క్రిందున్నసైకతమందు జేర, 
నీపల్ము చొప్పున నిలిచిరి వారంత 
గోవర్థనము (క్రింద కుశలమరయ, 
గోవులు, గోపులు, గోపరికరములు 


చినుకు పైబడకుండ సేమముండె 


ఆపి వడగండ్ల వానను ఆ విధముగ 

కాచి గోపాల! ఆపావు ఘాతుకమును 
భట్టతిరి కృతి తెలుగులో పదమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


347 


27/5 
il 
నీవొక చేత ఆ గిరిని నిల్చుచు ఎత్తితివంత మి్రులన్‌ 
ఆవల గోపకన్యలను అచ్యుత! న్స్‌ చతురోక్తి నవ్వులన్‌ 
బ్రోవులు చేసి అందరిని ముంచితివప్పుడుసంతసంబునన్‌ 
గోవుల దువ్వుచుంటి వట కూరిమి వేరొక చేత హాయిగా 
భూవనితాపతే! వినుము ఓ గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ అచ్యుతా! నీవు ఒక చేతితో గోవర్ధన పర్వతమునెత్తి 


ఆ పర్వతము క్రింద ఉన్న నీ స్నేహితులతో, 
గోపకన్యలతో విలాసముగా నీ చతురోక్తులతో 
నవ్వులు ప్రోవులుగా చేసి అందరినీ ఆనందమున 
ముంచితివి. అట్లే నీవు మరియొక చేతితో 
నీచెంతనున్న ఆవులను ప్రేమగా దువ్వుచు హాయిని 
గరార్చితివి. ఓ గురువాయూరప్పా! వవ 
భూవల్లభుడవ. నీ కథనాలకింపుము తండ్రీ! 


349 


తా॥ ఓ గోపాలా! నీవు గోవర్భన పర్వతమును 
సుకుమారమైన నీచేతితో పైకెత్తితివి. తరువాత నీవు 
ఆ గోపాలురను తవు వరికరములతోను, 
గోవులతోను ఆ పర్వతము క్రిందగల ఇసుక తిన్నెల 
మీదికి రమ్మని పిలిచితివి. వెంటనే వారు నీ మాట 
ప్రకారము ఆ గోవర్ధనము (కింద జేరిరి. దాని వలన 
ఆ గోవులపైన గోపాలురపైన ఒక్క చినుకు వాన 
యైనను పడలేదు.ఓ గురువాయూరప్పా! ఆ 
విధముగా నీవు వడగండ్ల వాన నుంచి నీవారిని 
రక్షించుటకై ఇంద్రుని నిలువరించినావు. తండ్రీ ఆ 
కథ నాలకించి నన్ను రక్షింపుము. 


348 


27/6 
చం॥। 
“ఘనమగు ఈ గిరీంద్రమును గ్రక్కున బాలుడు వామహస్తమం 
దున యెటు నిల్సినాడు!! మతితోచదు అద్భుత కార్యమయ్యెడిన్‌ 
అనుపమమైనదీ అచల మాయెనొ దీని ప్రభావమంతయున్‌” 
నినుగని నందుడాదిగల నీ హితులెల్లరు పల్మిరత్తరిన్‌ 
విను గురు వాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఈ గోవర్థన పర్వతము చాల పెద్దది. ఈ బాలుడు 


ఒక్కసారిగా ఈ మహాపర్వతమును తన ఎడమ 
చేతితో అవలీలగా ఎత్తి పట్టుకొనినాడు. ఈ అద్భుతం 
ఎట్లా సాధ్యపడింది అర్ధమగుటలేదు. ఇది యంతయు 
ఈ గోవర్ధన గిరి ప్రభావమేనేమో!!” నిన్ను చూచుచు 
నందాదులు విసయముగా అట్లు పలికిరి. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


350 


27/7 


కం॥ “గొలుపును నెప్పులు చేతికి 


నిల దించును గిరిని వీడు” ఏడుదినంబుల్‌ 
విలయము సలిపెను సురపతి 
తలచుచు, గురువాయుపురపు దైవమ! వినుమా. 


ఓ గురువాయుపురపు దేవదేవా! దేవేంద్రుడు నీ 
లీలను జూచి కూడ ఇట్లు తలంచెను. ఈ అర్భకుడు 


ఈ పర్వతాన్ని ఎంతసేపు ఎత్తిపట్టుకొంటాడు? 
చేతులు నెప్పులు పుట్టి తప్పక క్రిందపడేస్తాడు. 
(అప్పుడు దానిక్రింద చితికి పోయి వాళ్ళే చస్తారు) 
ఈవిధంగా తలచి అసురపతి ఏడురోజులపాటు 
ఎడతెగకుండా భీభత్సాన్ని సృష్టించాడు. 


351 


ఓ (ప్రభూ! నీవు ఆ విధముగా గోవర్ధన పర్వతమును 
నీ ఎడమ చేతితో ఎత్తిపట్టుకొని ఒక అడుగైన కదల్బక 
స్థిరముగా నిలిచి యుంటివి. ఏదు దినముల 
తరువాత మేఘములలోని నీరంత నిలువ తరిగి 
పోయి వర్షములాగిపోయినవి. ఉత్తి మేఘములు 
గాలికి కొట్టుకొనిపోయినవి. అప్పుడు ఇంద్రుడు నీ 
మహిమకు భయపడి పరిగెత్తుకొని నీదగ్గరకు 
వచ్చాడు. ఆ ఇంద్రుడికి నీలీలా మహాత్యం ఎన్నాళ్ళు 
గడిచినా అర్థంకాదు. ఓ గురువాయూరప్పా! 


నారాయణభట్టతిరి రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్యరూపంలో చెబుతున్నాను. దీనినాలకించి 
నన్ను ధన్యుణ్ణి చేయుము తండ్రీ. 


353 


27/8 


గోవర్దనంబును ఆవిధి హస్తాన 
ఏడురోజులు నిల్పి యెడతెరుగక 

అడుగైన కదలక అచలంబు నెత్తావు 
జలదంబులన్‌ నీటి 'నిలువి లేక 

వర్షంబులాగెను వరదలంతంబయ్యె 
గాలికి మేఘాలు తేలిపోయె 

పాకారి యదిచూచి భయపడి పరువెట్టి 
నీ కడకేతెంచె నిలువ లేక 


సురవిభుండు నీ లీలను సుంతయైన 
ఎరుగడెన్నాళ్ళు గడచినా అరయలేడు 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


352 


27/9 


ఆ.వె.॥ వర్షమాగిపోయె పర్వతంబును వీడి 


బయట చేరిరంత పరవశించి, 
గిరినిద్రించగానె గురువాయుపురవిభో! 
మురిసి కౌగలించినారు నిన్ను. 


తా ఓ గురువాయూరప్పా! వారము దినముల తరువాత 


వర్షము ఆగిపోయింది. అప్పుడు గోపాలురు గోవులు 


అన్నియు పర్వతము క్రిందనుంచి బయటకు వచ్చిరి. 
అంత ఆ గోవర్థన పర్వతమును భూమిపై 
యుధాస్థానమున దించిపెట్టావు. నీతోడి 
గోపాలురందరూ నంతోషంతో నిన్న 
కాగలించుకొనినారు. 


354 


27/10 

తే “తొలుత కిటి రూపమున నీవు తోయజాక్ష! 
భూమినంతయు అవలీల మోసినావు 
అట్టినీకు గోవర్ధన అచలమిట్లు 
మోయుటొక లెక్కకాదయ్య మురళిలోల!” 
అనుచు ప్రస్తుతించిరి నిన్ను అమరులెల్ల, 
నాదు వ్యాధిని తొలగించిన నయమునిమ్ము 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


పద్మములవంటి నేత్రములుగల ప్రభూ! “ఆదివరాహ 
రూపమున నీవు మొత్తం భూమినే అవలీలగా నీ 
ముట్టెపై మోశావు. అటువంటి నీకు ఈ చిన్న 
కొండను ఎత్తటం చిటికెన వ్రేలిపనికదా. అది నీకు 
లెక్కయా?” అని దేవేంద్రునితో పాటు దేవతలంతా 
నిన్ను కీర్తించారు. ఓ గురువాయూరప్పా! నా వ్యాధిని 
తొలగించి నన్ను రక్షింపుము. నారాయణభట్టతిరులు 
రచించిన శ్రీమన్నారాయణీయమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. దీనినాలకించి నన్ను 
ధన్యుణ్ణి చేయుము తండ్రీ! 


355 


భావించి నీతం(డ్రిటైంన నందగోపునివద్దకు 
వినయంగా గోపాలకులందరు వెళ్ళీ మేము 
వింటాము కృష్ణుని జాతకముయొక్క వివరములు 
చెప్పుము అని అడిగారు. ఓ గురువాయూరప్పా! 
ఈ కథనాలకింపుము తండ్రీ! 


28/2 


గర్గమౌని నుడువు కథనంత వినినారు 

నీ ప్రభావమెరిగి నిజము తెలియ 

పెరిగె గౌరవంబు గురువాయు పురవిభో! 
ప్రేమనిచ్చి రధిక విలువ జూపి 


ఓ గురువాయూరప్పా! నందుడు తనవారికందరకు 
గర్గ మహర్షి పేర్కొనిన నీ ప్రభావము నంతయు 
వివరించెను. అందువలన వారికి నీయందు ప్రేమ 
ఇంకనూ అధికమయ్యెను. అప్పటినుండి నిన్ను 
అధికముగా గౌరవించనాగిరి. 


357 


28. రోవిందాభిషేకము-గోపాలకుల 
పరమపద దర్శనమ 


చం॥। 


మును గిరినెత్తి గోకులము మోదముతోయటు రక్షజేయుటన్‌ 
కని నిను విష్ణువన్‌ దెలుపు కర్మలు శ్రీహరి లీలలౌ భళా! 
నిను జగదీశుడంచెరిగి నీజనకున్‌ కడ గోపులందరున్‌ 
చని తము నందనందనుని జాతక వైభవమెట్టిదో కదా! 


వినెదమనంటిరయ్య మనవిన్‌, గురువాయుపురాధినాయకా! 


తా॥ ఇదివరలో నువ్వు గోవర్భనవ ర్వత మునెత్తి 
గోకులమును రక్షించుట వంటినీ లోకోత్తర లీలను 
జూచి, నీ ఘనతను గుర్తించి ఆ కర్మలన్నియు నీవు 
విష్ణువే అని తెలుపుతున్నాయని భావించి ఆహా! అవి 
శ్రీహరి లీలలే అని అనుకొని నిన్ను జగదీశ్వరునిగా 


356 


28/8 
cl 
నీదగు శక్తినిన్‌ మహిమ నీగతజన్మలొ అన్న ఇంద్రుడున్‌ 
నీదయ బొందుటన్‌ దలచి నీకు వినమత మైొక్కె అంతటన్‌ 
ఆ దివి కామధేనువును ఆతనివెంబడి తెచ్చి నీ కడన్‌ 
పాదము చెంతనుంచె తను ప్రార్థన జేసెను స్వీకరింపగా 
మోదము తోడ గొంటివదియున్‌ గురు వాయుపురాధినాయకా! 


తా॥ ఓ ప్రభూ! నీ వామనావతారమున నీకు అన్నగారైన 


ఇంద్రుడు నీ శక్తి ప్రభావములను తెలిసినందున 
గర్వమంతయు నశించి నీకు వినముడై మొక్కను. 
జ్ఞానోదయమైన ఆ ఇంద్రుడు స్వర్గంలో తనతోనుండు 
కామధేనువును తనవెంటతీసుకొని నీవద్దకు వచ్చి 
నీకర్పించి నీపాదములకడ మోకరిల్లి స్తుతించెను. 
నీవు సంతోషముతో కామధేనువును స్వీకరించితివి. 
ఓ గురువాయూరప్పా! నీకథనాలకింపుము. 


358 


28/4 28/5 
తే॥ నిన్ను “గోవింద” యని తాను సన్నుతించె 


“కామధేనువు” అనురాగ మమరియుండ కం॥ గోకుల నాధుడ వనుచున్‌ 


పాలు పొంగార పొదుగుల పరవశించి 
నీకు జేసెను క్రీరాభిషేకమపుడు 

పనిపి ఐరావతంబును వాసవుండు 

బూని దివిగంగ దెప్పించి పోసి నీకు 

జేసె ప్రీతితో తానభిషేకమంత 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ! 


ఓ (ప్రభూ! కామధేనువు నిన్ను 'గోవిందా అను 
నామముతో కీర్తించెను. నీయందు అమితమైన 
అనురాగముతో తన పొదుగునుండి పొంగారిన 
పాలతో నీకు అభిషేకమొనరించెను. అంతట 
ఇంద్రుడు సంతోషముతోఐరావతమును పంపి ఆకాశ 
గంగ జలమును తెప్పించి నీకు అభిషేకము చేసెను. 
ఓ గురువాయరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


359 


28/6 


ఒకనాడు నందుడు ఒంటిగా పొరబడి 
నడిరేయిని యమునానదికి బోయె 
స్నానమాడ అసుర సంచార వేళలో 
విధి వశమొక్కండు వెంటలేడు 
వరుణ దేవునియొక్క బంటొక్కడది జూచి 
తమ లోకమునకు నీతండ్రి గొనియె 
భూభారమున్‌ దైంచి బ్రోవంగ అవతార 
మెత్తిన ఓ ప్రభూ! ఇదియు లీల 


నీదు తండ్రిని గొనిపోవ నిశ్చయించి 
వెనుక వెళ్ళావు ఆ లోకమునకు నీవు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


361 


నీకభిషేకంబు జేయ, నీదయ వనియున్‌ 
లోకముల మిన్న ఆయెను 
ఆ కడ గురువాయు పురపు అచ్యుత! వినుమా 


ఓ (త్రిలోక నాయకా! నీవు గోకులాధిపతివిగా 
అభిషిక్తుడ వగుటతో, ఆపై నీ అనుగ్రహము వలన 
ఆ వనము (బృందావనము) కూడా స్వర్గలోకము 
కంటెను, వైకుంఠము కంటెను మిన్న అయ్యెను. 
వాటిని మించి శోభావిలసితమాయెను. ఓ 
గురువాయూరప్పా! ఈ కథనాలకించి నన్ను రక్షించు 
తండ్రీ! 


360 


ఓ ప్రభూ ఒకనాడు నీ తండ్రియైన నందగోపుడు 
పొరబాటున ప్రాతఃకాలమునకు ముందే ఒంటరిగా 
యమునా నదిలో స్నానము చేయుటకు వెళ్ళాడు. 
అది అసురులు సంచరించెడి వేళ. అప్పుడు వరుణుని 
సేవకుడైన ఒకడు నీ తండ్రిని వరుణ లోకమునకు 
తీసికొని పోయెను. భూభార నివారణకు మానవునిగా 
అవతరించిన నీవు నీలీలలు ప్రదర్శించుచునే 
యుందువు. నీవు నీతండ్రిని వెనుకకు తీసికొని 
వచ్చుటకు నిశ్చయించుకొని వరుణలోకము జేరితివి. 


ఓ గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి 
భాగవతమును నేను తెలుగులో వినిపించుచున్నాను. 
దీనినాలకింపుము తండ్రీ! 


362 


28/7 
చం॥ 
వరుణుని లోకమందరుగ వందనపూర్వక గౌరవంబులన్‌ 
వరుణుడు నీకొసంగె, తను పంపెను మిమ్ముల గోకులంబుకున్‌; 
మురియుచు నందుడా కథను మొత్తము జెప్పెను రక్తికట్టగా 
తరగని బంధులందరును దాన యెరింగిరి నీ మహత్యమున్‌ 
గురు అనిలాలయేశ! వినగోరని వాడొకడుండునే కథన్‌ 


తాః ఓ గురువాయూరపా! నీవు వరుణలోకమునకు 
పోగానే వరుణుడు నిన్ను కడుంగడు గౌరవ 
పూర్వకముగా వందనమాచరించి పూజించెను. 
తరువాత నిన్ను, నీ తండ్రిని మీ గోకులమునకు 
పంపెను. నీ తండ్రి నందగోపుడు ఎంతో ఆనందంతో 
మీ బంధువులందరికీ జరిగిన వృత్తాంతమును చాల 
ఉత్సాహంగా వివరించెను. దానివల్ల వారందరికీ 
నందనందనుని ప్రభావం తెలిసింది. ఓ (ప్రభూ! 
అటువంటి నీ అద్భుత గాధను వినని వాడెవడైనా 
ఉంటాడా? 


363 


28/9 
పరమానంద రసంబన్‌ 
రురిగల మోక్షంపు దివ్యసాగరమందున్‌ 
వరలుచు; తొలి స్థితికొచ్చిరి 
గురువాయుపురీశ! అటుల కోరిక తీరెన్‌. 


ఓ పరమాత్మా! అప్పుడు గోపాలకులందరు 
పరమానంద రసమనే మహా ప్రవాహముకల 
దివ్యమోక్ష సాగరమున ఓలలాడిరి. తరువాత నీవే 
వారిని యధాస్థితికి చేర్చితివి. ఓ గురువాయూరప్పా! 
వారి కోరిక ఆ విధముగా సిద్ధింప చేశావు. 
28/10 

అరచేతిలోని బదరిక తీరున ప్రభూ! 

దరిశింప జేస్తివి పరమ పదము, 
భక్తులౌ గోపులు బడసిరి నీ కృపన్‌ 

పరులకు సాధ్యమా? అరయదాని 
ఇదివరలో మున్ను ఎవ్వరికిని గాని 

కలుగలేదటువంటి ఘనత ఎప్పుడు 
బృందావనంబున అందాల గోపాల! 

సాక్షాత్తు పరమాత్మ స్వామివీవు 


365 


28/8 
నీవు సాక్షాత్తు వైకుంఠ నిలయుడైన 
శ్రీహరివి యను నమ్మిక జేత వారు 
పరమపద దర్శనంబును అరయు కోర్కె 
అధికమౌటచే ఒరులకు అలవికాని 
విష్ణులోక దర్శనమును పేర్మి యొసగి, 
నావు, ఓ ప్రభూ! జగములనాధుడవుట 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవని 
వారికి గట్టి నమ్మకము ఏర్పడినది. అందుచే వారు 
నీ పరమపదమును దర్శింపవలెనని, అధికమైన 
కోరిక తెలిపినందున అనన్యాసాధ్యమైన వైకుంఠ 
దర్శనమును ప్రేమతో కల్పించితివి. జగన్నాధుడవైన 
ఓ గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి 
భాగవతమును తెలుగులో ఆలకింపుము. నన్ను 
చరితార్లుని చేయుము తండ్రీ! 


364 


నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
నన్ను రక్షింపుమో దేవ! నందబాల! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ నందబాలా! నీ భక్తులైన ఆ గోపాలకులకు నీ 
పరమపదమును అరచేతిలో నున్న రేగుపండువలె 
దర్శింపజేస్తివి. అది సామాన్యులకు ఎవ్వరికినీ 
పాందరానిది. నీవు గత ఏ జన్మలోను 
సామాన్యులెవ్వరికి ఇట్టి వైకుంఠ దర్శనమిప్పింప 


లేదు. బృందావనములో గోపాలుని రూపములోనున్న 
నీవు సాక్షాత్తు పరమాత్మవు. అటువంటి నీవు నా 
వ్యాధిని నిర్మూలించి నన్ను రక్షింపుము తండ్రీ! ఓ 
గురువాయూరప్పా! నారాయణ భట్ట తిరులు 
రచించిన శ్రీమన్నారాయణీయమను సంక్షిప్త 
భాగవతమును నేను పద్యకావ్యంగా వ్రాస్తున్నాను. 
దీని నాలకించి నన్ను అనుగ్రహింపుము ప్రభూ! 


366 


29. రాసక్రీడ 


తే అపుడు కాత్యాయనీవ్రతంబాచరించు 
గోప భామల మనసులకోర్కె తెలిసి 
తగు సమయమున మీ కోర్కె తరుణులార! 
తీర్తునంటి విగ, యమునా తీరమందు 
నిండు పున్నమి జాబిలి, నీదు మురళి 
రాసలీలకై మోగెను రసస్వరూప! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


ఓ రనన్వరూపా! గోవికలు కాత్యాయనీ 
వ్రతమునాచరించిన తరువాత నీవు వాగ్గానము 
చేసినట్లు వారితో రాసలీల చేయ తలచితివి. 
పున్నమినాటి నిండు వెన్నెల చల్లని రేయిలో ఆ 
యమునా నదీతీరమందు నీవు మధురముగా 
మురళిని మోగించ సాగితివి. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి కావ్యమును తెలుగు పద్య 


ఓ సద్దురువాయు పురాధిపా! నీ మధురమైన మురళీ 
గానము వినబడుచున్నప్పుడు గోపికలంతా తలకొక 
పనిచేసుకొనుచున్నప్పటికిని నీ మధుర మురళీ 
రవమునకు వశులైరి. ఒకతా ఇంటివని 
చేసుకొనుచుండెను. ఒకతె తన ఊయల పాపాయిని 
లాలించుచుండెను. ఇంకొకతె తన భర్తకు పరిచర్య 
చేయుచుండెను. వారందరు ఇంక నీ వేణుగానమును 
విన్నవెంటనే మోహితలై సమస్తమును పరిత్యజించి, 
పనులన్ని వదలివైచి నీవద్భకు (యమునా 
తీరమునకు) వచ్చిరి. 


369 


29/2 
కం॥ ఆరోహణావరోహణ 
నీరమ్యంబైన మురళి నిపుణత సలుపన్‌ 
వారట ఆనందాబ్ధిని 
జేరిరి గురువాయు పురపు శ్రీకర! వినుమా. 


ఓ గురువాయూరప్పా! నీవు వేణుగానమును 
(మోగించుచున్నవ్వుడు ఆ మురళీ స్వరవు 
ఆరోహణావరోహణములను వినినంతనే గోపికలు, 
సర్వజగత్తు, ఆనందాబ్ధిలో తేలియాడిరి. అది 
అనిర్వచనీయమైన ఆనందానుభూతి. 
29/3 
చం॥। 
ఒకతె గృహంబునన్‌ పనుల నొప్పుగ జేయుచు నుండె తాను వే 
రొకతె ముదంబుతో తమరి ఊయల పాపకు జోలపాడె నిం 
కొకతె పతిన్‌ ప్రియంబలర నూరట నీయుచు సేవచేయగా 
నిక విని వేణుగానమును యెల్లరు కార్యములన్ని ఆపుచున్‌ 
సకలము వీడి చేరిరట సదురువాయు పురాధి నాయకా! 


368 


29/4 


i 

కొందరు గోప భామినులు కూరిమి భూషణముల్‌ ధరించుచున్‌ 
అందము నిగ్గుతేల్చునెడ అచ్యుత! వేణురవంపు మాధురిన్‌ 
బొందుచు మేనిసోయిచెడి పూర్తి అలంకరణంబు వీడుచున్‌ 
ముందుగ నిన్ను జేరుటకు యోచనతో దరిజేరవారిదౌ 
అందము మించి తోచినదయా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ అచ్యుతా! కొందరు గోపకాంతలు (ప్రీతితో 
అలంకరించుకొనుచు అందము నినుమడింపజేసి 


కొనుచుండగా నీవేణుగాన మాధుర్యమును పొంది 
మైమరచి పోవుటచేత తమ అలంకరణము పూర్తికాక 
మునుపే నిన్ను చేరుకోవాలనే ఆలోచనతో నీదరి 
జేరగా అలంకరణ పూర్తి కాకున్నను మిక్కిలి 
అందముగా తోచిరి. ఓ గురువాయూరపా! నీ 
కథనాలకింపుము తండ్రీ! 


370 


29/5 29/6 


కం॥ విని వేణువు తన్మయమై స్కీ భక్తిలో ఒక భామ పరవశించుట చేత 
తన నడుమున గోపికొకతె దాల్చెను హారం చరమాంక స్థితితాను చేరుకొనియె 
బును మెడ ఒడ్డాణంబును నీమురళిని విని మైమరచినదాయె 
గొనె, ఆత్మ సమర్పణమున గురు అని లేశా! దాల్బుట రవికను తాను మజచె 
తామదే స్థితిలోన తనరెడి గోపికల్‌ 
ఓ గురువాయూరప్పా! ఒక గోప కన్యక నీ వేణు గమనించరైతిరి కలికి స్థితిని 
గానమును విని మైమరచి మెడలో ధరించవలసిన ప్రణయ సామ్రాజ్యపు పట్టాభిషేకంబు 


హారమును నడుము పైనను, నడుమునకు చేయగా ఆ చాన సిద్ధపడియె 

ధరించవలసిన ఒడ్డాణమును మెడలోను ధరించినది. 

ఆత్మ సమర్పణ భావముతో ఆమె మునిగిపోయినది. పూర్ణకలశాభిషిక్తుని పొలతిచేయ 
నెంచినట్లుగ తను కనిపించుచుండె 
భట్టు తిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


371 372 


ప్రభూ! భక్తిలో చరమస్థితికి చేరిన ఒక గోపిక నీ 
మురళీగాన మాధురికి పరవశించి రవికను సరిగా 
తొడుగుకొనుటను కూడా మరచెను. ఇతర గోపికలు 
కూడా ఆనంద పారవశ్యమున ఆ విషయమును 
గమనించరైరి. ఆ గోపిక నిన్ను తన ప్రణయ 
సింహాసనముపై కూర్చుండబెట్టి పట్టాభిషేకము 
చేయుటకై కలశములను ధరించి వచ్చుచున్నట్లు 
కనిపించెను. నారాయణ భట్టతిరి కావ్యమును నేను 
తెలుగులో చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 


29/7 
చం॥ 
విని మురళీ రవంబు తమ పెద్దలు, భర్తలు, అత్తమామలున్‌ 
చెనకొని పెట్టు కట్టడిని ఛేదన చేయ నశక్యమౌటచే 
మనసున నిన్ను నిల్బుకొని పార్ధివ దేహములిండ్ల నుండియున్‌ 
నిను స్మరియించి ముక్తిగన నిక్కము ధన్యలు గోపభామినుల్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! కొందరు గోపికలు నీ మురళీ 
గానమును విని పరవశించి తమ ఇంటనున్న 
పెద్దలను, భర్తలను, అత్తామామలను తిరస్కరించి, 
వారి కట్టడిని కాదని త్రెంచుకొనలేక నిన్నే తలంచుచు 
తమ స్తూల శరీరముల భ్రాంతిని వీడి నిన్ను 
మనస్సులలో నిల్పుకొని స్మరించుచూ ముక్తిని 
పొందిరి. ఓ గురువాయూరప్పా! నిజముగా వారెంత 
ధన్యులు!! ఓప్రభూ నీవు ఈ గాధను ఆలకింపుము 
తండ్రీ! 


దీనిని విని నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


373 374 


29/8 
చం॥ 
నిను పరమాత్మ భావమున నిశ్చలబుద్ధితొ గొల్వరైననున్‌ 
నిను యొకప్రేమ రూపునిగ నెమ్మది యెంచిరి గోప భామినుల్‌ 
మనమున నిన్ను యెంచికొని మానవులెట్లు తలంచి గొల్చినన్‌ 
అనువుగ మోక్షమందెదరు, అట్టి స్థితిన్‌ దయచేయుమో ప్రభా! 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ ప్రభూ! గోపికలు నిన్ను పరమాత్మవను దృష్టితో 
పూజింపలేదు. నిన్నువారు ఒక (ప్రేమ స్వరూపునిగా 
నెంచి మనస్సులర్పించారు. పరమహంసల వలె 
మోక్షం పొందారు. నీ పరమానంద స్వరూపమును 
మానవులు తమ మనస్సులలో ఏవిధంగా నిన్ను 
భావించి ఆరాధిస్తే వారికి ఆ విధంగా సులువుగా 
మోక్షం సిద్ధిస్తుంది. ఓ గురువాయూరప్పా! అట్టి స్థితిని 
నాకు కూడ అనుగ్రహింప రాదా!! నాద్వారా ఈ 
కథనాలకింపుము తండ్రీ! 


375 


30. రాసక్రీడ 


ప్రేమ పారవశ్యంబున తమరి ఇండ్లు 

వదలి గోప భామినులు నీవద్ద జేర 

వారి కోరిక నీకు సమ్మతమె కాని, 

పైకి ప్రతికూలముగ నీవు పలికినావు 
నవ్వులాటగా కాదనే నటన జూపి 

నావు; గురువాయుపుర విభో! నన్ను వినుము 


ఓ గురువాయూరప్పా! గోవికలు డమ 
పారవశ్యమున తమ ఇండ్లు వదిలి నీ దగ్గిర జేరిరి. 
గోపికల కోరిక తీర్చుట నీకు ఇష్టమే. కాని కొంతసేపు 
నవ్వులాటగా వారితో ప్రతికూలముగా పలికితివి. 
ఓ ప్రభూ నీవు నన్ను కరుణించి నీ కథను 
ఆలకింపుము. 


377 


29/9 


తే॥ మోము సర్వదా చిరునవ్వు మొలకతాను 


అతి మనోహరంబుగనది అలరియుండు 
గోపికలు తాము నీదరి గూడియుండ 


నీకృపా దృష్టి వారిపై నిలుపుచుందు 
వచ్యుతా! నాదు రోగమ్మునణచ వేల? 
స్వామి! విశ్వైక సుందరా! సన్నుతింతు 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ అచ్యుతా! నీ ముఖము సర్వదా చిరునవ్వు 
చిందించుచు మనోహరముగానుండును. గోపికలు 
అందరును నిన్ను సమీపించి, నీ చుట్టూ చేరిరి. 
అప్పుడు నీవు వారిపై నీ కృపాదృష్టిని ప్రసరింప 
జేసితివి. ఓవిశ్వెక సుందరుడవైన గురువాయూరప్పా! 
నా వ్యాధిని నివారింపుము. భట్టతిరి కృతిని నేను 
తెలుగు పద్య రూపమున తెలుపుచున్నాను. దీని 
నాలకింపుము తండ్రీ! 


376 


30/2 
నీదు రాసక్రీడను జూడ నింగిలోన 
మునులు చేరిరి, వారలు వినుట కొరకు 
కులపు స్త్రీ ధర్మములు నీవు గోపికలకు 
బోధ జేశావు ధర్మము బూని, నీదు 
దివ్య కర్మల తత్త్వంబు తెలియగలరె 
పరులు? నేర్వనసాధ్యము వాసుదేవ! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో విష్ణుగాధ. 


ఓ వాసుదేవా! నీ రాసక్రీడను దర్శించుటకు 
మునులందరు ఆకాశమున జేరిరి. వారికి 
వినబడునట్లుగా నీవు ఆ గోపికలకు కులప్రీల 
ధర్మములను బోద్గించితివి. ఆ వలుకులు 
ధర్మబద్ధములు. స్ప దివ్యకర్మలు పవిత్రమైనవి. ఆ 
దివ్యకర్మల తత్త్వము నెరుగుట ఎవరికి సాధ్యము? 
ఓ గురువాయూరప్పా! నారాయణభట్ట తిరుల 
బాగవతమును నేను తెలుగు వద్యంగా 
చెబుతున్నాను. దీని నాలకింపుము తండ్రీ! 


378 


30/3 
చం॥ 
వనితలు నీదు *వాడి గలమాటలు సైపక బాధనొందుచున్‌ 
అనిరి “యశోదనందన! మహామహితాత్మ ఇదేమి న్యాయమో 
కనికరమేలరాదు? మముకాదని వీడకుమో దయామయా! 
కనుము రవంతజాలి అనఘా! దరిజేరుము ప్రేమజూపుమా” 
వినుగురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ గురువాయూరప్పా! నీయొక్క పదునైన విరసపు 


మాటలు ఆ గోపికలను చాలా బాధించినవి. వారు 
ఆవేదనతో దీనాతి దీనముగా ఇట్లనిరి. “ఓ యశోద 
నందనా! మహానుభావా! నీకు మాపై దయ ఎందుకు 
రాదు? మమ్ము తిరస్మరించి జాలిలేకుండ విడిచి 
పెట్టుట తగునా? పాపరహితుడా! మాపై నీప్రేమ 
జూపరాదా?” ఆ విధమున గోపికలు చాల 
దుఃఖముతో వేడుకొనిరి. ఓ నందనందనా! నీ 
గాధనాలకింపుము తండ్రీ! 


379 


80/5 
il 
ఆ సమయాన వెన్నెలతొ ఆయమునాతటి తళ్ళులూనగా 
చేసిరి ప్రీతితో వలపు సేవలు సైకత గ్రేణులందు నీ 
కోసము గోప భామినులు కూర్చిని వేసిరి ఉత్తరీయముల్‌ 
ఆసనమట్లు నీవు కడు హాయిగ కూర్చుని యుంటివో ప్రభూ! 
ఏ సరిలేరు నీకు, విను హే గురువాయుపురాధి నాయకా! 


తా ఓ ప్రభూ! ఆ సమయమున నిండుచంద్రుని చల్లని 
వెన్నెలతో ఆ యమునానదియొక్క ఒడ్డు 
ధగధగలాడుచుండెను. ఆ ఇసుకతిన్నెలపై గోపికలు 
నీకు ఆనందంతో (పేమ సపర్యలు చేశారు. ప్రేమతో 
తమతమ ఉత్తరీయములను పరిచి నీకు వారు చక్కని 
ఆసనమునేర్పరిచిరి. ఆ ఆసనముపై నీవు హాయిగా 
కూర్చొని యుంటివి. అటువంటి నీకు సరిపోల్చగల 
వారెవ్వరును లేరు. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


381 


30/4 


ఆ.వె! తరుణులేడ్వ కరిగి కరుణాంతరంగుండ 
వైన నీవు కలిసి యమునతటిని 
కూర్మిజూపినావు గురువాయుపురవిభో! 
ఇసుక తిన్నెలందు ఇంతులకును. 


తా॥ ఓ గురువాయూరప్పా! ఈ విధముగా గోపికలు 
దీనాతి దీనముగా ఏడ్చుచు ప్రాధేయపడుచుండగా 
నీ మనస్సు కనికరముతో కరిగిపోయినది. స్వామీ! 
నీవు వారితో కలిసి యమునానదియొక్క చల్లని ఇసుక 
తిన్నెలపై ఇంతులతో స్వేచ్చగాక్రీడించుచు 
విహరించసాగితివి. 


380 


30/6 
ఉ॥॥। 
ఆ యమునానదీ తటిని అచ్యుత! నీవును గోపభామినుల్‌ 
తీయని మాటలాడితిరి తేకొని చేతులచేతులుంచుచున్‌ 
హాయిగ సల్పినారుగ, విహారము, గాఢపు కౌగిలింతలో 
తోయజనాభ! గోపికలతో సుఖమందున తేలిపోవగా 
తీయని ముద్దులిచ్చితివి దేవర హే గురువాయు నాయకా! 


తా॥ ఓ పద్మనాభా! ఆ యమునా నదీ తీరమున నీవు, 


గోపికలు మధుర సంభాషణములు సలుపుచు 
చేతులలో చేతులుంచుకుని హాయిగా విహరించుచు 


గడిపితిరి. ఇంకను ఆగోపికలతో గొప్ప సుఖంలో 
తేలిపోతూ బిగి కౌగిళ్ళలో తీయని ముద్దులు 
పెట్టుకొంటూ రమించితివి. ఓ దేవా! 
గురువాయూరప్పా! అచ్యుతుడవైన నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


382 


80/7 


తే అపుడు గోపికా వస్రాపహరణ వేళ 


మీ మనోరధంబును దీర్తు ప్రేమమీర 
అనెడి వాగ్గానమును జేసి అలరినావు, 
నేడు ఆనందమిచ్చావు విడువజేసి 

వారి సంసార బంధాలు వాసనలును 
మనసు నీమీద లగ్నమై అనవరతము 
ఓల లాడిరి ఆనంద జలధియందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ గురువాయూరప్పా! ఆనాడు గోపికా వస్రాపహరణ 
వేళ “మీ మనోరధమును పూర్తిగా తీర్చెదను”అని 
వాగ్దానమును గోపికలకు చేసియుంటివి. ఈనాడు 
వారికి ఆనందమును గూర్చితివి. వారి సాంసారిక 
వాసనలు కూడ తొలగించితివి. వారి చిత్రములు 
ఎల్లప్పుడును నీయందే లగ్నమై పరమానందమున 
ఓలలాడి పరవశించినవి. 


383 


80/9 
నీ విరహ తాపమే కాల్చు నిప్పు కణిక 
నీ సమాగమంబే యొక రాసలీల 
గొప్ప శృంగార కావ్యము గోపరాజు! 
స్వామి! అంగారమయుడవు సంగమమున 
ఇది విచిత్రంబుగానుండె ఇంతులకును 
భట్టతిరినాడు చెప్పిన భాగవతమును 
తెలుగు పద్యంబు జేసెద దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ గోపరాజా! నీ విరహము నిప్పు కణికవలె 
తాపమును కలిగించును. నీ సమాగమము ఒక 


రాసలీలవలె గొప్ప శృంగార భరిత కావ్యము. స్వామీ! 
నీవు సంగమమున కూడ అంగారమయుడవే. [ఒక 
అర్థము కాల్చెడి విరహమును కలిగించువాడవు; 
ఇంకొక అర్థము (అంగ+అరమయః విడదీసి 
చదివితే) రమింపజేసితివి అని చెప్పవచ్చును] ఓ 


385 


80/8 
చం॥। 
అనవుడు సుందరంబయిన ఆననమందున స్వేదబిందువుల్‌ 
చెనకొనె మల్లెపూలవలె, చిందగ నవ్వులు మోముళోఖిలెన్‌ 
నిను త్రిజగాలసుందరుని నెచ్చెలులౌవరగోపకాంతలున్‌ 
గొని హృదయాలకడద్దుకొని గొప్ప సుఖంబును బొందిరో ప్రభూ! 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందసుతా! ఆ సమయమున నీ దివ్య ముఖమున 
చిరు చెమటలు క్రమ్మెను. మల్లెలవంటి చిరునవ్వులు 
నీ వదనమున శోభిల్లుచుండెను. ముల్లోకము 
లందును సుందరుడవైన నిన్ను గోపికలు తమ 
హృదయమునకు హత్తుకొని ఎనలేని ఆనందము 
ననుభవించిరి. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకించి నన్ను 
ధన్యుని చేయుము తండ్రీ! 


384 


దేవదేవా ఇది చాలా విచిత్రముగా నున్నదికదా! 
నారాయణ భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యకావ్యంగా చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా 
దీని నాలకింపుము తండ్రీ! 


30/10 


కం॥ రాధాకృష్ణా! ముకుంద! 
మాధవ! సేవించు నీదు భక్తుడనయ్యా! 
వ్యాధిని సడలింపుమికన్‌ 
బాధలు గురువాయు దేవ వదలింపు (ప్రభూ! 


ఓ గురువాయూరప్పా! రాధాకృషా! ముకుందా! 
మాధవా! నిన్ను సదా సేవించి నీ భక్తుడనగు 
నాయొక్క రోగమును దయతో తగ్గింపుము. ఓ దేవా! 
నాబాధలను నిర్మూలింపుము (ప్రభూ! 


386 


31. శ్రీకృష్ణాంతర్జానము- గోపికాన్వేషణము 


తే॥ నీవు ఆనందరూపుండ వవుటజేసి 
అట్టి నీతో రమించిన అతివలెల్ల 
అంతులేని ఆనందాబ్ధి నలరినారు 
తమరి అనుభవమ్మును వారు తలచుకొనుచు 
భాగ్యమన తమదేయను భావమలర 
గర్వపడిరి ఆ గోపికా కాంతలెల్ల, 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ 


ఓ స్వామీ! నీవు పరమానంద స్వరూపుడవు. అట్టి 
నీతో రమించిన గోపికలు అంతులేని ఆనందమున 
పరవశులైరి. తమయొక్క అనుభవమును తలచుకొని 
వారు భాగ్యమనగా తమదే అనుభావముతో చాలా 
గర్వవడిరి. నారాయణ బట్ట తిరి రచించిన 
భాగవతమును నేను తెలుగు పద్యకావ్యంగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! దీని 
నాలకింపుము తండ్రీ! 


387 


81/3 
i 
మాధవ! గోపికల్‌ పనికిమాలిన గర్వము నొందియున్ననున్‌ 
రాధను గోపికొక్కరిత రవ్వయినన్‌ గరువంబు నొంద దా 
రాధన నీకు ప్రాణమయె రాధను గైకొని దూరసీమలన్‌ 
మాధవ! బోయినావు, వినవా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ మాధవా! ఆ గోపికలందరికీ వ్యర్థమైన గర్వం 
కలిగింది కాని వారిలో రాధాదేవి అను ఆమె 


మాత్రము ఎట్టి గర్వమునకు గురికాలేదు. ఆ రాధ 
నీకు చాల ప్రియమైనది. అట్టి రాధాదేవిని తీసికొని 
నీవు చాలదూరము పోయి ఆ దేవితో 


విహరించసాగితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


389 


31/2 
చం॥॥ 


తను త్రిజగాల సుందరుడతండును నా విరహాన జిక్కుచున్‌ 
నను విడలేని బేలకద!! నందసుతుండని తల్వగోపికల్‌ 
మనమున యట్టి గర్వమును మాపగ తత్‌క్షణమందె మాయమై 
కనపడకుండ బోతివిగ గ్రక్కున ఓ మురళీ మనోహరా! 
వినుగురువాయుపట్టణపు విష్ణుని గాధను హే జగద్విభో 


తా।॥ ఓ మురళీమనోవారా! “ముజ్జగాలకెల్ల 
సుందరుడైనతను నా విరహాగ్నిలో చిక్కి నాకు బద్దుడై 
నన్ను విడిచి యుండలేని అమాయకుడుగా 
మారిపోయెను” అని గోపికలందరూ తలచి, తమలో 
తాము గర్వింపసాగిరి. వారి మనస్సులలో అట్టి 
గర్వమును నీవు పోగొట్టదలచితివి. కనుక నీవు 
వెంటనే కనబడకుండ అంతర్జానమైపోతివి. ఓ 
గంరువాయూరప్పా! జగిద్విభో! ఈ 
విష్ణుగాధనాలకించి నన్ను ధన్యుని చేయుము తండ్రీ! 


388 


31/4 
నీవు కనపడకుండుట నిలువలేక 
గోపికలు దుర్భర విరహ తాపమొంది 
అచట ప్రతిచెట్టు గాలించి ఆ వనముల 
వెదక జొచ్చిరి కనరైరి నీదు ఛాయ” 
ఎట్లు చూతము కృష్ణుని ఇంకననుచు 
వారు నీదర్శనార్థమై వగచినారు 
భట్టతిరికృతి జెప్పెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ! 


ఓ (ప్రభూ నీవు కనబడకపోవుటచే భరించలేక 
గోపికలు దుర్భర విరహ తాపమునొందిరి. వారు 
అచటనున్న ప్రతి వనములోని ఒక్కొక్క చెట్టును 
వెదకజొచ్చిరి. ఐనను నీ నీడను గూడ వారు 
అందుకోలేకపోయిరి. కృష్ణుని ఎట్లు చూచెదమని 
వారు నీ దర్శనార్ధమై కలవరపడిరి. నారాయణ 
బట్ట తిరి కృతిని నేను తెలుగు వద్యంలో 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! దీని 
నాలకింపుము తండ్రీ! 


390 


31/5 31/6 
తే అడవులందున వెదకుచు అతివలెల్ల 


అడిగిరొక్కొక్క చెట్టును ఆ వనముల సీ|| భావనా దృష్టిచే భామిని యొక్కతె 


“చూతమా! చంపకమ! మీరు చూచినార? 


మాలతీ! కర్ణికారమా! మల్లెలార! 
యెదను దోచిన కృష్ణుడే పొదలనుండె?” 
చాల దుఃఖించిరా గోప జవ్వనులును 
వివశలైపోయిరో ప్రభూ! అవధిలేక 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ ప్రభూ! ఆ గోపికలు అడవులన్నియు తిరుగుచు 
వెదకుచు నీకై “ఓ చూతవృక్షమా! చంపకమా! 
కర్ణికారమా! మల్లికా! మాలతీ మాహృదయములను 
దోచుకొనిన శ్రీకృష్ణుడు మీకు కనిపించినాడా? అని 
దుఃఖిస్తూ నీయందు అనురాగ చిత్తలై, వివశలై 
అడిగారు. ఓ గురువాయూరప్పా! ఈ 
హరిగాధనాలకింపుము తండ్రీ! 


391 


ఓ దేవదేవా! ఒక గోపిక తన భావనా దృష్టిచే నిన్ను 
తన ధ్యానమున దర్శించి, తనతోటి గోపికలతో 
ఇట్లనెను. “చెలియలారా! తామరలవంటి కన్నులుగల 
మన శ్రీకృష్ణుని నేను చూచితిని. అతడు నా 
కండ్లముందే ఉన్నాడు” అని వ్యాకులపాటుతో దుః 
ఖించుచు పలికెను. అంతట ఆ గోపికయొక్క 
పరిస్థితిని తలచుకొని తోడి గోపికలు మరింత 
బాధపడిరి. మహాభక్తుడైన నారాయణభట్టతిరులు 
సంస్కృత భాషలో సంక్షిప్త భాగవతమును 


రచించారు. ఓ గురువాయూరప్పా! దానిని నేను 
తెలుగు పద్యకావ్యంగా చెబుతున్నాను. నన్ను 
అను[గ్రహించి దాని నాలకింపుము తండ్రీ! 


393 


దర్శించె నిను ప్రభూ! ధ్యానమందు 
తోటి గోపిసఖులతో బల్మెనీరీతి 
వ్యాకులపడుటచే మనసునందు 
“పద్మనయనుడైన మనకృష్ణుడేనాదు 
కనులముందున్నాడు కాంతలార! 
ఆమె దుఃఖము జూచి ఆ గోపికలు కూడ 
మరి మరీ బేలలై బాధపడిరి 


భక్తులైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు జెప్పితిన్‌ దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


392 


81/7 


నిన్నే తలంచుచు అన్నులమిన్నలు 
తాదాత్యమొందిరి తలపులందు 

యమునాతటంబున అనుకరించిరి వారు 
నీ దివ్యలీలలు వెదకి, వెదకి 

ఒకచోట వారికి ఒంటరిగా రాధ 
కనిపించె నామెయు కలతనుండె 

ఆమెయు గర్వియె అన్యగోపికలట్లు 


నీప్రేమ తనదని 'నిక్కు జూపె 


తే ఎవరి అహమునున్‌ సైపవు హే మురారి! 


నీవు మాయమైపోతివి నిముషమందె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


394 


తా॥ ఓ ముకుందా! గోపికలు నిన్నే ధ్యానించుచు తమ 


బావనా బలము చేత నీయందే తాదాత్యమును 
బొంది ఆ యమునానదీ తీరమున నీ దివ్యలీలలను 
అనుకరింప జొచ్చిరి. ఆ విధముగా వెదకి వెదకి 
నిన్నే స్మరింపసాగిరి. అట్లుపోవుచుండగా వారికి 
ఒకచోట ఒంటరిగానున్న రాధాదేవి కనిపించినది. 
ఆ దేవికూడ గోపికలవలె “శ్రీకృష్ణుడు నావాడు. అతని 
అనురాగము నాకు స్వంతము” అని భావించి ఒకింత 
గర్వము నొందెను. న్‌ భక్తుల అహంకారపు పీడను 
నీవు నిముషమైన సహించలేవు. అందుకే ఆమెకు 
కూడ ఎడబాట కలిగించుటకై నీవు అదృశ్యమైతివి. 
నారాయణ భట్టతిరి భాగవతమును తెలుగు పద్య 
కావ్యంగా చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీనిని ఆలకింపుము తండ్రీ! 


395 


31/9 


నీ గూర్చి కలత చెందిరి 

ఆ గోపికలన్న నీకు అమిత దయగుటన్‌ 
చేగొని దర్శనమిస్తివి 

ఓ గురు అనిలాలయేశ! ఉవిదల ట్రోవన్‌ 


ఓ గురువాయూరప్పా! ఈ విధముగా గోపికలు 


నీకొజకు అమితముగా దుఃఖించుచుండిరి. నీవు 
దయార్ధ హృదయుడవు, ముల్లోకములను పరవశింప 
జేయగలవాడవు. కావున గోపికలపై దయగలవాడవై 
వారిని రక్షించుటకై పూనుకొని వారి ఎదుట 
చిరునవ్వుతో సాక్షాత్మరించితివి. 


397 


31/8 
చం॥। 
వనముల రాధతో కలిసి భామినులందరు చెట్టుపుట్టలన్‌ 
నిను వెదకంగ బూనుకొన నీవు కనంబడవైతివంతటన్‌ 
పెను నిశి కమ్మెనా యమున వెంబడి యేడ్చుచు వారు నీ పొడన్‌ 
కనుగొనలేక ఆశచెడి గానము జేసిరి నీ మహాత్యమున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! ఆ తరువాత రాధాదేవితో కలిసి 
ఆ గోపికలు నీకై అడవులన్నీ చెట్టుపుట్టా గాలించారు. 
నిన్నెంత వెదకినా కనిపించవైతివి. ఇంతలో గాఢమైన 
చీకట్లు కమ్ముకొనినట్లు ఆ యమునాతీరమంతా 
పెనుచీకటి అయిపోయింది. నిను కనుగొనజాలక 
నిరాశతో వారు రోదించి నీదివ్య మహాత్యమును 
గానము జేసిరి. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


396 


31/10 
తమకు ప్రియమైన కృష్ణుని తాము తిరిగి 
చూతుమని ఆశవోయిన ఆ తరుణులు 
కనులు విందుగ ఒకసారి కనపడంగ 
పట్టలేని ఆనందాన పరవశించి 
చేసిరేమేమొ ఓ ప్రభూ సిగ్గు మచి, 
నాదువ్యాధిని తొలగించి ఆదుకొనుము 
భట్టతిరి కృతి చెప్పితిన్‌ పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


తా॥ ఓ ప్రభూ! తమకు చాల ఇష్టుడైన శ్రీకృష్ణుని తిరిగి 
కనిపించడని నిరాశ చెందిన గోపికలు హఠాత్తుగా 
నీ దర్శన భాగ్యమును పొంది పట్టలేని ఆనందంతో 
పరవశించిపోయారు. వారు సిగ్గును మజచిపోయి 
ఏమేమొ చేశారు. ఓ గురువాయూరప్పా! నాయొక్క 
వ్యాధిని తొలగించి నన్ను రక్షింపుము. నారాయణ 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యంగా ఆలకించి 
నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


398 


32. భగవత్సాక్షాత్కారము 


కం॥ నినుజూచి పరవశించిరి 
తనువులు అమృతంబునందు తానంబాదెన్‌ 
అనినట్లు ఊరడిల్లిరి 
విను గురువాయుపురినాధ! వెలదులు యెదుటన్‌ 


ఓ గురువాయూరప్పా! గోపికలందరు నిన్ను జూచి 
సంతోష పరవశులైరి. వారందరు అమృత ధారలలో 
స్నానమాడినట్లు ఆనందమనుభవించుచు ఊరడిల్లిరి. 
ఆ గోపికలు ఆ విధముగా నీ ఎదుట నిలిచిరి. ప్రభూ! 
నీ రమ్యమైన గాధనాలకింపుము తండ్రీ! 


399 


32/3 


చం॥ 

మరియొక గోపకన్య తన ప్రాణము పోవునొ ఏమొ నీపయిన్‌ 
విరహపు బాధలోనె యనిపించగ నీ మృదువౌ భుజంబులన్‌ 
మురియుచు తాను చేర్చుకొనె మోదముతో మెడచుట్టు గట్టిగా 
గురు అని లాలయేశ! నినుగోరెద నీ కథ నాలకింపగా 


తా॥ ఓ గురువాయూరప్పా! మరియొక గోపకన్య నీ విరహ 


దుఃఖము వలన పోవుచున్న తన ప్రాణమును 
అదిమిపట్టి ఆపుతున్నదా అనునట్లు కోమలము, 
మృదువైన నీ భుజములను తన మెడచుట్టూ 
ఆనందంగా చేర్చుకొని గట్టిగా వట్టుకొని 
ఉండిపోయినది. ఓ ప్రభూ! నీ కథను ఆలకింపగా 
కోరుచున్నాను తండ్రీ! 


401 


32/2 


ఆ.వె నీ విరహముసైప నేరని యొక లేమ 


నీదు చేయి తనదు యెదను చేర్చె 
మురిసె నందుచేత గురువాయుపుర విభో 
నిలిచిపోయె తనువు పులకరింప 


తా॥ ఓ గురువాయూరప్పా! నీ విరహమును తాళలేక 


ఒక గోవిక బిడియము వదలివైచి నీ 
వాస్తవద్మములను తన ఎదపై చేర్చుకొని 
వట్టుగొనినది. అందువలన ఆమె శరీరము 
పులకరించిపోగా మైమరచి అట్లే నిలిచిపోయెను. 


400 


32/4 


కం॥ వనితొకతె లజ్జ వీడుచు 


తను నీదగు నోటిలోని తాంబూలంబున్‌ 
తననోట లాగుకొనియెను 
విను గురువాయూరు నాధ! ప్రేమతొ మురిసెన్‌ 


ఓ గురువాయూరప్పా! ఇంకొక గోపీవనిత ఏ 
మా(తము సిగ్గలేకుండ నీవు నములుచున్న 


(నోటిలోని) తాంబూలమును తన నోటిలోకి 
లాగుకొని పెట్టుకొనెను. దానివలన ఆమె నీపై తన 
(పేమనంతయు జూపి సంతోషించెను. ఆ విధముగా 
ఆమె తన కోరికను తీర్చుకొనెను. 


402 


32/5 

తే నన్నుదయలేక ఒంటిగా నట్టడవిని 
వదలి వైచితివో ధూర్త! వనిత యెవతె 
నిన్ను స్పృశియించు? లేదాయె నీతి నీకు, 
కోపమెక్కుడై పలికెను కోమలాంగి 
ఒకతె నిను జూచి ఉక్రోషమోపలేక 
పిదప కన్నీటి మున్నీట బేల ఆయె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ఇంకొక కోమలాంగియైన గోపిక నిన్నుజూచి 
ఆపుకోలేని ఉక్రోషముతో “దుర్మార్గుడా! నిర్దాక్షిణ్యంగా 
నన్ను ఒంటరిగా నట్టడవిలో వదలిపెట్టిపోయావ. 
నిన్ను ఏ ఆడది ముట్టుకొంటుంది? నీవు నీతిమాలిన 
వాడివి” అని నిందించి, ఆ తరువాత కన్నీరు 
మున్నీరుగా విలపించింది. ఓ గురువాయూరపా! 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యరూపంలో 
నాలకింపుము తండ్రీ. 


403 


32/7 
చం॥ 
అనిరిటు కొంతమంది “వినుమచ్యుత! ప్రేమలు మువ్విధుబులౌ, 
గొనకొని ప్రేమజూపెదరు కొందరు అందరియండు, కొందరున్‌ 
మనలను ఆశ్రయించి చనువారలకిష్టులు అట్లె కొందరున్‌ 
మనమున నమ్మువారి నవమానము చేతురు నీదుపోలికన్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! కొంతమంది గోపికలు ఈ విధంగా 
నీతో నిష్టూరమాడిరి “ఓ అచ్యుతా! ఈ మాట విను. 
అనురాగం మూడు విధములు. కొందరు 
అందరియందును ప్రేమజూపించెదరు. కొందరు 
వారిని ఆశ్రయించి యున్నవారిపై ఇష్టము జూపి 
ప్రేమించెదరు. కాని కొంతమంది నీలాంటి వారు 
మనస్ఫూర్తిగా ప్రేమించినవారిని అవమానపరచెదరు. 
వారిపై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు”. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణు గాధను ఆలకింపుము 
తండ్రీ! 


405 


32/6 
ai 
ఆ విధి గోపికాంగనలు హాయిగ ఆ యమునా తటంబునన్‌ 
లావగు సంతసంబున వరంబని, కుంకుమ పూసుగంధముల్‌ 
ప్రోవగు వల్వలుంచిరదె ఉన్నతమౌ తగు ఆసనంబుగా 
నీవును కూర్చునుంటివటనే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఆ విధముగా నీతో 
కలినివాలని యున్న గోపికలు యమునా 
నదీతీరమున చాల నంతోషముతో ఉండిరి. 
వారందరు (ప్రవుతో కుంకుమపూవుయొక్క 
సుగంధముతోనున్న తమ ఉత్తరీయములను 
ఆసనముగా వేయగా నీవును దానిపై హాయిగా 
ఆసీనుడవైతివి. అట్టి నీ కథను ఆలకింపుము తండ్రీ! 


404 


32/8 


“నారీమణులారా! నే 
మీరిన కఠినుండగాను (పేమయె జుమ్మీ! 
కోరిక స్థిరపడు నీవిధి 
మారాడకు” డంటివి గురువాయూరప్పా! 


ఓ గురువాయూరప్పా! అప్పుడు నువ్వు ఆ గోపికలతో 
ఇట్లంటివి. “ఓ నారీమణులారా! నేను మీ యెడ 


కఠినాత్ముడను గాను. మీరనిన నాకు చాలా ప్రేమయే 
సుమా! మీయొక్క ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుటకే 
గాక ఆ కోరిక స్థిరపడుటకు ఇట్లు జేసితిని. ఇక 
మారు మాట్లాడవద్దు” 


406 


32/9 


తే “ప్రాణ ప్రియలార! వినుడు నామాట మీరు 


మిమ్ము బోల్చగ సరిలేరు ప్రియులు నాకు 
అందువల్లనె మీరు ఈ యమున దరిని 
స్వేచ్చ గడుపుడు రాత్రులు వెన్నెలందు 
మీరు విహరింప రారండు (పేమమీర” 
పలికితివి గోపికలతోటి వాసుదేవ! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ వాసుదేవా! నీవా గోపికలతో ఇట్లు పలికితివి. 
“ఓ ప్రాణ ప్రియలారా! నామాట మీరు శ్రద్ధగా 
వినుడు. మీవలె ప్రియమైన వారు నాకు వేరెవ్వరునూ 
లేరు. అందువలన మీరు ఈ యమునా నదీతీరమున 
అందమైన ఈ వెన్నెల రాత్రులయందు నాతో 
స్వేచ్చగా విహరింపుడు”. నారాయణ భట్టతిరి 
కావ్యమైన భాగవతమును నేను తెలుగు పద్యంగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీనినాలకింపుము తండ్రీ! 


407 


33. రాసకేళి 

రాసలీల నెరప రమ్యమౌ నీరూపు 
ధ్యానింతు మంగళదాయకంబు 

నీ శిరోజంబులన్‌ నెలకొన్న అందాల 
నెమలిపింఛపు సౌరునేమనందు 

మకరకుండలముల పలువన్నె మిలమిలల్‌ 
చూడముచ్చట గొల్పు సుందరముగ 

మౌక్తికాభరణాలు ప్రభు! నీదు గళమున 
వనమాలతో గూడి పరిఢవిల్లె 

ధగధగమెరిసెను తనువున గట్టిన 
పీతాంబరంబది వేణులోల! 

కటి ఆభరణములు కాంతులు జిమ్మెను 
కాలి అందియలును ఘల్లుమనెను. 


నీదు అద్భుతంబౌ శోభ ముదము గొలిపి 
వెల్లివిరిసెను దిశలందు వేదవినుత! 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


409 


32/10 


తే॥ ఇట్లు పలికిన నిను విని ఇంతులెల్ల 


సంతసించిరి గోవింద! అంతులేక 

అట్టి గోపికా జనులతో హాయిగొలుప 
నీవు విహరించినాడవు ఆ వనముల 
రాసక్రీడలో రంజిల్లు నీ సరెవరు? 

నన్ను రక్షించు తొలగించి నాదు వ్యాధి, 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ గోవిందా! ఇట్లు గోపికలతో నీవు పలికినందున, 
వారు మిక్కిలి సంతసించిరి. అట్టి గోపికా జనముతో 
నీవు కలిసి హాయిగా విహరించితివి. ఈ విధముగా 
రాన(క్రీడయందు నంతోషముతో నున్న ఓ 
గురువాయూరప్పా! నా వ్యాధిని తొలగించి నన్ను 
రక్షింపుము. నారాయణ భట్టతిరి కృతి అయిన 
భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. ప్రభూ! నన్ను అనుగ్రహించి ఈ 
కథను వినుము తండ్రీ! 


408 


ప్రభూ! నీవు గోపికలతో గలిసి రాసకేళి నెరపితివి. 
అపుడు నీ దివ్యమంగళ రూపము కడురమ్యముగా 
నుండెను. దానినే రీతివర్ణించగలను తండ్రీ! నీవు 
శిరోజములయందు ధరించిన నెమలిపింఛము 
ఎంతో మనోహరముగా నుండెను. నీవు ధరించిన 
మకరకుండలములు ఎన్నో రంగులతో మెరయుచూ 
కనువిందు చేసెను. నీ కంఠమున ముత్యాల 
వోరములు, వనమాల న్స వెడలో 
కాంతులీనుచుందడెను. వేణులోల! నీవట్టు 


పీతాంబరము ధగధగలాడుచు తనువున అలంకారమై 
యుండెను. నీ నడుమున ధరించిన నగలు 


కాంతిపుంజములను వెదజల్లెను. నీ కాలి అందెలు 
ఘల్లుఘల్లుమని వీనుల విందు జేయుచుండెను. ఓ 
వేదవినుత! నీ అద్భుత శోభ ఆనందము 
కలిగించుచు, నలుదిశల విరజిమ్ముచుందెను. 
నారాయణ భట్టతిరి శ్రీమన్నారాయణీయమును నేను 
తెనిగించుచున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీనినాలకింపుము తండ్రీ! 


410 


స్స్‌ 


చం 


883/2 


నీ రాసకేలిలో నెలతల సింగార 
మద్భుతంబా తీరు అనుపమంబు 
అందాల రవికలా అతివలు దాల్చిరి 
వర్తులా కృతిలోన వరలినారు 
మణికుండలంబులు పలుమార్లు చలియించి 
చెక్కిళ్ళపై కాంతి చిమ్ముచుండె 
వనితలిద్దరి మధ్య వనమాలి నర్తించె 


వెన్నులిద్దరి మధ్య వెలది చేరె 
నీవు ఒక్కడివే ప్రభూ! నిలచి చూడ 
జూపితివి లీల మనసులు చూరగొనుచు 


భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


411 


83/83 


సురముని నారదుండు తను జూచె ముదంబున వాసుదేవ! నీ 
సురుచిర రాసకేళి, అది చూడగ బిల్చిరి దేవతాళినిన్‌ 
మురియుచు, దేవతాంగనలు మోదముతో తిలకించి నారటన్‌ 
స్థిరపడి నింగిపై సురులు శ్రీహరివేడుక, వాహనాలపై 
గురు అనిలాలయేశ! విన గోరెద నీకధ పద్యమందునన్‌ 


తా॥ ఓ వాసుదేవా! నీరాసకేలీ విలాసమును చూచిన 


దేవముని నారదుడు ఆనందం వట్టలేక 
దేవతానవూవామునకు దానిని చూడమని 


సుదూరమునుండి విలిచి చెప్పెను. చక్కగా 
అలంకరించిన వాహనములను (విమానములను) 
ఎక్కి విలానముగా దేవతా(స్తీలు, దేవతలు 
గగనవీధిలో స్థిరపడి శ్రీహరి జరువపుచున్న ఆ 
వేడుకను తిలకించిరి. ఓ గురువాయూరప్పా! 
దివ్యమైన నీ గాధను తెలుగు పద్య రూపంలో 
ఆలకింప ప్రార్థించుచున్నాను తండ్రీ! 


413 


తా॥ ప్రభూ! నీతో రాసకేళీ సమయమున గోపకాంతల 


అలంకరణ తీరు ఎంతో రమణీయముగానుండెను. 
వారు చాల అందమైన కంచుకములను (రవికలను) 
ధరించి యుండిరి. గోపికలు వర్తులాకారము వలె 
నిలబడి నర్తించుచుండిరి. వారు ధరించిన 
మణికుండలములు అటునిటు చలించుచు చెక్కిళ్ళమై 
చిత్రవిచిత్రమైన కాంతులను వెదజల్లుచుండెను. 
బాగుగా అలంకరించుకొనియున్న ఇరువురు గోపికల 
మధ్య ఒక నందనందనుడు కనిపించెను. ఇద్దరు 
వెన్నుల (కృష్ణుల) మధ్య ఒక గోపిక కనుపించెను. 
ఇది ఎంత విచిత్రము. గమనించి చూచిన ఉన్నది 
ఒకే కృష్ణుడు కదా! ఆ గోవికల మనసులు 
చూరగొనుటకు స్వామి అత్యద్భుతమైన లీల 
ప్రదర్శించెను. నారాయణభట్టతిరి భాగవతమును 
తెలుగు పద్యరూవంలో చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీనినాలకించుము తండ్రీ! 


412 


883/4 


ప్రభు! మనోహరముగా వాయించెదవు నీవు 
మురళిని, పులకించు తరుణి జగతి 

మధురగీతంబులన్‌ పాడుచుందురు వారు, 
పాదఘట్టనలతోబాటు నీవు 

చేతులతో కూడ వేతువు తాళంబు 
ఘణఘణ (మైోగంగ కంకణములు, 

ఒకరి భుజాలపై నొకరు చేతులు వెసి 
ఒయ్యార మొలకంగ ఉవిదలంత 

ఆటపాటల తోటి ఆనందపరవశ 
లైనాట్యమాడిరి అతిశయముగ 


నడుముపై తమ వస్రముల్‌ నాట్యమాడ 
గోపికలు రాసకేళి నిన్‌ గూడిరయ్య! 

వారి జన్మలు ధన్యముల్‌ వాసుదేవ! 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


414 


33/5 


ఓ (ప్రభూ! నీవు మనోహరవ మురళిని 
తా॥ ఓ ప్రభూ! నివు మనాహరముగా ము తే సఖియలప్పుడు శ్రద్ధగా షడ్డమమున 


వాయించుచున్నపుడు గోపికలు మధురమైన 
గీతములను ఆలపింతురు. ఆ గానతాళములకు 
అనుగుణముగ నీ మెత్తని పాదములతో నీవు తాళము 
వేయుచుందువు. అట్లు తాళమువేయుచున్నప్పుడు 
నీచేతి కంకణములు భంణభంణమంని 
ధ్వనించుచుండును. ప్రతిసారి ఆ గోపికలు ఒకరి 
భుజాలపై మరొకరు విలాసముగా చేతులు 
వేసుకొనుచుండిరి. ఒయ్యారమొలుకునట్లు ఆ 
గోవికలు ఆటపాటలతో ఆనందవరవశలై 
అతిశయించి నాట్యమాడసాగిరి. ఆ గోపికలు 
ధరించిన వస్త్రములు వారి నడుములపై అటునిటు 
కదలాడుచుండెను. నిజముగా అట్టి సుమధురమైన 
నీ రాసకేల్లీవైభవమును ఓ వాసుదేవా! సేవించిన 
వారి జన్మధన్యము. ఓ గురువాయూరప్పా! 
ఇటువంటి ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


415 


38/6 


పాడుచుండగ నాట్యములాడు వారి 
హారములు రమ్యముగ కదలాడుచుండె 
భూషణంబులునున్‌ పడిపోవుచుండె 

అట్టి నృత్యంబు తిలకించి అమరులంత 
పుష్పవర్షంబు కురిపించి, పొగడి, వారు 
అయిరి అనిమేఘలానందమతిశయించ, 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ వానుదేవ! అప్పుడు గోవికలు శ్రద్దగా 
తారాస్థాయిలో పాడుచుండగా నృత్యములను 
కొనసాగుచుండెను. అప్పుడు అంగవిన్యాసముల 
వలన రమ్యమైన వారి వారములు, మణి 
జూషణములు వడిపోవుచుందాను. అట్టి 
నృత్యములకు దేవతలు వారి పరివారముతో సహా 
వచ్చి చూచి ఆనందపారవశ్యమున పుష్పవర్షము 
కురిపించి కీర్తించినారు, నిజముగా అనిమేషులే 
(రెవ్పలు వూయునివారు) అయినారు. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


416 


883/7 


కదలు కుండలంబులుగల కలికి తనదు 
చెక్కిలిని నీదు చెక్కిలి చేర్చి కొనుచు 
తమ్ములముగొన్న అధరామృతంబు జుర్ర, 
రమకు నెలవైన నీదు యురమ్ముపైన 

సోలి నృత్యంబు జేయుచు వాలెనొకతె 
హర్షమున తాము ఉన్నాదులైరి స్త్రీలు 

పలు మహానంద దశలను బడసినారు 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


i 

స్వామి! లతాంగియౌ పడతి బాగుగ డస్సెను నృత్యమెక్కుడై 
ఆమె చెమర్చి ఆయె తను అర్థనిమీలిత నేత్ర నీభుజం 
బామెకు బాసటయ్యె, నిక అంగనయొకృతె చందనంబులన్‌ 
పామిన నీభుజంబొక నెపంబున కౌగిలిచేర్చిముద్దిడెన్‌ 
ఈమెకు మేనిపుల్మలయె హేగురువాయుపురాధినాయకా! 


తా॥ స్వామీ! తీగవంటి మృదువైన శరీరముగల ఒక గోపిక 

తా॥ ఓ గురువాయూరప్పా! పుణ్యవతియెన మరొక గోపిక 
కదలుచున్న కుండలములు గల తన చెక్కిలిని నీ 
చెక్కిలిపై చేర్చి, తాంబూల చర్వితమైన నీయొక్క 
అధరామృతమును జుర్రుకొనెను. లక్ష్మీదేవికి 
విహారభూమియైన నీవక్షస్థలముపై సోలిపోయి వేరొక 
గోవిక నృత్యము నలిపెను. ఆ నృత్యము 
మనోవారముగానుండెను. గోవికలు 
హర్షోన్మాదములచే అనేక విధములైన మహానంద 
దశలను పొందిరి. ఓ (ప్రభూ! అట్టి స్తీ దివ్య 
గాధనాలకింపుము తండ్రీ! 


బాగుగా నృత్యము చేసి అలసిపోయి చెమటపట్టి 
అర్థనిమీలిత నేత్రథైం నీ భుజము ఆమెకు 
ఆలంబనముగా చేసికొని నిలిచిపోయెను. ఇక 


ఇంకొక గోపిక చందనలేపనము వలన సువాసన 
వెదజల్లు నీ భుజమును ఏదో ఒక నెపముతో 
కౌగలించుకొని ముద్దాడెను. అట్లు చేయగా ఈ గోపిక 
తనువంతా వులకరించి పోయెను. ఓ 
గురువాయూరవ్వా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


417 418 


38/8 


తే॥ పాట ఆగెను క్రమముగా, వాద్య గోష్టి 


సద్దుమణిగెను, గోపికల్‌ హద్దులేని 

గొప్ప ఆనందమున తాము కూదినిన్ను 
ఆడుచుండిరి, ఓ ప్రభూ! అతివలంత 

ఆ సమాధి స్థితిని దేహధ్యాసలేక 
నిలిచిపోయిరి, అది చూచి నింగినున్న 
తారలును నిల్చిపోసాగె స్థిరతరముగ 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ ప్రభూ! రాసక్రీడయందు క్రమముగా పాట 
ఆగిపోయెను. వాద్య గోష్టికూడ సద్దుమణిగెను. 
గోపికలు మాత్రము బ్రహ్మానందమునందు నిమగ్నమై 
ఆడుచుండిరి. ఆ సమయమున ఆ అతివలందరును 
సమాధి స్థితిలో ఏ మాత్రము దేహధ్యాస లేక 
నిలిచిపోయిరి. చివరకు ఆ దృశ్యమును చూచుచున్న 
నక్షత్రములుకూడ ఆనందమున మునిగిపోయినవా 


419 


పొందిరేకాకృతి, మరలిపోవ రాక 


అనునట్లు ఆకాశమున చలనరపాతములై 
స్థిరతరముగ నుండెను. ఓ గురువాయూరప్పా! నీ 
రాసక్రీడ: యొక్క వైభవమును నేను ఎంతని 
వర్ణించను. అయినా నీ గాధను వివరిస్తున్నాను, 
ఆలకింపుము తండ్రీ! 


83/9 
భువనంబులన్నియు మునిగె బ్రహ్మానంద 
మున, ఓలలాడెను మురళిలోల! 
రాసోత్సవంబాగె రాసకేళిన్‌ తాము 
అలిసిపోయిరి గోప అతివలంత 
చెమటలో మేనులు చిత్తడి ఆయెను 
అందమినుమడించె అద్భుతముగ 
నీయోగ బల్మిచే నిలిచిరసంఖ్యాక 
కృష్ణులు సతికొక్క కృష్ణుడట్లు 
నినుజూచి ముగ్గలై నెలతలర్పించిరి 
సర్వస్వమున్‌ నీకు, స్వామి! వారు 


420 


38/10 


వారశక్యలై యుండిరి, వాస్తవముగ 
ఎంతభాగ్యశాలురు వారు హేముకుంద! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


చం॥। 

నినుపతిగా తలంచుకొని నిష్టతొ జేసిరి గోపికల్‌ వ్రతం 

బును, వనమండు నీవు పరిపూర్ణ సుఖంబు నొసంగ వారికిన్‌ 
వనితకు ఒక్క కృష్ణునిగమాయగ ఆ యమునానదీతటం 
బున విహరించి నావు ముదమొంద సువాసన నిండుతావులన్‌ 
వినుగురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


ఓ మురళీలోలా! నమన్మ ప్రవంచమును 
పరమానందమున ఓలలాడినది. అటువంటి నీ 
అద్భుతమైన రాసోత్సవము పూర్తియయ్యెను. 
రానకేళిలో పూర్తిగా అలసిపోయిన గోపికల 


శరీరములపై గల స్వేదబిందువులు అందమును తా॥ ఓ నందనందనా! ఆ గోపికలు నిన్ను పతిగా భావించి 


అధికము చేయుచుండెను. నీవు నీ యోగశక్తిచేత 
అనేక కృష్ణరూపములను ధరించి గోపికలందరితో 
తలకొక కృష్ణుడై రాసక్రీడను జరిపితివి. నీ అలౌకిక 
సౌందర్యమునకు ముగ్గలై గోపికలు తమను తాము 
సమర్పించుకొనిరి. స్వామీ! వారు నీతో ఏకాకృతి 
పొందిరి. ఇట్టి స్థితిలో వారు గృహోన్ముఖులగుటకు 
అశక్తలై యుండిరి. ఓ ముకుందా! యదార్ధముగా 
వారు ఎంత బాగ్యశాలినులో గదా! ఓ 
గురువాయూరప్పా! నన్ననుగ్రహించి ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


421 


కాత్యాయనీ దేవి వ్రతమును ఆచరించిరి. నీవు ఆ 
వనమందు (బృందావనమందు) వారికి పరిపూర్ణ 
సుఖమునొసంగుటకు వేర్వేరు కృష్ణరూపములలో 
మాయను ప్రదర్శించి వారి అభిలాషను తీర్చి ఆ 
యమునానదీ తీరంలోని ఇసుక తిన్నెలలో వారితో 
విహరించితివి. ఇంకను పరిమళ భరితములైన 
ప్రదేశములలో ఆనందమునొనంగితివి. ఓ 


గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకి ౦పుము 
తండ్రీ! 


422 


833/11 


స్కీ ఈరీతి గోపికలెన్నియో రాత్రులు 
ఆనంద రసస్పూర్తి మునిగినారు 
యోగీశ్వరులకును ఉన్నతగమ్యమౌ 
బ్రహ్మానుభూతిని బడసినారు 
బ్రహ్మాది దేవతల్‌ పరమశివుడు వారి 
భాగ్యమ్ము శాఘించి పలికినారు 
సుందరుడవు భక్త సులభుడవో కృష్ణ! 


నయము చేకూర్చుము నాదు వ్యాధి 


దివ్యసౌందర్య నిధివయ్య దేవదేవ! 
భట్టతిరి నాడు చెప్పిన భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని తేనెలూర 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


423 


34. సుదర్శనుడను 
గంధర్వుని శాప విమోచనము 
వృషభాసుర సంహారము 

చం॥ 

వనితలు రాసకేళి తము స్వర్గ సుఖంబుల నోలలాడుచున్‌ 
నిను మురిపించి రవ్విధిని, నీవును గోపులు అంబికావనం 
బున నొకనాడు శంకరుని పూజల పిమ్మట నిద్రజేయగా 
ఘనమగు పన్నగంబొకటి గ్రక్కున మింగగజొచ్చెనందునిన్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తాః ఓ నందనందనా! ఈ విధముగా గోపికలు 


రాసోత్సవమున నిన్ను పొంది స్వర్గ సుఖముల 
తేలియాడిరి. నిన్ను మురిపించి తమరి జీవితములు 
ధన్యము చేసుకొనిరి. ఒకనాడు నీవు గోపులందరితో 
కలని అంబికా వనమున నున్న శివుని 
మందిరమునకు పోయి అచ్చట శివారాధన చేసి 
ఆరాత్రివేళ సుఖముగా నిద్రించిరి. అప్పుడు ఒక 


425 


తా॥ సౌందర్యమునకు నిధివైన ఓ ప్రభూ! నీవు ఈ 
విధముగా గోపికలకు అనేక రాత్రులు ఆనందమును 
కలిగించితివి. అంతేగాక యోగులకు గమ్యమైన 
(బ్రహ్మోనందాను భూతిని గూడ వారికి కలిగించితివి. 
అందువలన (బవ్మోది దేవతలు మరియు 
పరమశివుడు కూడ ఆ గోపకాంతల భాగ్యమును 
ఎంతయో శ్లాఘించిరి. భక్తసులభుడవైన ఓ సుందర 
రూపా! శ్రీకృష్ణా! అటువంటి దయారర్హ్ల 
హృదయుడవైన నీవు నన్ను కనికరించి నా వ్యాధిని 
నిర్మూలింపరాదా? నారాయణ భట్టతిరులు రచించిన 
భాగవతమును నేను తెలుగు పద్యములోనికి 
మార్చుచేశాను. ఓ గురువాయూరపా! దీనిని విని 
నన్ను చరితార్జుని చేయుము తండ్రీ! 


424 


భయంకరమైన కొండచిలువ నీతండడ్రిథైంన 

నందగోపుని మింగజొచ్చెను. ఓ గురువాయూరప్పా! 

ఈ విష్ణుగాధను ఆలకింపుము ప్రభూ! 

34/2 

i 
గోపులు మండుకట్టెలతా కొట్టిరి కేకలు పెట్టి సర్పమున్‌ 
ఆపదు మింగుటన్‌ వదలదాయెను నందుని నీకు మైక్కుచున్‌ 
ఆపద నాదుకొమ్మనిరి ఆర్తుల గాచుట నీవ్రతంబయెన్‌ 
నీపదమెత్తి తాకితివి నీరజనాభ! త్వదీయ స్పర్శచే 
శాపము తీరిమొక్కె మనసా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ పద్మనాభా! అప్పుడు గోపాలురందరు మండుచున్న 
కట్టెలతో కేకలు వేస్తూ ఆ కొండచిలువను కొట్టసాగిరి. 
అయినా అది నందుని మింగుట మానలేదు. 
అప్పుడు గోపకులందరు నందుని రక్షించమని నిన్ను 
వేడుకొనిరి. ఆర్హ్వత్రాణపరాయణుడవైన నీవు వెంటనే 
ఆ కొండచిలువకు నీ పాదమెత్తి ఆనించితివి. వెంటనే 


426 


నీపాద స్పర్శచేత ఆ కొండచిలువ తన మునుపటి 

రూపమైన విద్యాధరునిగ మారి తన శాప నివారణ 

చేసిన నీకు మొక్కెను. ఓ గురువాయూరప్పా! నీ 

కధనాలకించి నన్ను ధన్యుని చేయుము తండ్రీ! 

34/83 

“ఓ సుదర్శనపాణి! నేసుదర్శనుడను 
విద్యాధరుండను, విర్రవీగి 

అవమాన పరచితిన్‌ అంగీరస మునినిన్‌ 


శాపంబునొంది అజగరమైతి 


నీపాద స్పర్శకై నేవేచియుంటిని 
అంబికావనమున ఆర్తరక్ష!” 

నిజరూపమును దాల్చి నిన్ను స్తుతించుచు 
విద్యాధరుండును వెడలిపోయె 


సంతసించి గోపాలురు చనిరి మరలి 
గోకులంబును జేరిరి కూడి నిన్ను 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


427 


34/4 
కూడియొకనాడు అన్నతో గోపికలతొ 
యమున తటి విహరించావు అచటి కొచ్చి 
శంఖచూడుడన్‌ గంధర్వ శరుడొకండు 
గోపికల గొనిపోయెను అపహరించి 
వాని వెంటాడ భీతిల్లి పారిపోయె 
దునిమి వాని శిరోరత్నమును హరించి 
అన్నకిచ్చావు ఓ ప్రభూ! అతని మణిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ఒకనాడు నీవు అన్న బలరామునితోను 
కొందరు గోపికలతోను యమునానదీ తీరమును 
విహరించుచుంటివి. అప్పుడు కుబేరుని సేవకుడైన 
శంఖచూడుడను అహంకారియైన గంధర్వుడు ఆ 
గోపికలనపహరించి ఎత్తుకొని పారిపోసాగెను. 
వెంటనే నీవు వానిని వెంబడించితివి. వాడు స్రీలను 
వదలివేసెను. నీవు వానిని సంహరించి వాని తలలో 


429 


తా॥ “సుదర్శన చక్రధరుడవైన స్వామీ! నేను సుదర్శనుడను 
పేరుగల విద్వాధరుడను. ఒకప్పుడు నేను గర్విష్టినై 
అంగీరసుడను మహర్షిని అవమాన పరచితిని. ఆ 
ముని కోవించి నన్ను అంబికావనమున 
కొండచిలువవై వడియుండమని శపించెను. 
దయచూపమని నేను వేడుకొనగా ఆయన కరుణించి 
శ్రీకృష్ణుని పాదస్పర్శవలన నీ నిజరూపము నీకు 
వచ్చునని నన్ను అనుగ్రహించెను. నేడు నీ పాదస్పర్శ 
వలన నా నిజరూపము నాకు వచ్చినది, కృతజ్ఞుడను” 
అని ఆతడు నిన్ను స్తుతించి తన లోకమునకు 
పోయెను. తరువాత గోపాలకులందరు సంతోషించి 
నీతో కలిసి గోకులమునకు బోయిరి. 
నారాయణభట్టతిరి రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్యరూవంలో చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీనినాలకింపుము తండ్రీ! 


428 


ఉన్న శిరోరత్నమును లాగుకొని అన్న బలరామునికి 

ఇచ్చితివి. ఓ గురువాయూరప్పా! ఈ 

విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 

84/5 

చం॥। 
వనముల గోప బాలకుల బాసటగా తిరుగాడినావు ఆ 
మనసిజుకంటె మోహనుడవౌ ప్రభు! వేణువునూది దేవతా 
వనితలకున్‌ యొసంగెదవు పారవశంబును, సుందరాంగుడౌ 
నినుగని గోపికాంగనలు నీయెడ బొందిరి కామవాంఛలన్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! నీవు నీ స్నేహితులైన 
గోపబాలకులతో కలిసి వనములందు తిరుగాడితివి. 
నీవు మన్మధునికంటే మనోహరుడవయితివి. నీ 
మురళీ వాదనము మధురాతి మధురము. దానిచే 
నీవు ఏకముగా దేవతా (ప్రీలకును ఆనందము 
కలిగించి పారవశ్యమునొందించుచుంటివి. అత్యంత 


430 


సుందరాకారుడవైన నిన్ను జూచి గోపికా రమణులు 
విరవాతావముతో నీవట్ల కావువాంచలు 
కలిగియుండిరి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 

34/6 
తాన్‌ కూడె '“అరిష్రాసురు” 
దా కంసుని భృత్యుడొచ్చె నట వృషభంబై 
ఆకపటి గొంతు ఉజుమై 
భీకరమో గురు అనిలపు వేల్చవు దేవా! 


ఓ గురువాయూరప్పా! “*అరిమ్టానురుడు” 
అనుపేరుగల ఒక రాళ్షనుడు అక్కడికి 
ఒకనాడొచ్చాడు. వాడు కంసుని భృత్యుడు వాడు 
ఒక ఎద్దు రూపములో నీ ముందు నిలిచాడు. ఆ 
రాక్షసుని చూపు భయంకరముగా నున్నది. ఆ 
దుర్మార్గుని గొంతు ఉజుమువలె కర్ణ కఠోరముగా 
నుండెను. 


431 


ఓ గురువాయూరప్పా! వాడిగలవి మరియు ఎత్తైన 
కొమ్మలతో ఆ భీకర దనుజుడు నిన్ను పొడుచుటకై 
నీకభిముఖుడై పరుగెత్తుకొని వచ్చుచుండెను. అప్పుడు 
నీవు ఆ దుష్టరాక్షసుని పట్టుకొని సంహరించితివి. 
అట్లు దేవతలని సంతోషపెట్టి కీర్తింప జేసికొంటివి. 
34/9 
i 
లీలలు వింత గొల్పు ప్రభు! లేదు మరేదియు సాటివాటికిన్‌ 
కూలిచి ఎద్దు రూపుగల కూళుని ధర్మమునీవు నిల్పగా 
వేల తెరంగులన్‌ సురులు ప్రీతినుతించిరి, ఆ సురేంద్రుడున్‌ 
పోలికలేని శాంతిగనె ఓ గురువాయు పురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! నీ లీలలు విచిత్రములు 
ప్రభూ! వాటికి సాటి లేనేలేదు. నీవు వృషభాసురుని 
సంహరించి ఆ దుర్మార్గునిచే పీడించబడు 
భూవుండలంలో ధర్మనంస్థావన జేశావు. 
అందువలన దేవేంద్రుడు ఎంతో మనశ్శాంతిని 
పొందాడు. దేవతలందరు నిన్ను ఎన్నో విధముల 
శాఘించినారు. 


433 


34/7 


ఆ.వె।॥। లోకభీకరంపు అకారమున “ఎద్దు” 


గోగణముల జేరి గొలిపె బెదురు 
పరమవేదరూప! గురువాయుపురవిభో! 
చేరె నీదు దరికి చివరికతడు. 


తా॥ గొప్ప వేద స్వరూపుడవైన ఓ గురువాయూరప్పా! 


ఆ వృషభాసురుని ఆకారములోక భయంకరముగా 
నుండెను. అట్టి అరిష్టాసురుడు గోవులమందలో 
ప్రవేశించి వాటిని బెదరగొట్టెను. తరువాత వాడు 
నెమ్మదిగా నీ దగ్గరకు చేరుకొనెను. 


34/8 
తనవాడి ఎత్తుకొమ్మల 
నిను పొడవన్‌ వచ్చెనతడు నీకభిముఖుడై 
దునిమితివి పట్టి వానిని 
కొనియాడన్‌ సురులు, అనిల గురుపురదేవా! 


432 


34/10 
నీవు ఆ “అరిష్టాసురు” నిహతు జేయ 
బాలగోపులు తముకాచు పశులతోటి 
పలుకుచుండిరి హాస్యము ఒలుకునట్లు 
“ఎద్దులార! పరుగిడి మీరిటకు రండు 
వృషభమును జంపు కృష్ణుడు పీచమణచు” 
అట్టి గోపులతో ఇంటికరిగినావు 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 
ఓ ప్రభూ! నీవు అరిష్టాసురుని సంహరించగా చూచిన 
గోపబాలకులు నవ్వుచు వ్యంగోక్తులు పలుకుచు 
తాము కాచు వృషభములతో ఇట్లనుచుండిరి. “ఓ 
ఎదులారా! మీరు తొందరగా పరుగిడుడు లేనిచో 
ఈ కృష్ణుడు వృషభములను చంపు మొనగాడు 
మిమ్ము వదలడు” ఈ విధముగా పలుకుచున్న 
గోపబాలురతో కలిసి నీవు ఇల్లు చేరుకొంటివి. ఓ 
గురువాయూరప్పా! నీవు నా వ్యాధిని తొలగించి 
నన్ను రక్షింపుము. ఈ విష్ణుగాధనాలకింపుము 
తం(్రీ! 


434 


35. కేశి, వ్యోమాసురుల వధ 


తే “కేశి” దనుజుడు కంసునికే ప్రియుండు 
కంసుడిచ్చిన పనులను కడు సులువుగ 
చేయగలవాడు, అదిగాక ఆ యసురుడు 
“సింధుజొను బెండ్లియాడిన శ్రీరమణుడు 
సింధుజ యగు అశ్వమ్మును చేరదీయు 
నని తలంచెను అందుచే అశ్వమాయె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ (ప్రభూ! కేశియనుపేరుగల ఒక రాక్షసుడు 
భోజరాజైన కంసునికి చాల ప్రియమైనవాడు. 
కంసుడు తనకు నిర్దేశించిన పనులన్నీ అతడు చక్కగా 
నిర్వహిస్తాడు. అందుకే ఆ కేశి అంటే కంసునికి 
ఇష్టం. ఆ రాక్షసుడు పాలసముద్రంలో పుట్టిన 
లక్ష్మీదేవి నీకు ప్రియమైనదగుటచే పాలసముద్రం 
లోనే పుట్టిన తెల్లని గుజ్జము కూడ నీకు ప్రియమైన 


435 


దృష్టి అతనిపై పడెను. అది గమనించి వాడు నీ 
ముందునకు వచ్చెను. (గంధర్వము= గుజ్జము). గ్రే 
గురువాయూరప్పా! రమ్యమైన ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


“తార్‌క్ష్య” రూపికేశి తానును భృగునిలా 
“తార్‌క్ష్య” వాహనుడిని తన్నబోయె 
కూళుదెంత శరుడు!! గురువాయుపురవిభో! 
భృగుని చర్య తాను వినెనొ ఏమొ!! 


తా॥ ఓ ప్రభూ! 'తార్‌క్ష్య' రూపమున (గుజ్జిము రూపంలో) 
నున్న కేశి తనుకూడా భృగుమహర్షిలా (పూర్వం 
త్రిమూర్తులలో అతి శాంతచిత్తుడెవరో పరీక్షించుటకు 
భృగుమహర్షి వైకుంఠమునకు వచ్చి విష్ణుమూర్తిని 
తన నలక్ష్యం చేశాడని కాలితో వక్షస్థలమున 
తన్నెను) 'తార్‌క్ష ని వాహనుడైన (గరుత్మంతుడు 
వాహనమైన) విష్ణుమూర్తిని తన్నబోయెను. ఓ 


437 


దబైయుంటుందనుకొని తను తెల్లని అశ్వరూపమును 
ధరించెను. నారాయణ భట్ట తిరి కావ్యమైన 
భాగవతమును నేను తెలుగు పద్యరూపంలో 
వినిపించుచున్నాను. ఓ గురువాయూరపా! దీని 
నాలకింపుము తండ్రీ! 

85/2 


చం॥ 
దనుజుడు అశ్వమై సలిపె దారుణమౌ సకిలింపు దానిచే 
పనివడిలోక మంతటను బంపెను భీకర శబ్దఘోషలన్‌ 


తను అసురుండు గోకులపు తంటగ మారెను, నీదు డృష్టియున్‌ 
చెనకొని వానిపై బడెను, చేరెను వాడును నీదు ముంగిటన్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! ఆ దుష్టుడు అశ్వ రూపమును 
దాల్చి, తన భయంకరమైన నకిలింపులచే 
లోకమంతటను భయపెట్టుచుండెను. అట్లే అతడు 
గోకులమునకు పెద్ద పీడగా మారెను. ఇంతలో నీ 


436 


గురువాయూరప్పా! ఆ దుర్మార్గుడు ఎంత మూర 
శిఖామణి!! వాడు కూడా భృగుమహర్షి చేసిన పనిని 
గూర్చి విన్నాడేమో!! మరి 
35/4 
Gi 
కాలితొ నిన్ను తన్నుటకు గట్టిగ యత్నము చేసెకేశియున్‌ 
వీలుగ నీవు తప్పుకొని వేగముగా విసిరేయదవ్వునన్‌ 
వాలి పడంగ మూర్చిలెను వాడును తేరుచు క్రోధమెక్కుడై 
తూలుచు దూకెపర్వులిడుతున్‌, గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరపా! నీవు కేశి అను ఆ రాక్షసుని 
కాలితన్నును తప్పించుకొని అతనిని ఒడిసి పట్టుకొని 
చాలదూరము వినిరివేయగా, వాడు ఎక్కడో 
వాలిపడ్డాడు. ఆ దెబ్బకు వాడు మూర్చపోయాడు. 
క్షణకాలం తరువాత తేరుకొని వాడుకూడ అతి 
కోపముతో నిన్ను మింగేసేటట్లు తూలిపోతూ 
పరుగెత్తుకొని వచ్చి నీపై దూకాడు. 


438 


35/5 


కం॥ దనుజుని దండించుటకై 


తన నోటన్‌ నీదు బాహు దండమునుంచన్‌ 
చనిపోయె ఊపిరాడక 
“నిను చేరెన్‌” గురు అనిలుని నిలయా వినుమా! 


ఓ గురువాయూరప్పా! నీవు వాహనమైన (గుజ్జమైన) 


ఆ రాక్షసుని దండించుటకై అతని నోటిలో నీ బాహు 
దండమును జొనిపి శ్వాస ఆడకుండ చేయగా ఆ 
కేశి చనిపోయెను. అశ్వరూపుడైన వాడు నీలో ఐక్యమై 
ముక్తిని పొందెను. ఓ ప్రభూ నీ గాధను ఆలకింపుము 
తండ్రీ! 


439 


35/7 


నారాయణా! తను నారదుండొకనాడు 
కంసుని కడజేరి కథను దెలిపె 
అతనికి తెలిసెను హరికృష్ణుడై తనన్‌ 
అంతంబు సేయంగ నవతరించె 
వసుదేవుడింతటి పనిజేసెనని నేర్చి 
వానిని జంపెదననెను ఖలుడు 
వారించి కంసుని నారదుండును మంచి 
మాటలు బోధించి మరలిపోయె 


నారదుడు నిన్ను దర్శించి పరమభక్తి 
కేశవుడవని ముదముతో కీరితించె 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ 


441 


35/6 


యజ్ఞమందు పశువునాలంబనము జేయ 
సురులు వరములీయు గురుపురీశ! 
అట్టి నూత్న'కేశి” అశ్వమేధంబున 

అనిరి కేశవుడని నిను స్తుతించి. 


తా॥ ఓ గురువాయూరప్పా! యజ్ఞము చేయుచున్నపుడు 


ఒక పశువును ఆలంబనము చేసెదరు (వధింతురు). 
అది దేవతలని సంతోషపెట్టి వరము లిచ్చునట్లు 
చేయును. కేశిని వధించి నీవు చేసిన ఈ క్రొత్త 
అశ్వమేధం తరువాత దేవతలు నిన్ను స్తుతించుచు 
కేశవుడు (కేశిని చంపినవాడు) అని కీర్తించిరి. 


440 


ఓ శ్రీమన్నారాయణా! నారద మహర్షి ఒకనాడు 
కంసుని దగ్గరకు వచ్చి నీవు వసుదేవుని పుత్రుడవని 
జరిగిన కథనంతయు తెలిపెను. అందువలన 
కంసునకు వసుదేవునిపై పట్టరాని కోపము వచ్చి 
వానిని వధియించెదననెను. అప్పుడు నారదుడు 
అతనిని వారించి మంచి మాటలను బోధించెను. 
నారాయణుడే శ్రీకృష్ణునిగా అవతరించెనని చెప్పి 
కంసుని నీపై (ప్రేరేపించి వానిని చంపించుటయే 
నారదునికి కావలసినది. ఆ తరువాత నారదుడు నీ 


దగ్గరకు వచ్చి నీవు కేశవుడవని కీర్తించెను. ఓ 
గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి రచించిన 
బాగవతమును నేను తెలుగు వద్యంగా 
చెబుతున్నాను. దీని నాలకింపుము తండ్రీ! 


442 


35/8 

తే॥ గోప బాలురందరితోటి కూడి నీవు 
ఆడుచుండ 'నిలాయి మన్‌ ఆట యొకటి 
వచ్చె వ్యోమాసురుండను వాడు యటకు 
మయుని పుత్రుడు యెరుగడు మంచినతడు 
సురుల ద్వేషించు మాయావి, చేరెనటకు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! ఒకనాడు నీవు 
గోపబాలకులతో కలిసి అడవిలో నిలాయమను 
ఆటను (దొంగాట) ఆడుకొనుచుంటివి. అప్పుడు 
మయుడు అనే రాళ్టనుని కొడుకైన 
వ్యోమాసురుడనువాడు నీ దగ్గరకు వచ్చెను. వాడు 
దేవతలను ద్వేషించును. పరమ మాయావి. 


443 


ఓ ప్రభూ! అద్భుతమైన ఆ ఆటలో గోపాలురందరూ 
దొంగల వలె నటించిరి. నీవు పాలకుడవై 
వ్యవవారించితివి మీరు ఆ ఆటను 
కొనసాగించుచుండగా వ్యోమాసురుడు ఆ బాలురలో 
కలిని పోయెను. అతడు దొంగగా మారి 
గోపబాలురను గోవులను ఎత్తుకొని పారిపోయి ఒక 
గుహలో దాచెను. తరువాత ఎవ్వరూ బయటకు 
రాకుండా బండరాతిని అడ్డము పెట్టెను. 
వ్యోమాసురుని దుష్ట్రప్రయత్నమును గుర్తించిన నీవు 


వానిని విడువకుండ వెంటాడి సంహరించితివి. ఓ 


గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి రచించిన 
భాగవతమును నేను తెలుగు వద్యంలో 
చెబుతున్నాను. దీనినాలకించి నన్ను ధన్యుని 
చేయుము ప్రభూ! 


445 


35/9 


గోపాలురందరు కూడిరి దొంగలై 
పాలకుడవు నీవు వారికంత 

అసురుండు వ్యోముడు ఆయెను ఒకదొంగ 
బాలురతో తాను కలిసిపోయె 

బాలురతోపాటు పశువుల నన్నిటిన్‌ 
కొనిపోయిదాచెను గుహనతండు 

బయటకు రాకుండ బందొక దానిని 
అడ్డుగా బెట్టెనా అసురడంత 


వాని యత్నంబు గ్రహియించి వదలకుండ 
సంహరించావు దనుజుని సద్దు లేక 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


444 


35/10 
చం॥ 
అనుపమ లీలద్రుంచితివి అద్భుత క్రీడల గోకులంబునన్‌ 
దనుజుల, మోదమిచ్చితివి ధన్యుల జేస్తివి గొల్లలందరిన్‌ 
నను కృపజూడూాద!! ప్రభ! నన్నికగావుము వ్యాధి మాన్సుచున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు ఇటువంటి అద్భుతమైన 
క్రీడలతో కూడ రాక్షసులను నిర్ద్వంద్వంగా 


నిర్మూలించి, ఆగోకులంలో ఆనందం 
నిత్యనూతనముగా నిరవధికంగా వెల్లివిరియునట్లు 
అడుగడుగునా జేసితివి. పరమాత్మ రూపుడవైన ఓ 
ప్రభూ! నన్ను కనికరించి నా వ్యాధిని నిర్మూలించి 
నన్ను రక్షింపుము. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


446 


36. అక్రూరుని ఆగమనము 


i 

పన్నుగశాయి! నారదుని మాటలు కంసుడు ఆలకించుచున్‌ 
అన్నిటి మూలకారణము ఆ వసుదేవుడనంచు భీతిలెన్‌ 
నిన్నటు బిల్వనంపె తను నీ వరభక్తుని గాందినీసుతున్‌ 
మన్ననతోటి తెచ్చుటకు యాగము జూడగ అన్నదమ్ములన్‌ 
ఎన్నికజేసి తోడుకొని హే గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ శేషశాయి! నారదమహర్షి కంసుని దగ్గరకు పోయి 
గోకులమందున్న నీవు వసుదేవుని పుత్రుడవని 
చెప్పెను. అందువలన కంసుడు భయపడిపోయెను. 
అతడు వెంటనే గాందినీపుత్రుడును నీ ప్రియ 
భక్తుడునుయైన అక్రూరుని పిలిచి సగౌరవముగా 
యాగమును (ధనుర్యాగమును) జూచుటకు నిన్ను 
బలరాముని ప్రత్యేకంగా తెమ్మని గోకులమునకు 
వంపెను. ఓ గురువాయూరప్పా! ఈ 
కథనాలకింపుము తండ్రీ! 


447 


36/3 
si 
గోకులమందు నిన్ను గనుకోరిక గల్గిన గాందినీయుడున్‌ 
ఆ కల సత్యమౌట తనకలబ్బిన భాగ్యమనంచు తల్చెతా 
నాకడ యేమి విఘ్నమగునాయని చింతిలుచుండె భీతితో 
తాన్‌ కనుదేనిపైన తన ధ్యాసను నిల్పడు నిన్నుజూడగా 
ధ్యానముచేయుచుండె గదయా! గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! అదృష్టవంతుడగు అక్రూరుడు 


రథమెక్కి గోకులమునకు బయలుదేరి తన చిరకాల 
వాంఛ తీరబోతుండటం తన అదృష్టమని తలంచు 
చుండెను. ఐనను ఏమి విఘ్నము జరుగునోయని 
దిగులుతో భయమును కూడ పొందెను నిన్ను 
ధ్యానించుచు త్రోవలో కనిపించు దేనిపైనను తన 
ధ్యాసను నిలుపలేకుండెను. ఓ ప్రభూ! నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


449 


86/2 
చం॥ 
తను పరమాత్మవౌ నిను ముదంబున జూచెడి కౌతుకంబునన్‌ 
మనమున తల్పెగాని భయ(బ్రాంతుడు కంసుని నీడజూచినన్‌ 
గొని తను కంసునాజ్ఞ తన కోరిక తీరెనటంచు తృప్తితో 
మునిగెను అంతులేనిదగు మొదమునందున గాందినీయుడున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! ఆ గాందినీయుడైన అక్రూరుడు 
నీకు పరమభక్తుడు. వరమాత్మవైన నిన్ను 
సందర్శించుకొనవలెనను కోరిక చాలకాలము నుండి 
ఉన్నప్పటి కీ కంనుని నీడజూచినా ఖయు 
బాంతుడవుతాడు కావున తన కోరిక 
తీర్చుకొనలేకపోయెను. ప్రస్తుతము కంసుని యొక్క 
ఆజ్ఞవలననే నిన్ను చూచుటకు వచ్చుచున్నందు వలన 
అక్రూరుడు అంతులేని ఆనందమున మునిగెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


448 


36/4 

తే వేదములు తాము వర్ణించు వేల్పు ఇతడు 
వేదముల చేత పొందెడి వేద్యుడితడు 
ఇట్టి అచ్యుతు, శ్రీకృష్ణునెపుడు చూతు? 
పరమపురుషుని తాకెడి భాగ్యమగునె? 
వాని కౌగిలించెడి కోర్కె బడయ గలనె? 
నన్ను పలుకరించునొ లేదొ! వెన్నుడనచు 
దారిలోన అక్రూరుడు తలచుచుండె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ (ప్రభూ! దారిలో అక్రూరుడు ఈ విధముగా 
తలపోయసాగెను. “వేదములందు వర్ణింపబడు 
వాడును, వేదములచేత పొందబడువాడును, అగు 
ఈ అచ్యుతుడగు శ్రీకృష్ణుని ఎప్పుడు చూచెదను? 
ఆ పరమపురుషుని తాకెడి భాగ్యమెప్పుడు కలుగును? 
ఆతనినెప్పుడు ఆలింగనము చేసికొందును? ఆయన 
నన్ను చూడగానే పలుకరించునో లేదో?” 

ఓ గురువాయూరప్పా ఈ విష్ణుగాధనాలకింపుము 

న! 


450 


36/5 


తే॥ నీదు చరణాల స్పర్శ బునీతమైన 


వనము బృందావనంబని వినుటచేత 
బ్రహ్మ శంకరులిడుదురు వందనములు 
అట్టి మహిమాన్విత వనిని అరయగానె 
మురిసి అక్రూరుడును మేను మరచిపోయె 
వివిధ భావాల నొందెను వివశుడాయె 
భట్టతిరికృతి జెప్పెద పద్యమందు 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీ పాదస్పర్శచేత పావనమైన ఆ 
బృందావనమును దర్శించగానె అక్రూరుడు బ్రహ్మ 
శంకరులు కూడ ఆ వనమునకు నమస్మరింతురని 
వినుటచేత ఆ మహిమాన్వితమైన వనమునకు భక్తితో 
నమన్మరించెను.ఆ వనమున వ్రవేశించుచు 
అక్రూరుడు ఆనందంతో మైమరచిపోయి వివిధ 
భావనలను పొందసాగెను. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి భాగవతమును నేను తెలుగు 


451 


36/7 


ఆ.వె! సంధ్యవేళ గోపసతులు నీ లీలలు 


పాడుచుండ వినుచు పరవశించి 
గోపులిండ్లు దాటి గురువాయు పుర విభో! 
చేరె నందు నిల్లు చివరి కతడు. 


తా ఓ గురువాయూరప్పా! సాయంకాల సమయమున 


గోకులమునందలి గోపికలు తమ భవంతులందు 


కర్ణపేయముగా నీ లీలలు గానము చేయుచుండిరి. 
అట్టి గోవభవనములను జూచుచు, ఆనంద 
సాగరమున ఓలలాడుచు, (ప్రయాణించుచు 
అక్రూరుడు చివరకు నీవు నివసించు నందుని 
భవనమునకు చేరుకొనెను. 


453 


వద్యరూవంలో వినివిన్తూ ఉన్నాను. 
దీనినాలకింపుము తండ్రీ! 
36/6 
చం॥ 


కని నువు సంచరించి మమకారము జూపిన ఆప్రదేశముల్‌ 
వనముల ధూళిలోనబడి భక్తిని బొర్లెను తన్మయంబునన్‌ 
నిను గొలిచేటి భక్తులు పునీతులు, వారల క్రేష్టుదైనవా 

నిని గురువాయుపట్టణపు నేతకు ఇష్టుడుగా తలంచెదన్‌ 


తా॥ ఓ గురువాయూరప్పా! అక్రూరుడు గోకులమున నీవు 
సంచరించిన ప్రదేశములను వనములను జూచుచు 
భక్తి భావమున ప్రణమిల్లెను నీపాద చిహ్నములు 
గల ధూళిలో పొర్లాడెను. అప్పటి అతని భక్తి 
పారవశ్యములు వర్ణనాతీతములు. ఆ కాలమున 
నీకున్న వేల భక్తులలో పుణ్యాత్ములు (శేష్టులు 
యెందరో ఉండిరి. వారిలో అక్రూరుడు అగ్రగణ్యుడు 
అందుచేత నీకు అతను అత్యంతాప్తుడు. 


452 


36/6 

నిన్ను అక్రూరుడటగాంచె కన్నులార! 
అన్న బలభద్రుతో గూడి, అపుడు నీవు 
పాలు పితుకుచుంటివి మురిపాలు ఒలక 
ఆ అనన్యభక్తుడునీకు అతిప్రియముగ 
స్వాగతించుచున్నట్లుగా మదిని తలచె 
పరమ సంతోషమున తాను పరవశించి 
వాని ఎదుటనే నిలిచావు కనులు చెదర 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


తా॥ ఓ గురువాయూరప్పా! అక్కడ నిన్ను అక్రూరుడు తన 
కన్నులార చూచెను. అప్పుడు నీవు నీ అన్న 
బలరామునితో కలిసి గోవులకు పాలు పితుకుచుంటివి. 
నీకు అనన్యభక్తుడైన అక్రూరుడు తను నీకు ప్రియముగా 
స్వాగతము చెబుతున్న వానిగా తన మనస్సులో 
ఊహించుకొని ఆనంద పరవశుడయ్యెను. అతనిట్లు 
ఊహించుచుండగానే కల నిజమైనట్లు నీవాతని ఎదుట 
నిలబడి యుంటివి. నీవు ఈ విష్ణుగాధనాలకించి నన్ను 
ధన్వుని చేయుము ప్రభూ! 
454 


86/9 
all 


తానము లాడి సంధ్యయని తాము ధరించిరి శుభ్రవస్తముల్‌ 
తాను సునీల చేలములు దాల్చిను రాముడు భూషణంబులన్‌ 
బూని ధరించె, పచ్చనివి వోమధుసూదన! నీవు కట్టగా 

కానగ వచ్చిరిర్వురును కమ్మగ” నవ్వుచు, గాండినీయునిన్‌ 
మానక బ్రోచు దేవ! వినుమా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ దేవా! నీవును బలరాముడును 
నంధ్యానమయమున స్నానములను చేని 
చాలపరిశుద్ధమైన వస్త్రములను ధరించిరి. నీ అన్న 
బలరాముడు నీలవర్థ వ(స్రములను ధరించి 
బవాకొద్చి ఆభరణములను ధరించెను. 
మధుసూదనా! నీవు పీతాంబరములను కొద్దిపాటి 
నగలను ధరించితివి. ఇద్దరును అతి మనోహరముగా 
కనిపించిరి. ఆ అక్రూరుని చక్కటి చిరునవ్వుతో 
సంరక్షించు ఓ అక్రూర వరదా! గురువాయూరప్పా! 
ఈ కథనాలకింపుము తండ్రీ! 


455 


ఓ నందనందనా! నివు అక్రూరుని మిక్కిలి 
ఆదరముతో సత్మరించితివి. నందగోపుడు కూడ అదే 
విధముగా వినయముతో అక్రూరిని సన్మానించెను. 
అప్పుడా అక్రూరుడు కంసుడు చేయుచున్న గొప్ప 
ధనుర్యాగముగురించి సూక్ష్మముగా తెలిపెను రాజాజ్ఞ 
శిరోధార్యము గావున నీవును గోకులమున ఆ 
వార్తనందరికీ తెలిపితివి. ఆ వెనుక అక్రూరుడు 
చెప్పగా అన్న బలరాముని కూడి ఎన్నియో 
ముచ్చట్లును వింటివి. ఓ గురువాయూరప్పా! 
నన్నుకూడా కటాక్షించి నేను తెలిపే 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 
36/12 

అక్రూరుతో నీవు ఆ రాత్రి ముచ్చట్లు 

నాడుతు అవ్విధి గడిపినావు, 
గోకులంబుననున్న గోపికలందరు 

తలచిరి అన్యధా తలొక రీతి, 
“'చంద్రభాగినియెడి చానతో నున్నావా!! 

“'చంద్రితో నున్నావా సంబరముగ!! 
“మిత్రవింద” తొ రేయి మెలకువ నున్నావొ!! 

రాధతో కులికావొ రాత్రినంత!! 


457 


86/10 
కం॥ స్యందనముడిగ్గి నీకున్‌ 
వందనములు జేయ కుశల ప్రశ్నల నతనిన్‌ 
పొందుగ అడుగుచు కౌగిలి 
నందించితివయ్య! గురువు అనిలపురీశా! 
ఓ గురువాయూరపా! అక్రూరుడు నందభవనమునకు 
దూరమునందే రధమును దిగి నిన్ను సమీపించి 
నమస్కరించెను. నీవు ఆ పరమభక్తుని లేవనెత్తి 
ఆనందముతో ఆలింగనము చేసికొనినావు. ఆ తరువాత 
క్షేమ సమాచారములనడిగి అతని చేయిపట్టుకొని 
బలరామునితో పాటు ఇంటిలోనికి తీసికొనిపోయావు. 
36/11 
చం॥। 
అనుపమమైన రీతి నువు ఆదరమిచ్చితివయ్య! గాందినీ 
యునకును, నందుడున్‌ అటుల ఒద్దికతో తను సత్మరించె, కం 
సుని పెనుయాగమున్‌ తెలిపె సూక్ష్మముగానది “రాజు” ఆజ్జనెన్‌, 
వెనుక మరిన్ని ముచ్చటలు వింటివి రామునితోటి, నీవునున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


456 


తే “ధూర్తుడింత జాగాయెను” దూరిరంత 
భక్తులేమన్ననూ నీకు బాధలేదు 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు అక్రూరునితో రాత్రి అంతయు 
ముచ్చట్లతో కాలము గడుపుచుండగా అక్కడ 
గోపికలంతా గోకులంలో తలా ఒక విధముగా 
తలపోయసాగిరి. నీవు చం[ద్రఅను గోవిక 
ఇంటనున్నావో!! లేక చంద్రభాగ అను దాని 
ఇంటనున్నావో!! లేక రాధ అనే వయ్యారి ఇంట్లో 
ఉన్నావో! మిత్రవిందతో రాత్రంతా మెలకువగా 
ఉన్నావేమో!! తెలియక గోపికలు ఈ ధూర్తుడు 
ఎందుకింత ఆలశ్యం చేస్తున్నాడు? అని మితిమీరిన 
(ప్రేమతో నిన్ను నిందించసాగిరి. ఈ విధంగా 
రకరకములైన భక్తులను రకరకములుగా 
అనుగ్రహించు గురువాయూరపా! నావ్యాధిని 
తొలగించి నన్ను రక్షింవుము. ఈ 
విష్ణుగాధనాలకింపుము తండీ! 


458 


37. మధురానగరయాత్ర 


చం॥ 

విని మధురాపురంబునకు వెన్నుడు పోవుచునున్నవార్త గో 
వనితలు అంతులేనిదగు బాధను జెందిరి యొక్కచోట జ 
వ్వనులును జేరి “ఎట్లు ఇది ప్రాప్తిలౌ నంచని గుండె బ్రద్దలై 
మనసుల బాధ చెప్పుకొని బావురు మంచని ఏడ్బ్చిరందరున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు మధురానగరమునకు 
వెళ్ళుచున్న వార్తను, విని గోపికలు చాల బాధపడిరి. 
వారంతా ఒకచోట గుమిగూడి “ఇది ఎట్లు 
జరిగింది?” అని ఒకరితో ఒకరు తమ మనసులలోని 
వేదన నంతయు చెప్పుకొని బావురుమని రోదించిరి. 
ఓ గురువాయూరప్పా! కమనీయమైన ఈ 
విష్ణుగాధనాలకింపుము తండీ! 


459 


37/3 

తే॥ రేయి తుది జామునందున బోయినావు 
స్వామి! అన్నతో తండ్రితో సఖులతోటి 
కలిసి మధురాపురిని జేర, కాని నీకు 
గోపికల బాధ తెలియును గోపికలకు 
బాధ ఉపశమింపగ జేయ పంపినావు 
నీదు మిత్రుని తెలుపంగ నీ హృదయము 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! రాత్రి చిట్టచివరి జామునందు నీవు నీ 
అన్న బలరామునితోను, తం(డి మరియు 
స్నేపాతులతో కలిని వమధురానగరమునకు 
బయలుదేరినావు. కాని నీకు నీ సభియలైన గోపికల 
వేదన తెలియును. కావున వారి ఆవేదన ఉపశమింప 
జేయుటకు నీ మిత్రుని ఒకనిని నీ హృదయమును 
గోపికలకు తెలుపుటకు వారి వద్దకు పంపితివి. 


461 


37/2 
i 
వెన్నుడు దక్క దిక్కెవరు? వేదనజెందెడి మమ్ము (ప్రేమగా 
మన్నన జూపు కృష్ణునిటు మమ్ములకాదని రాజధానికిన్‌ 
తన్నటుగాందినీసుతుడు తాకొనిపోయెను అయ్యయో! సఖీ! 
ఎన్నడు జూడమీ దురిత మెందుకు ఈ టబ్రతుకేడ్పిరెల్లరున్‌ 
సన్నుతి కొల్తునయ్య మనసా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓగురువాయూరప్పా! ఆ గోపబాలికలు ఈ విధముగా 
దుఃఖించసాగిరి. “కృష్ణుడు తప్ప మనకు దిక్కెవ్వరు? 
ఇతని కోసం దుఃఖించెడి మమ్ము ఎంతో ప్రేమతో 
మన్నించే వానిని మమ్ము కాదని 
మధురానగరమునకు ఈ అక్రూరుడు ఎట్లు గొని 
పోవును? అయ్యయ్యో! ఓ చెలియా! ఈ అన్యాయం 
ఎక్కడా చూడమే!! ఇక ఈ (బ్రతుకెందుకు?” 
అటువంటి నిన్ను ప్రార్థించుచు మనసారా ఈ 
కథనాలకింపమని అభ్యర్థించుచున్నాను. 


460 


నారాయణభట్టతిరి భాగవతమును నేను తెలుగు 
పద్యరూపంలో చెబుతున్నాను. ఓ గురువాయూరపా! 
ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


87/4 
“త్వరలో మీ జత గూడెద 


మురిపించెద సుఖజలధిని ఓర్చుడు” అని నీ 
సరియగు మిత్రుడు దెలిపెను 


గురు అనిలుని పురపునాధ! గోపెమ్మలతో 


“గోపకాంతలారా! నేను త్వరలోనే మీ దగ్గరకు 
వచ్చెదను. మీకు నాతో సమాగమము తప్పక 
జరుగును. మిమ్ములను తిరిగి శీభ్రంముగా 
ఆనందాబ్దిని ఓలలాడింతును” అని నీ మిత్రుని 
ద్వారా తెలిపి, గోపెమ్మలను ఓదార్చితివి. ఓ 
గురువాయూరప్పా! ఈ కథనాలకింపుము తండ్రీ! 


462 


37/5 


ఆ.వె॥ దుఃఖమాపలేక తోయజాక్షులు ఏడ్చి 


కనుమరుగు వరకును దీనలైరి 
వారి వీడుకోలు గురువాయుపురవిభో! 
అందుకొనుచు బోతివన్నతోటి 


ఓ గురువాయూరప్పా! నీవు మధురకు బయలు 
దేరుచున్నప్పుడు గోపికలు దుఃఖము ఆపుకొనలేక 
బిగ్గరగా రోదించిరి. వారు నిన్ను ప్రార్థించుచు 
చాలసేపు వరకు నీవు కనుమరుగయ్యేదాక నీవైపే 
చూచుచుండిరి. నీవు వారి వీడ్కోలు నందుకొనుచు 
(ప్రేమ పూర్వకంగా వారివైపే చూస్తూ రధముపై అన్న 
బలరామునితో (అక్రూరునితోనూ) బోతివి. 
37/6 


నీవెంట నందాది నీవారలందరు 
వచ్చుచుండిరి తాము బండగ్లపైన 

గోపీ మనస్సులు కూడ నీవెంబడి 
పోవుచుండినవయ్య అవిరళముగ 


463 


నారాయణ భట్టతిరులు సంస్కృతములో సంక్షిప్తముగా 
భాగవతమును రచించిరి. నా పురాకృత అదృష్టముచే 
నేను దానిని తెలుగు వ ద్యములలోనికి 
అనువదించుచున్నాను. ఓ గురువాయూరప్పా! దీనిని 
విని నన్ననుగ్రహింపుము తండ్రీ! 

37/7 
సంధ్య వార్చువేళాయెను సలుపగోరి 
గాందినీయుడు యమునలో కాలుపెట్టె 
కాంచెనా నదీ జలముల కమలనాభ! 


నిన్నదే సమయంబున కన్నులార 

చూచె రధముపై అన్నతో చోద్యమందె 
సర్వవ్యాపివి నీవను సత్యమెరిగి 
తానవాక్కయ్యె భక్తిలో తనను మరచె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ఆ అక్రూరుడు సంధ్యావందనాది 
కార్యములను ఆచరించుటకై యమునానదిలో 
మునుగగా అక్కడ నదీ జలములందు నీవు 


465 


బృందావనములోని వృక్షాలు మృగములున్‌ 
వెలవెలబోయెనీ వెనుక నిలిచి 

బృందావనముదాటి వెళ్ళగా చేరిరి 
యమునా తటంబును యదుకులేశ! 


భక్తులైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ (ప్రభూ! నీ వెంట నందగోపుడు మొదలైన 
గోపాలురు చాల బండ్లపై వచ్చుచుండిరి. గోపికల 
మనస్సులు కూడ నిన్నే అనుసరించుచుండెను. నీవు 
మధురకు పోవుచుండగా బృందావనములోని 
మృగములు, ఆ వనమందలి వృక్షములు సైతము 
ఎంతో వెల వెలబోయినవి. ఈ విధముగా 
బృందావనమును దాటి వెళ్ళి నీవు యమునా నదీ 
తీరమును చేరితివి. 


464 


కనిపించితివి. పిమ్మట అదె సమయమున రధము 
మీద కూడ నీవు కనిపించితివి. అందువలన అతడు 
ఆశ్చర్యముచే వివశుడయ్యెను. సర్వవ్యాపివైన నీవు 
ఈ రెండు చోట్ల కనిపించుటలో ఆశ్చర్యమేమున్నది? 
అక్రూరుడు భక్తి పారవశ్యంలో తనను తాను 
మరచిపోయాడు.ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 

87/8 
జలమున మునిగెను భక్తుడు 
సలిలంబున శంఖపద్మ చక్రాయుధుడౌ 


అలశేషశాయి విష్ణుని 
తిలకించెన్‌ గురుపురాధి దేవా! వినుమా 


తా॥ పరమపురుషా! గురువాయూరప్పా! అక్రూరుడు తిరిగి 


యమునానది యొక్క నీటిలో మునుగగా అతనికి 
సురసేవితుడైన శ్రీమన్నారాయణుడు, శంఖ చక్ర 
పద్మధరుడై ఆదిశేషునిపై పవ్వళించి యున్నట్లు నిన్ను 
చూచెను. ఓ దేవా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


466 


౩7/9 


కం॥ పరమానందంబున, ఆ 


వరభక్తుడు నిను నుతించి మరిమరి చూడన్‌ 
పరికించలేక పోయెను 
గురు అనిలపురీశ! నిన్ను కోరి భజించెన్‌ 


ఓ గురువాయూరప్పా! అప్పుడు ఆ అక్రూరుడు 
పరమానందమున మునిగి నిన్ను అనేక విధములుగా 
స్తుతించెను. తరువాత మరల మరల పరికించి 
చూడగా నీవు కనుపించక పోతివి. పులకించి అతడు 
తిరిగి నిన్ను కీర్తించెను. (నీ వద్దకు వచ్చెను) 


87/10 
“చల్లగా యమునా నదీ జలములుండె 
నేమొ అక్రూర! పులకలు ఏల కలిగె?” 
అనుచు పలుకరించితివిగా అతని నీవు 
హర్షపులకాంకితుండుగా అయిన అతను 


467 


38. మధురాపురిలో 
శ్రీకృష్ణుని లీలా విలాసములు 


మధ్యాహ్న వేళకు మధురానగరికిని 
చేరుకొంటిరి ప్రభూ! సేమముగనె 

నగర శివారున అగుపించె ఉద్యాన 
వనము సేదను దీర చనిరి మీరు 

భుజియించి పిమ్మట “పురి జూచుతలపుతో 
మిత్రులతో పాటు వెడలినావు 


నీగూర్చి విని జనుల్‌ నిన్నొక పరిగాంచ 
కౌాతూహలంబున కదలినారు 


వారి పుణ్యఫలము నిన్ను పట్టిలాగి 

నట్లు మధురానగరి జూడ నరిగినావు 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


469 


మారు మాటాడ లేకుండె మాట వినుచు, 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
భట్టతిరి కృతి వినిపింతు పద్యమందు 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


తా “యమునానది జలములు చాల చల్లగా నున్నవా? 


నీ శరీరము పులకరించినది అక్రూరా!” అని నీవు 
పలుకగా అక్రూరుడు ఆనందాతిశయముతో 
ఏమియు మాట్లాడలేకపోయెను. అట్టి అక్రూరునితో 
కలిని రధముపై చేరిన శ్రీకృమ్సుడైన 
గురువాయూరప్పా! నా వ్యాధిని నిర్మూలించి నన్ను 
రక్షింపుము. భట్టతిరి కృతిని తెలుగువద్యంగా 
ఆలకింపుము తండ్రీ! 


468 


ఓ (ప్రభూ! నీవు మధ్యాహ్నవేళకు మధురాపురమునకు 
చేరుకొని ఆ నగరము వెలువల గల ఒక 
ఉద్యానవనమున విశ్రాంతి తీసికొంటివి. అక్కడ 
భోజనము చేసిన పిమ్మట నగరమును చూడవలెనను 
తలంపుతో నీ స్నేహితులతో గూడి బయలుదేరితివి. 
ఆ నగరములోని పౌరులు చాలకాలమునుండి 
నీగురించి వినుచున్నందున వారు నీ దర్శనమునకై 
కుతూవాలవడుచాుండిరి. వారు చేని కొన్న 
పుణ్యఫలములు సంకెలల వలె నిన్ను లాగుచున్నట్లు 


నీవు మధురాపురి రాజమార్గమున ్రవేళించితివి. 
నారాయణభట్టతిరి సంస్కృతములో రచించిన 
భాగవతమును నేను తెలుగు పద్య కావ్యంగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! దీని నాలకించి 
నన్ననుగ్రహించుము తండ్రీ! 


470 


38/2 తా॥ ఓ ప్రభూ! నీవు మధురానగరమున సంచరించు 
ల్‌ A ALA 
౧|| అరుణిమలొలుకు 5 సురుచిర పదపద్మ చున్నప్పుడు అచటి స్రీలు నిన్ను దర్శించుటకై వచ్చిరి. 


అనురాగబద్ధలా అతివలెల్ల 

నీలోత్సలంబులు నీలాల కన్నులు 
నీమేని కాంతిలా నీలమాయె 

వారి వాంఛలు కూడ హరిచూపులవలెనె 
చంచలంబులు ప్రభూ! చపలములును 

మేలిమి హారాల మెరయు వక్షః స్థలి 
వలె మనోహారిణులా లలనలు 

వారి నిర్మలకాంతి దరహాస చందాన 
మధురంబు శ్రీకృష్ణ! సుధలు జిమ్ము 

నీ శిరోజంబుల నెమలిపింఛమువోలె 
వారి కేశములు సుందరములయ్య! 


మధురలో నిన్ను దర్శించ వచ్చినట్టి 

ప్త్రీల శోభను వర్ణించి చెప్పలేము 

భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


471 


88/3 
నీ దయా దృష్టిచే నెలతలు మధురలో 
అమిత ముదంబును అందుకొనిరి 
తహతహలాడుచు తరుణులు నినుజూచి 
పరమ సంతోషంబు బడసినారు 
మార్గమధ్యంబున మర్యాదలేనట్టి 
కంసుని రజకుని గాంచినావు 
చలువ వస్తంబులు చాకలి నడుగగా 
పోపొండు అని తిట్టె పాపి మిమ్ము 


వాని శిరసుపై చేతితో బాదినావు 

చచ్చి నీవల్ల పొందెను సద్గతులను 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


473 


వారి శోభ వర్ణనాతీతముగా నున్నది. ఎల్జిని 
కాంతులను విరజిమ్ము నీ పాదపద్మములపై ఆ 
అతివలు ఎనలేని అనురాగమును పొందిరి. నల్ల 
కలువల వంటి నీ కన్నులకాంతి నీలమేఘము యొక్క 
కాంతివలె నున్నది. వారి కోరికలు గూడ హరి 
చూపుల వలె అతి చంచలములై యున్నవి. 
మనస్సులను హరించునవిలా యుండెను. ఓ 
శ్రీకృష్ణా! నీ దరహాసము వలె వారియొక్క నిర్మలమైన 
కాంతి మధురమగు సుధలను విరజిమ్మునట్లుండెను. 
నీ శిరోజముల నలంకరించిన నెమలి ఫించమువలె 
వారి కేశములు కూడ చాల అందముగా నున్నవి. 
ఓ గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును 
తెలుగు పద్యకావ్యంగా వ్రాస్తున్న నన్ను దయజూచి 
చరితార్జుని చేసి దీనినాలకింపుము ప్రభూ! 


472 


ఓ ప్రభూ! నీ కటాక్ష వీక్షణములచే మధురానగరమున 
స్రీలకు అమితానందమును కలిగించితివి. వారు 
నిన్ను జూచుటకు వివశలై తవాతవాలాడి 
పరమానంద భరితలైరి. ఆ యతివలంతా ఆ 
విధముగా నీ కరుణను బొందిరి. మార్గమందు నీవు 
ఒక రజకుని గాంచితివి. వాడు కంసుని వస్త్రములను 
చలువ చేయువాడు. వానిని నీవు ఒక జత వస్త్రముల 
నడిగితివి. వాడు దురుసుగా పోరాపో! నీకు ఈ 
బట్టలు కావాలా అని నిందించాడు. అంతట నీవు 


వానిని నీ చేతితో అతని శిరస్సుపై కొట్టితివి. వెంటనే 
వాడు నీ చేతిలో మరణించి ముక్తిని పొందెను. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యములో ఆలకింపుము తండ్రీ! 


474 


38/4 

తే॥ సద్దుణుందైన ఒక్కడు సాలెవాడు 
ముదముతో నీకు వలువలు ముట్టజెప్పె 
పరమపద ప్రాప్తినిచ్చావు వానికీవు 
జీవి పుణ్యఫలపు తీరు ఎవరికెరుక? 
పూలమాలలు ఇచ్చిన పుణ్యుడొకడు 
నిన్ను స్తుతియించి పొందెను నిధులు సిరులు 
తాను లక్ష్మీపతే! భక్త తత్పరుండు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ లక్ష్మీపతీ! బుద్ధిమంతుడైన ఒక సాలెవాడు నీకు 
సంతోషముతో తగిన వస్త్రములను సమర్పించెను. 
నీవు అతనికి పరమపదమును అనుగ్రహించితివి. 
జీవుల పుణ్యఫలములెట్లుండునో ఎవరికి తెలియును? 
ఒక మాలలు అమ్మువాడు భక్తితో నీకు పూమాలలు 
పుష్పగుచ్చములను సమర్పించి నీ కరుణను 
పొందెను. నిన్ను స్తుతించిన అతనికి నీవు అతని 


475 


ఆమెను పట్టుకొని లేవనెత్తి ఆమె శరీరములోని 
వంకరలన్ని సవరించి ఆ యువతిని అద్భుతమైన 
సుందరిగా చేశావు. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకించి నన్ను అనుగ్రహింపుము ప్రభూ! 
38/6 
i 
కొందరు నీకు భక్తిమది గొల్చుచు ఇచ్చిరి పెక్కుకాన్మలన్‌ 
అందిన భాగ్యమేమొ నువు ఆ చిరుకాన్మలు స్వీకరించుచున్‌ 
డెందములోన స్థానమిడి దీర్చితి వింకను వారి భాగ్యముల్‌ 


చెందను నేను అట్టి వరశ్రేష్ణుల కోవను, రోగపీడితున్‌ 
ఇందుకె జాలి చూపి విను హేగురువాయుపురాధి నాయకా! 


తా॥ ఓ గురువాయూరపా! నీ దివ్య మహిమ తెలిసిన నీ 
భక్తులు కొందరు మార్గ మధ్యమున తమతమ 
శక్త్యనునారము ఎన్నో కానుకలనిచ్చిరి. 
తాంబూలమో, పండో, పుష్పమో వారి వారి భాగ్యము 
కొలది వారీయగా అది ఎంత చిరు కానుకైనా వారి 
భక్తి ననుసరించి నీవు స్వీకరించి వారి జన్మలను 


477 


కోరిక మేరకు సిరిసంపదలను, నీపైన అనన్య భక్తిని 
ప్రసాదించితివి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కావ్యమును తెలుగు వద్యరూవంలో విని 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 
38/5 
చం॥ 
వనరుహలోచనౌ పడతి భక్తినాసంగెను “అంగరాగములొ 
గొనకొని, నామధేయమది 'కుబ్జిట నీ అనురాగ లబ్ధిచే 
మనసునొసంగె నీకు నువు భామిని కమృత హస్తమిచ్చి ఆ 
తనువున వంకరల్‌ సవరి తన్విని సుందరి జేస్తివో ప్రభూ! 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! మార్గమధ్యమున తామరలవంటి 
కన్నులుగల ఒక (స్తీ నీకు వరమ భక్తితో 
అంగరాగములను సమర్పించినది. ఆమెపేరు 
'కుబ్దిట. నీవు ఆ కుబ్దకునీపై గొప్ప అనురాగము 
కలుగునట్లు చేసితివి. నీవును నీ అమృత హస్తముతో 


476 


ధన్యము అవునట్లు వారికి నీ మనస్సులో స్థానము 
కల్పించితివి. నేను అటువంటి అదృష్టవంతుల 
కోవలో చౌెందియుండను. అందుకే ఇలా 
వ్యాధిగ్రస్తుడనై బాధపడుతున్నాను. ఇందుకే నన్ను 
కనికరించి నేను తెలిపే నీ గాధను ఆలకించుము 
తండ్రీ! 


38/7 


నిన్ను ఆహ్వానించు నెలత “కుబ్ద”కు “సఖీ! 
మరియొకపరి నేను వత్త ననగ 

నీ నిరీక్షణలోన తాను వేచెను;నీవు 
నగర ద్వారముకేసి సాగినావు 

ఆ పురివాసులు అమిత ముదంబున 
కోలాహలము సల్పికొలిచినారు 

జనని దేవకి యొక్క స్తన్యముప్పొంగిన 
విధిని నీక్తీర్తియు వెల్లివిరిసె 


478 


తే భక్తుడైన నారాయణ భట్టతిరులు 


సంస్కృతించె భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబుజేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! తన ఇంటికి రమ్మని కోరిన కుబ్దతో 
“నేను నీవద్దకు ఒకనాడు తప్పక వచ్చెదను” అని 
నీవు ఆమెను అనునయించితివి. పిదప ఆమె 
నీకొరకు ఎంతో నిరీక్షించుచుండగా వెడలిపోతివి. 
క్రమముగా నీవు నగరద్వారమును దాటిలోనికి 
చేరితివి. నీరాకకై ఎదురు చూచుచున్నవారి ఆనంద 
కోలాహలములు ఆ నగరమును ప్రతిధ్వనింపచేసెను. 
నీ నగర ప్రవేశమునకు ముందే నీ రాకకై 
సంతోషముతో పులకిత గాతయై యున్న నీ 
మాతృమూర్తి దేవకీ దేవి యందు స్తన్యము 
పొంగారినట్లు నీ కీర్తి నగరమంతయు వ్యాపించినది. 
ఓ గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి 


479 


సౌందర్యమును నీ తేజస్సును జూచి ఆశ్చర్యపడి (తోవ 
నొసగుచుండిరి. ఇట్లు నీవు దనుశ్శాలను జేరి 
పుష్పములచే అర్చింపబడియున్న ధనుస్సును 
పట్టుకొనదలచితివి. విదవ భటులు నిన్ను 
వారించుచున్నంతలోనే నీవు దానిని గైకొని 
అల్లెత్రాటిని గట్టిగా లాగితివి. ఆ ధనుస్సు ఫెళ్ళుమని 
పెద్ద ధ్వనితో విరిగిపోయినది. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధనాలకింపుము తండీ! 


88/9 
ధనువు విరుగుటచే ధ్వనికల్లె కంసుని 
వధకుతూర్యధ్వని పలికినట్లు 
సురులెల్ల పులకించి జొక్కిరి ముదమున 
కంసుని వెన్నులో కలిగె వణుకు 
రక్షక భటులు నిన్‌ శిక్షింపజూడగా 
విరిగిన వింటిచే తరిమినావు 
వారి ఆక్రందనల్‌ పెరిగెను, కంసుని 
వణుకు రెట్టింపయ్యె భయము చేత 


481 


సంస్కృతములో రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్య కావ్యంగా జేయుచున్నాను. దీనిని విని 
నన్ను చరితార్జ్థుని జేయుము తండ్రీ! 


38/8 
లావు కోలాహలముతోటి రాచనగరు 
జేర రాజభటులు నీ శరీర శోభ 
తేజమును జూచి స్తబ్బులై దేవదేవ! 
నిన్‌ ధనుశ్ళాల బోకుండ నిలుపరైరి 
జేరి పుష్పార్చితా వింటినారి దొడిగి 
లాగినావయ్య! గట్టిగా సాగ ధనుసు 
ఫెళ్ళుమని పెద్ద ధ్వనితోటి విరిగిపోయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ దేవదేవా! మవోకోలావాలముతో నున్న 
మధురానగర మందలి రాచనగరును నీవు 
ప్రవేశించితివి. అచ్చటనున్న రాజభటులు నీ శరీర 


480 


దుష్ట శిక్షణ మొదలయ్యి తోయజాక్ష! 
కష్టములు దీరు సుఖియించ శిష్టులెల్ల 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ పద్మనయనా! నీవు చేసిన ఆ ధనుర్భంగము వలన 
కలిగిన గొప్ప ధ్వని మరునాడు జరుగబోవు కంస 
వధ అను మహోత్సవమునకు “నాందీ సూచకముగా 
చేయు “ఢంకా” ధ్వనిలా ఉన్నది. అందువలన 
దేవతలు హర్షముతో పులకించిరి. దానిచే కంసుని 
వెన్నులో వణుకు పుట్టెను. ఇంతలో రక్షక భటులు 
నిన్ను అడ్డుకొనిరి. విరిగిపోయిన ఆ ధనుస్సు రెండు 
ఖండములతో వారిని చావబాదితివి. ఆ రక్షక భటుల 
హాహాకారములు మిన్నుముట్టినవి. వాటిచే 
కంసునియొక్క చావు భయమురెట్టింపు అయ్యెను. 
ఇకపై దుష్టశిక్షణ జరిగి శిష్ట రక్షణ ఆరంభమగును. 
ఓ గురువాయూరప్పా! భట్టతిరి కృతిని తెలుగు 
పద్యరూపంలో విని నన్ననుగ్రహింపుము తండ్రీ! 


482 


38/10 
తా॥ వేదములచే కీర్తింపబడెడి ఓ మధుసూదనా! 


అందుచేత సజ్జనులు నిన్ను ప్రేమతో జూడగా 


సీ అందుచే సజ్జనుల్‌ అతిప్రేమ నినుజూడ 
వీక్షించిరి రిపులు భీతిచేత 

పడమటి సంధ్యాయె, బసచేరితివి నీవు 
మధుర శోభలు గాంచి మధు విరోధి 

శ్రీదామునిన్‌ గూడి చెప్పినీ విరహంబు 
“రాధ”కై తపియించి రగిలినావు 

కృష్ణావతారపు క్రీడయే దుష్టుల 


నిగ్రహించుట కదా!! నిగమవినుత! 


నిగ్రహించుచు అందుకే నిదురబోయి 
నావు, రక్షించి తగ్గించు నాదు వ్యాధి 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 


వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


483 


39. కంసవథ 


మరునాడు ప్రొద్దున మల్లయుద్ధంబని 
(మోగు నగారాల (మోత తెలిపె 
రాజులు మంచెల పైజేర, నందుడు 
భవనంబు ఒకదానిపైకి నెక్కె 
ఎత్తైన పీఠంబునెక్కెను కంసుండు 
దిక్కు భయముచేత తెలియకుండె 
బలరాముడున్‌ నీవు బాలురతో కూడి 
చేరుకొంటిరి రంగద్వారమందు 


'కువలయాపీడి మనుపేరు గొనిన యట్టి 
మదకరీంద్రంబు అడ్డమై ఎదుట నిలిచె 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


485 


దుర్దనులు భయముతో వీక్షించిరి. సాయంత్రముదాక 
మధురానగరమంతా తిరిగి ఆ నగర శోభలు 
తిలకించి చివరికి మీ బనయైంన 
నగరోద్యానవనమును చేరితివి. అచ్చట నీ 
ప్రియమిత్రుదైన శ్రీదామునితో రాధ విరహములో 
నీవనుభవించుచున్న బాధను తెలియజేసితివి. నీ ఆ 
కృష్ణావతార పరమార్ధమే దుష్ట శిక్షణ కదా! అందుచే 
జరుగబోవు కంసవధను తలచి నిన్ను నీవు 
నిిగపాంచుకొని నిదురించితివి. అట్టి ఓ 
గురువాయూరప్పా! నన్ను కనికరించి నా వ్యాధిని 
నిర్మూలింపుము. నారాయణ భట్టతిరి కావ్యమైన 
భాగవతమును నేను తెలుగు వద్యములుగా 
చెబుతున్నాను. నీవాలకించి నన్ననుగ్రహింపుము 
తండ్రీ! 


484 


తా॥ ఓ ప్రభూ! కంసుని ఆజ్ఞ మేరకు మరునాడు ప్రాతః 


కాలమున మల్లయుద్ద ప్రారంభసూచకముగా 
“నగారా” (మోగుచుండెను. రాజులందరును 
మంచెల పైనెక్కి కూర్చుని యుండిరి. నందుడు ఒక 
భవనము పైకెక్కి కూర్చుని యుండెను. కంసుడు ఎత్తైన 
పీఠమునెక్కి అసీనుడై యుండెను. అప్పుడు నీవూ 
బలరాముడు అలంకృతులై తోడి గోపబాలురతో 
గూడి రంగద్వారమునకు చేరుకొంటిరి. అక్కడ 
'కువలయా పీడము” అను ఒక మదగజము మీకు 


అడ్డముగా నిలిచియుందాను. నారాయణభట్టతిరి 
భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! దీని 
నాలకింపుము తండ్రీ! 


486 


89/2 
Gil 


మావటి వానితోటి నువు “ప్రక్కకు తోలుము పాపి! ఆ కరిన్‌ 
ఈవెటువంటి ధూర్తుడవు ఎందుకు చూడ” వనంచు తిట్టగా 
మావటి ఏన్లు నీ పయికి పంపెను నీవును ఒక్క దెబ్బతో 
చేవను జూపి కూల్చితివి, 'చిందును' వేయుచు “దాని కాయుచున్‌' 
ఈవును కాళ్ళదూరితివి, హేగురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! నీవు మావటి వానితో “ఓరి 
పాపిష్టివాడా! నీవు ఎంత ధూర్తుడవు? వెంటనే 
ఏనుగును ప్రక్కకు తోలుము. ఎందుకు చూసుకోవు?” 
అని నిందించితివి. ఆ మావటివాడు దానికి 
కోపముతో నీపైకి పురికొలిపెను. అదివేగముగా వచ్చి 
నిన్ను పట్టుకొన బోయెను. నీవు విలాసముగా 
తప్పుకొని దానికుంభస్థలము పై బలంగా ఒక్కదెబ్బ 
చేతితో చరిచావు తరువాత నీవు దాని కాళ్ళసందున 
దూరి దాన్ని తప్పించుకొని చిరునవ్వుతో బయటకు 
వచ్చితివి. 


487 


ముత్యములను (ముత్యములు అట్లా పెరికితే 
ఉంటాయని ప్రతీతి) పెరికి నీ మిత్రుని ద్వారా రాధకు 
బహుమతిగా పంపితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 
39/4 

కువలయా పీడమున్‌ నువు జంపి దంతముల్‌ 

పెరికి భుజములపై వేసికొనుచు 
బలరాముతో గూడి మల్లరంగము జేర 

నీ అందమును జూచి నిఖిలజనులు 


తండ్రి నందుడు నీదు ధన్యుండు ఒకరనె 
ధన్య యశోదని తల్లులనిరి 

గోపికల్‌ ధన్యలు కోమలాంగులు పల్క 
తేల్చి రందరు ఇట్లు దీటుగాను 


“నగరి మధుర వాసులము ఈ జగములందు 
వినుడు, ధన్యాతి ధన్యుల” మనిరి వారు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


489 


తే 


39/3 
కరికి చేరువగా యుండి దొరకవాయె 
మునులకే చిక్కినట్లుండి కానరావు 
కరిని భూమిపై పడవేసి మరల మరల 
దమ్ముపోయిన దాని దంతముల పెరికి 
మూల్గుచుండగ దంతపు మూలలందు 
మనెడి ముత్యాలు రాధకు పంపినావు 
నీదు మిత్రునితోడుగా నెనరు జూప 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


తా॥ ఓ ప్రభూ! నీవు మునీంద్రులకు సైతము అందినట్లే 


ఉండి అందవు. ఇక ఆ ఏనుగుకు దొరుకుతావా? 
దాన్ని ముప్పు తిప్పలు పెట్టి నేలపై పడవేసి 
చాలమారులు దానిని నీరసింపజేసి అది బతికి 
యుండగానే దాని దంతములను వాటి 
మూలములనుండి పెరికి వేసినావు. అంతేగాక ఆ 
దంతముల మూలములందున్న మంచి 


488 


తా॥ ఓ ప్రభూ! నీవు కువలయా పీడమును సంహరించి 


దాని దంతములను భుజములపై పెట్టుకొని 
బలరామునితో కలిసి మల్లరంగమున ప్రవేశించితివి. 
అప్పుడు జనులు నీయొక్క సుందరాంగములను 
జూచి మిక్కిలి సంతోషించిరి. వారిలో కొందరు, నిను 
కన్నతండ్రి నందుడు ధన్యుడనిరి; మరికొందరు ఆహా! 
ఈతని తల్లి యశోదా దేవి ఎంతధన్యురాలు 
ఇటువంటి అందగాని తల్లి అయినది అన్నారు. 
కొందరు కన్యామణులు ఆహా! ఈ గోపికలెంత 


ధన్యలు ఈ నల్లనయ్య చెలిమిని సంపాదించిరి 
అన్నారు. ఇదేదీకాదు మధురాపురి నివాసులమైన 
మనము నిజముగా ముల్లోకములలోను ధన్యాతి 
ధన్యులము. అని ఆ నగరవాసులు తేల్చి చెప్పారు. 
ఓ గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి 
భాగవతమును తెలుగు పద్యముగా ఆలకింపుము 
తండ్రీ! 


490 


39/5 
చం॥। 
ఘనుడవు ఆదిదేవుడవు కారణ జన్ముడవైన నీవు మా 
జనులలొ ఒక్కడై మెలగి జ్ఞానము నిస్తివి పుణ్యకోటి కిన్‌ 
మనముల పాపపంకిలము మాపుచు లీలలు జూపినావయా 
నిను స్మరియించి యెల్లపుడు నిన్‌ కొనియాడిరి ధన్యులందరున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు మధురానగరము రాగానే 
కొందరు నిన్ను సంతోషపరచి నీ కృపను పొందారు. 
కొందరు నిన్ను కించపరచి శిక్షించబడ్డారు. నీవు 
పరమాత్మవు, సచ్చిదానందస్వరూపుడవు, ఆది 
దేవుడవు, కారణ జన్ముడవు. నీవు సామాన్య 
గొల్లపిల్లవానివలె పెరిగి మాలో ఒకడివై తిరిగి మా 
మా పూర్వజన్మ సుకృతం కొద్దీ జ్ఞానము, 
సిరిసంపదలు, ప్రేమ ఇచ్చావు. మా పాప పంకిలం 
రూపుమాపావు. యశోదలాంటివారు నీవెన్ని లీలలు 


491 


బంధనము నీది విడలేడు బడుగు తాను 
బంధనము లెల్ల వీడుచు బడసె ముక్తి 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! కంసునియొక్క ఆజ్ఞననుసరించి వెంటనే 
మల్ల వీరుడైన చాణూరుడు నీపైనను, ముష్టికుడు నీ 
అన్న బలరాముని పైనను విజుచుకొనిపడిరి. అప్పుడు 
మీ మధ్య అతిభయంకరమైన ముష్టియుద్ధము 
జరిగినది. క్రిందపడవెయుట, లాగుట మొదలైన 
మల్లయుద్ధ ప్రక్రియలెన్నియో చేసితిరి. చాల విచిత్రమైన 
విషయమేమంటే చాణూరమల్లుడు చచ్చికూడ 
అసాధ్యమైనది సాధించాడు. నీ బంధనం 
విడివించుకోలేకపోయాడు. ( నీకుస్తీ పట్టు 
వదల్బుకోలేకపోయాడు) కాని బంధనాలన్నీ 
విడిపించుకొన్నాడు. (ముక్తిని సాధించాడు). ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి కృతిని తెలుగు పద్యంగా 
ఆలకింపుము తండ్రీ! 


493 


చూపినా అల్లరి కృష్ణుడే అనుకున్నారు. అక్రూరుని 
లాంటివారు సదా నిన్ను స్మరించి ధన్యులయ్యారు. 
ఓ గురువాయూరప్పా! నాలాంటి అతి సామాన్యుని 
అనంతమైన నీ కరుణజూపి నాద్వారా నీ గాధను 
వింటున్నావు. నా జీవితానికింతకన్నా ఏమి కావాలి 
తండ్రీ! 


39/6 
కంసుని ఆనచే ఘనుడు చాణూరుండు 
నీపైన బడె కడు నేర్పుజూపి 


ముష్టికుడెదురేగి ముష్టియుద్ధమునందు 
బలభద్రు పైబడె బలము జూపి 

ఘోరయుద్ధంబది జరిగెను మీమధ్య 
మల్లయుద్ధపు పెక్కు ప్రక్రియలతొ 

చాల విచిత్రంబు చాణూర మల్లుండు 
సాధించెనానాడు చచ్చికూడ 


492 


89/7 


సీ|| కోమలాంగులు వీరు క్రూరమల్లులు వారు 


ఇదియేటి యుద్ధంబు? ఇంకమనము 
చూడజాలము ఇది శుద్ధ అన్యాయంబు 
అని వెళ్ళసాగిరి జనులు మరలి 
ఇంతలో చాణూరు నెత్తి నేలకు కొట్టి 
మృతుని గావించావు అతి సులువుగ 
పిండి పిండిగకొట్టి పిడికిళ్ళ ముష్టికున్‌ 
బలరాముడటు జంపె ప్రతిఘటించి 


తే॥ వారు చచ్చుట జూచిన మల్లులంత 
పారిపోయిరి మతిబోయి (ప్రాణభీతి 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


తా॥ ఓ (ప్రభూ! మధురానగర ప్రజలు ఈ విధముగా 


అనుకొనసాగిరి. “ఈ కుమారులు సుకుమారులు. 


494 


ఈ మల్లులు కఠోరులు. పైగా మల్లయుద్ధమున 
విశారదులు. ఏ విధముగా సరితూగని వీరి మధ్య ఈ 
పోటీ చాల అన్యాయము దీనిని చూడజాలము” 
పిమ్మట వారు మరలిపోవుటకు సిద్ధపడు చుండగా 
చాణూర మల్లుని నీవు అతి సులువుగా లేవనెత్తి గిరగిరా 
త్రిప్పి నేలకు కొట్టి మృతుని గావించితివి. బలరాముడు 
ముష్టికుని పిండిపిండి గావించే పిడి గుద్దులతో 
సంహరించాడు. ఆ మల్లులట్టు మరణించుట జూచి 
భీతిల్లి తక్కిన మల్లులు పారిపోయారు. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరికృతి భాగవతమును 
తెలుగు పద్యముగా ఆలకింపుము తండ్రీ! 
39/8 

దుర్మతి కంసుండు తూర్యవాద్యంబులన్‌ 

ఆపించి కోపియె ఆనతిచ్చె 
వసుదేవు జంపగా, పనిచినిన్‌ గొనిపోయి 

“దూరాన” చంపగా తరిమె భటుల 


495 


భటులకానతిచ్చెను. అపుడు నీవు కోపించి ఆ 
దురాత్ముని పైకి పర్వత శిఖరముపై వాలు 
గరుత్మంతునివలె కంసుని మంచెపై లంఘించి 
తనచేత కరవాలమును త్రిప్పుచున్న కంసుని దగ్గరకు 
వెళ్ళి వీలు చూనుకొని వానిపై హఠాత్తుగా 
లంఘించితివి. ఓ గురువాయూరప్పా! నారాయణ 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యరూపంలో 
ఆలకింపుము తండ్రీ! 


89/9 
కంసుని కీళ్ళను గరపుచు నుగ్గుగా 
నేలపై వానిని కూలత్రోసి 
ఆతని మేనిపై అతి వేగముగ దూకి 
వాని జంపితివయ్య వాసుదేవ! 
సతతంబు కంసుండు స్మరియించుచున్‌ నిన్ను 
గడిపెను కడదాక కడు భయమున 
కాలనేమియె పుట్టి కంసుడై నీజేత 
సాయుజ్యమును పొందె చచ్చి అతడు 


497 


తే 


కుపితుడవైతివి కూళుని విని నీవు 
గిరిపైన వాలేటి గరుడుని వలె 
ఖడ్గంబు బూనిన కంసునిపై దూకి 
ఒక్కమాటున వాని ఒడిసిపట్టి 


వీలు లేకుండినను వాని నిలువరించి 
వానిపై దూకినావయ్య వాసుదేవ! 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


తా॥ ఓ ప్రభూ! కువలయాపీడ వధ, చాణూర ముష్టిక 


తే 


సంహారము జరిగిన తరువాత దుష్టబుద్దియైన 
కంసునకు ఏమి చేయవలెనో తోచలేదు. ఆ 
దురాత్ముడు తూర్యవాద్యములను నివారించి 
పూజ్యులైన వసుదేవుని, ఉగ్రసేనుని చంపుటకై 
పూనుకొనెను. అట్లే ఎటు జూచినా కనిపించు నిన్ను 
దూరముగా తీసికొనిపోయి చంపివేయమని తన 


496 


సంతసించిరి సురులెల్ల స్వర్గమందు 
పుష్పవృష్టిని కురిపించి రుర్విపైన 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ వాసుదేవా! నీవు కంసుని కీళ్ళను అన్నిటిని 
నుగ్గునుగ్గు చేసి, అతనిని భూమిపై పడవేసితివి. 
తరువాత నీవుఅతని శరీరముపై దుమికితివి. 
అప్పుడు దేవతలు సంతోషముతో పుష్పవర్షమును 
కురిపించిరి. నేనేమని చెప్పను స్వామీ! ఆ కంసుడు 
ఎల్లప్పుడు తన ప్రాణభీతిచే నిన్నే స్మరించుచు నీచేత 
మరణించినందున దుర్లభంబైన సాయుద్యమును 
పొందెను. ఓదేవా! రాక్షసుడైన కాలనేమి నీచేత 
సంహరించబడి ఈ జన్మంబున నీమామయై మరల 
నీచేత వాతుడ్దె ముక్తిని పొందెను. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరికృతియైన భాగవతమును 
పద్యముగా ఆలకింపుము తండ్రీ! 


498 


బీ 


39/10 


కంసుని సోదరుల్‌ కడతేర నీచేత 
మధురంత శాంతితో పరిఢవిల్లై 
దేవకీవసుదేవులో విభో! ఉప్పొంగి 
పోయిరి, యాదవుల్‌ పొంగిరంత 
ఉ(గ్రసేనుని నీవు యుర్వీపతిని జేసి 
రక్షకుడైతివి రాజ్యమునకు 
ఉద్ధవుడును నీకు ఉత్తమమిత్రుదై 


భక్తితో కొలిచెను మధురలోన 


నాదు వ్యాధిని తొలగించి నయమునిమ్ము 
భక్తుడైన నారాయణ భట్టతిరుల 
భాగవతమును జెప్పెద పద్యమందు 
వినుము గురువాయుపురనాధ! విష్ణుగాధ. 


499 


4౦. ఉద్ధవుని దౌత్యము 


సర్వజ్ఞుడవు కాని సాందీపనికి నీవు 
శిష్యుండవైతివి శిక్షకొరకు 

అరువది నాలుగు గురుతర విద్యలన్‌ 
దిట్లవెనా వన్నిదినములందు 

బ= 

మృతుడైన గురుపుత్రు బ్రతికించినావయ్య 
యమలోకమందుండనతని తెచ్చి 

పంచజనాసురున్‌ పరిమార్చి ఆతని 


పాంచజన్యంబును బడసినావు 


దాని పూరించుచున్‌ నీవు వెను దిరుగుచు 
మధుర జేరావు జనులెల్ల పరవశించ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


501 


తా॥ ఓ (ప్రభూ! కంసుని ఎనమండుగురు సోదరులు నీచేత 


మరణించిరి. ఆ విధముగా మధురానగరమున 
శాంతి నెలకొల్పితివి. తరువాత నీ తల్లిదండ్రులైన 
దేవకీ వనుదేవుల దగ్గరకుపోయి వారికి 
నమస్మరించితివి. యాదవులందరికీ సంతోషమును 
కలిగించితివి. కంసుని తండ్రిమైన ఉగ్రసేనుని 
రాజుగా చేసి నీవు రక్షకునిగా ప్రజలకు సౌఖ్యమును 
కల్పించితివి. బృహస్పతియొక్క శిష్యుడైన ఉద్ధవుని 
నీ స్నేహితునిగా స్వీకరించి నీకు పరమభక్తుడైన 
అతనిని కరుణించితివి. అట్టి నీవు కృపజూపి నా 
వ్యాధిని నిర్మూలించి నన్నను[గ్రపాంపుము. 
నారాయణ, భట్టతిరులు రచించిన భాగవతమును 
నేను తెలుగు పద్య కృతిగా వినిపించుచున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీని నాలకించి నన్ను చరితార్జుని 
చేయుము తండ్రీ! 


500 


ఓ (ప్రభూ! నీవు సర్వజ్ఞడవు. కాని, లోక 
మర్యాదననుసరించి సాందీపని మహర్షికి శిష్యునిగా 
నీ అన్నతో కలిసి విద్యనభ్యసించుటకు చేరితివి. 
అచ్చట అరవై నాలుగు కళలను అన్నియేదినములలో 
నేర్చితివి. విద్యానంతరము గురుదక్షిణగా 
చనిపోయిన తనపుత్రుని కోరిన గురువు కోరిక 
మేరకు యమలోకమునుండి యముని నాజ్ఞాపించి 
గురుపుత్రునికి మరల (బతుకు నిప్పించితివి. 
పంచజనుడను రాక్షసుడు మదించి యుండగా వానిని 


సంహరించి అతనివద్దనున్న పాంచజన్యము అను 
శంఖమును గైకొంటివి. దానిని పూరించుచు 
మధురానగరము తిరిగి చేరుకొంటివి. ఓ 


గంరువాయూరప్పా! నారాయణ బట్టతిరి 
భాగవతమును తెలుగు పద్యకృతిగా విని నన్ను 
అనుగ్రహింపుము తండ్రీ! 


502 


40/2 
చం 


నిను స్మరియించుచున్‌ తనరు నిత్యము గోపికలెల్ల ప్రేమలో 
మనముల వేదనన్‌ వివశమానినులైరి దయామయుండవై 
గొనకొని ఉద్ధవున్‌ వెడలి గోపికలందరి ప్రేమ తత్త్వమున్‌ 
అనుపమ భక్తి భావనల ఆరగ్రత నేర్వగ పంపినావయా 

వినుగురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! గోకులమునందు గోపికలు 
నిత్యమూ నిన్ను స్మరింపుచు పేమ భావముచే 
మనస్సులు కలత చెంది వివశులైన అంగనలైరి. 
నీవు దయాసాగరుడవైనందున నీ ప్రియమిత్రుదైన 
ఉద్భవుని గోకులమునకు పోయి 
సమస్తలోకములందునను కనిపించనిదైన గోపికల 
యొక్క (ప్రమ తత్త్వమును వారి అనన్యభక్తి 
భావనలయొక్క ఆగర్హతను తెలునుకొనమని 
పురమాయించి పంపితివి. ఓ గురువాయూరప్పా 
ఈ విష్ణుగాధనాలకింపుము తండీ! 


503 


40/4 
si 
నీవలె వేషమున్‌ నగలు నీరజనాభీ! ధరించె ఉద్ధవుం 
డావనితల్‌ ప్రియంబలర ఆర్తిని జూపుచు నీదులీలల్‌న 
భావనలన్‌ స్మరింపుచును మాటలు సైతము రాకయుందనీ 
సేవకుడూరటన్‌ గొలుప చెప్పిరి గద్గద నిస్వనంబులన్‌ 
ఆవలవారి వేదనల నన్నిటినోగురువాయునాయకా! 


తా॥ ఓ పద్మనాభా! ఉద్గవుడు నీవలెనే వేషమును 
భూషణములను ధరించియుండెను. అతనిని 
జూచినీవు గోకులమున చేసిన నీ లీలలను వారు 
ఆలోచనలలో స్మరించుచు ప్రేమగా ఆర్తిని జూపుచు 
ఎంతో సేపటిదాకా మాట్లాడలేకపోయిరి. ఐనను 
ఉద్ధవుడు మంచితనముతో వారిని సముదాయించగా 
ఊరడిల్లి స్వవరభోదం మరచి ఆపైన తమ 
ఆవేదనలన్నింటిని గద్దద స్వరంతో తెలుపుకొనిరి. 
ఓ గురువాయూరప్పా! వాటి నాలకింపుము ప్రభూ! 


505 


40/3 
సంధ్యవేళకు రేపల్లె చనెను అతడు 
అచట నందయశోదల నరసి నీదు 
విషయముల చెవికింపుగా వెల్లడించె 
లలనలున్‌ వేకువనె వాని రధము గాంచి 
మరల అక్రూరుడొచ్చెనో!! భయమునంది 
సత్యమెరుగుచు ఉద్ధవున్‌ జతకలిసిరి 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! ఉద్ధవుడు సాయంకాలము 


వరకు పయనించి నీ మహిమను తెలుపుచున్న 
గోకులమునకు చేరెను. అచ్చట యశోదను నందుని 
కలిసి నీ సమాచారమును తెలుపుచు వారికి 
ఆనందమును కలిగించెను. [ప్రాతఃకాలమున 
గోపాంగనలు ఉద్ధవుని రధమును జూచి మరల 
అక్రూరుడు వచ్చెనేమోనని శంకించి భయపడిరి. 
కాని నిజముగా నీ అనుచరుడు వచ్చెనని తెలుసుకొని 
ఆనంద పరవశులైరి. తరువాత అతని వద్దకు వచ్చిరి. 
భట్టతిరి భాగవతమును తెనిగించుచున్నాను. 


తన తల్లిదండ్రుల ఆనంద పరచంగ 
శ్రీకృష్ణుడంపెనా? చెప్పవయ్య! 
మధురానగరిలోన మదవతులందరిన్‌ 
సుఖ పెట్టుచుందెనా? సొక్కుదీర 
! నాధ! శ్రీకృష్ణ! ఆదుకో మమ్మింక 
ప్రియతమా! సైప మీ విరహబాధ 
అమృతంబు వంటి నీ ఆలింగనము నిమ్ము 
చుంబింపు మొకసారి చోర్రేష్ట! 


కపట మొలుకు నీ మాటలు ఎపుడు గాని 
మరువజాలము ఓ ప్రియా! కరుణగొనుము 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ మహాశయా ఉద్ధవా! నిర్ణయుడైన శ్రీకృష్ణుడు తన 
తల్ల్పిదం[డ్రులైన యశోదా నందులను 
సంతోషపెట్టుటకు నిన్ను ఇచటకు పంపించెనా 


506 


చెప్పవయ్యా! మధురానగరములోని మదవతులకు 
సుఖమునిచ్చుచున్నాడా? హా! నాధా! శ్రీకృష్ణా! నీవు 
ఎట్రైనను మమ్ము రక్షింపుము. ప్రియతమా! 
అమృత మువంటి నీయొక్క ఆలింగనమును 
ముద్దులను ప్రసాదింపుము. ఓ మాయలమారి 
దొంగా! నీకొంటె చేష్టలను చిలిపి మాటలను 
మరువజాలకున్నాము. ఓ ప్రియా! మాపై 
దయజూపుము” ఈ విధముగా ఆక్రోసించు ఆ 
గోవీవల్లబా! గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 
40/6 

త్రిభువన మన్మధా! శుభకరా! శ్రీకృష్ణ! 

కరుణా సముద్రుడా! పరమపురుష! 
రాసలీలప్పుడు రమ్యమౌ కదలిక 

లెల్ల స్త్‌ రూపునకిచ్చె సొంపు 
చూడముచ్చట గొబ్బె విడిన కేశపు శిఖ 

మెరిసెడి ముత్యాలు కురిసె చెమట 


507 


(ప్రమ పరవశలైన గోపికలు నీ కొజకు విలపించుచు 
నిన్ను స్మరించిరి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కృతిని తెలుగు వద్యరూవ ౦లో ఆలకించి 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 
40/7 
చం॥। 
వనితలు తప్పుచున్‌ వశము బాధను తెల్పగ ఉద్ధవుండు ఆ 
వనితలకెల్ల తత్త్వమును బాగుగ బోధనజేసి నీ మతిన్‌ 
వినిచి, యధాస్టితిన్‌ నిలిపె;వేదన తీరిన గోపభామినుల్‌ 


నిను స్మరియించుచున్‌ బడయ నెమ్మది ఉద్ధవుడుండె స్వస్థతన్‌ 
వినుగురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! ఈ విధముగా వివశలై యున్న 
గోపికలను ఉద్ధవుడు తత్త్వ జ్ఞానముతో నీ సందేశమును 
వినిపించుచు వారిని యధాస్థితికి తెచ్చి నిలబిట్టెను. 
అట్లే నిన్ను ఎల్లప్పుడు తలచుకొనుచు తన్మయులై 
యున్న గోపికలతో నీకు సంబంధించిన సరసమైన 
వృత్తాంతముల నెరింగించుచు ఉద్ధవుడు హాయిగా 


509 


అపుడు నీ అందాలు అత్యద్భుతము ప్రియా! 
అక్కున జేర్చుము ఒక్కసారి 


ప్రేమ పరవశలై వారు వెక్కి ఏడ్చి 

నిన్ను స్మరియించిరా గోపకన్నెలంత 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


“ఓ త్రిభువన మన్మధా! శుభకరా! శ్రీకృష్ణా! 
కరుణాసాగరా! వరమవురుషా! రానలీలా 
సమయమున చక్కని కదలికలతో నీ స్వరూపము 
మధురముగా నుండెను. చెదరిన నీ కేశపాశములు 
చూడముచ్చట గొలుపుచుండెను. నీ తనువుపై 
ఏర్పడిన స్వేదబిందువులు ఆణిముత్యముల వలె 
మెజయుచుండెను. అప్పటి నీ అందచందములు 
అత్యద్భుతములు. అట్టి నీ సుందర శరీరమును ఒక్క 
మాటు అక్కున చేర్చుకొననిమ్ము” ఈ విధముగా 


508 


కొన్ని దినములచ్చటనే యుండెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


40/8 
నిరతంబు పనులలో నీ లీలల స్మరించి 
పాడుచుండిరి గోపభామలెల్ల 
మాటలాడెడి వేళ మరిమరీ నీగూర్చి 
ముచ్చటించిరి గోపముదితలెల్ల 
స్వప్నంబులోనైన పలవరించుచు నీదు 
చేష్టలన్‌ తలచిరా చెలియలెల్ల 
గోకులంబంతయు నీ కథలతొ నిండి 
పోయెను పులకించ పొలతులెల్ల 


ఉద్ధవుడు కృష్ణభక్తిలో ఉండిపోయె 
అక్కజముతోటి నిండెను అతని మనసు 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


510 


తా॥ ఓ (ప్రభూ! గోకులమందున్న స్త్రీలు తమ ఇంటి 


పనులు చేసికొనుచు నిరంతరము నీ లీలలనే 
గానము చేయుచుండిరి. ఒకరితో ఒకరు 


మాటలాడుకొనునప్పుడు నీ విషయములనే 
ప్రస్తావించుకొనుచుండిరి. స్వప్నములలో కూడ నీ 
సంగతులనే కలవరించు చుండిరి. వారి చేష్టలన్నియు 
దాదాపు నీ లీలలతోనే నిండిపోయెడివి. ఈ 
విధముగా గోకులమందు నవముస్తము 


శ్రీకనవమయవుగుట గమనించి ఉదృవుడు 
ఆశ్చర్యపరవశుడైపోయెను, అతని మనసు నీ భక్తితో 
నిండిపోయెను. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కృతిని తెలుగు పద్యగాధగా విని నన్ను చరితార్జుని 
చేయుము తండ్రీ! 


511 


40/10 


తే॥ నేను త్వరలోనె గోకులమునకు వత్తు, 


పనుల యొత్తిడివల్ల ఓ భామలార! 

మీ దరికి నేను రాలేను, విరహమందు 
స్మరణమెండగు తరుగును బాధకూడ 
త్వరగ (బ్రహ్మానుభవ ప్రాప్తి దక్కుమీకు 

నా వియోగ సంయోగంబులవు సమముగా” 
పూని సందేశమును ఉద్ధవుండు జెప్పె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఇది శ్రీకృష్ణుని సందేశము. “నేను త్వరలోనే 
గోకులమునకు వచ్చెదను. పనుల ఒత్తిడివల్ల ఇప్పుడు 
రాలేకపోతున్నాను. కాని ఈ వియోగంలోని 
విరహములో కూడ ఎంతో సుఖం ఉంది సుమా! 


మనము మన ప్రియులను స్మరించుకొనినప్పుడు 
బాధ తగ్గిపోతుంది. అతి త్వరలోనే మీకు తప్పక 
బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు నా 
సంయోగ వియోగములు రెండును సమానముగా 


513 


40/9 
si 
రాధకు ఇష్టమియ్యదియె రాధ ఇదే విధి మాటలాడునా 
రాధను బోలి నీవును పరాకును మౌనము దాల్తువేల? ఈ 
మాధవుచిత్తమీవెరిగి మాటలు మానకు ఉద్ధవా! సఖా! 
బాధను చెప్పె కృష్ణుడిటుభామరొ! పొందుము స్వాంతనంబు, ఓ 
మాధవ! నాదుబాధ వినుమా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గోపభామవైన రాధాదేవీ! నీగూర్చి శ్రీకృష్ణుడు నాతో 
ఇట్లనెను. “ఉద్ధవా! నా ప్రియమిత్రమా! ఇది నారాధకు 
చాల ఇష్టము. నా ప్రియురాలైన రాధ ఈ విధముగా 
మాట్లాడుతుంది. నా రాధవలె నీవును పరాకుగా 
మౌనముగా ఉండెదవేల? ఈ కృష్ణుని మనస్సు 
నీవెరుగవా?” కనుక నువ్వు స్వాంతన మొందుము. 
ఈ విధముగా కృష్ణుని విరహ బాధను రాధాదేవికి 
చెప్పి ఆమెను సంతోషపరచెను. ఓ మాధవా! నా 
ఆవేదనకూడ ఆలకింపరాదా? గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


512 


నుండును” ఈ విధముగా చెప్పి ఉద్ధవుడు గోపిక 
బాధనుపశమింప జేసెను. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


40/11 
గోపాంగనలకున్న గొప్ప భక్తిని భువిన్‌ 
కనివిని ఎజుగము కమలనాభ! 

ఏ శాస్ర జ్ఞానంబు ఏతపఃఫలమిచ్చు 
ఇంతటి లబ్ధిని ఎవరికైన 
ఎంతగా మొక్కినా ఇంతుల, సరిపోదు 


యోచించె నా రీతి ఉద్ధవుండు 
మధుర చేరిన వాని భక్తి విహ్వలతను 
కని తన్మయుడవైతి వనఘ! నీవు 


నాదు వ్యాధిని అణగించి నయము నిమ్ము 
భక్తుడైన నారాయణ భట్టతిరుల 
భాగవతమును చెప్పెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


514 


తా॥ ఓ కమలనాభా! “గోపికలలో గల భక్తి తత్పరత 
ప్రపంచమున కనివిని యెజుగనట్టిది. ఇది శాస్త్ర 
జ్ఞానమువలన గాని తవఃభలముగా గాని 
లభించునది కాదు. పరమ భక్తురాం[దైన ఈ 
గోపికలకు ఎంత ప్రణమిల్లి నను తక్కువే అగును” 
అని ఉద్ధవుడు. మరి మరీ అనుకొనుచు మధురకు 
చేరుకొనెను. ఆ ఉద్ధవుని భక్తి తత్పరతను జూచి ఓ 
అనవూ! నీవు కూడ తన్మయుడ వైతివి. ఓ 
గురువాయూరప్పా! నీవు నా వ్యాధిని రూపుమాపి 
నన్నను(గ్రపాంమము. నారాయణబొట్టతిరి 
సంస్కృతములో రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్య కావ్యంగా చెబుతున్నాను. దీని 
నాలకించి నన్ను ధన్యుని చేయుము తండ్రీ! 


515 


(శృంగార నాయిక) వలె అయ్యెడిది. నీకోసం ఎదురు 
తెన్నులు చూచి నీవే తన సర్వస్వమనుకొన్నది. ఆమె 
గృహమునకు నీవు, ఉద్ధవునితో గూడి చేరితివి. 
నారాయణ భట్టతిరి భాగవతమును తెలుగు పద్యంగా 
చెబుతున్నాను. ఓ గురువాయూరపా! దీని నాలకించి 
నన్ను ధన్యుని చేయుము తండ్రీ! 
41/2 
చం॥। 
గొనకొని నీవు బోవగనె కుబ్జ ముదంబున కోర్కె తీరెనం 
చని నిను స్వాగతించి మనసంతయు సంబరహేల దేలగా 
ఘనముగ ఆదరించె నిను కల్మికి సంతసమిచ్చినావయా 
వినుగురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు కుబ్బ ఇంటికి పూనుకొని 
వెళ్ళుట వలన ఆవా యొక్క చిరకాలవాంఛ 
నెరవేరినది. అందుకని ఆమె నిన్ను చూడగానే తన 
వాదయం ఆనందముతో ఉప్పొంగినది. 
సంబరములో హేలగా తేలిపోవుచున్న ఆమె నీకు 


517 


41. జరాసంధాదులతో యుద్ధము- 
ముచికుందుని అనుగ్రహించుట 


తే “వత్తు మీ ఇంటి కొకనాడు” మాటనీయ 
కుబ్ద వేచి యుండెను నిన్ను కొలిచి మదిని 
నీదు రాకయే ఉత్సవమదియె భాగ్య 
మనుచు 'వాసవసజ్ఞికి అయ్యెనామె 
ఎదురు తెన్నులు చూచెను తుదకు నీవు 
ఉద్ధవుని తోటి బోతివా ఉవిదజూడ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ ప్రభూ! “మీ ఇంటికి నేను ఒకనాడు తప్పక 
వచ్చాదను” అని కుబ్దకు నీవు మాట ఇచ్చి 
యున్నందున ఆమె నిన్ను ఆరాధిస్తూ నీ రాక కొరకు 
అదే ఉత్సవము, అదే గొప్ప భాగ్యమనునట్లు వేచి 
యుండెను. నీ కొరకు ఆమె నిత్యమూ 'వాసవ సజ్జిక 


516 


ఘనమైన ఆదర సత్మారములనొసంగాను. అట్టి 
నుందరికి నీవును నంతోవమిచ్చితివి. ఓ 
గంరువాయూరప్పా! రమ్యమైన ఈ 
విష్ణుగాధనాలకింపుము తండీ! 
41/83 
i 
ఏ వరమైన కోరుమని ఇంతిని నీవడు గంగ మూర్ధతన్‌ 
ఆవిడ కోరె యొక్కపరి అద్భుత సౌఖ్యము సంగమంబునన్‌ 
పావనమైన “ముక్తి” నిను భామిని కోరదు కోరుమన్ననున్‌ 


ఏ విధి నీదు మాయి తరియింపగ సాధ్యము? నందనందనా! 
మావశమౌనె దేవ! వినుమా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ నందనందనా! ఏదైననొక వరము కోరుకొనుమని 

నీవా కుబ్దను అడిగితివి. అందుకు మూర్చురాలైన 

ఆమె మిల నీతో ఒకమారు శారీరక సుఖము 

కావలెనని అర్ధించినది. కోరుకోమంటే పుణ్యప్రదమైన 

సాయుజ్యముక్తిని గాని కనీసం సామీష్యముక్తినైనా 

పరమాత్మని కోరుకోవచ్చుకదా! నీమాయవల్ల 
518 


ఆడించబడే మానవులం ప్రభూ! దానిని దాటుట 
సాధ్యమా? మావల్ల అయ్యేపనియేనా? దేవా! 
గంరువాయూరప్పా! నన్నను[గ్రపాంచి ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


41/4 
కుబ్జ కోరిక దీర్చగ కూడి రతిని 
పుత్రునొక్కని ఇచ్చావు పొలతికీవు 
అతడె “ఉపశ్లోకు'డనబడె ఆతడున్ను 
నారదుని శిష్యుడై నేర్చె నాణ్యమైన 
విద్య 'సాత్వత తంత్రమ్ము' వినుతికెక్కె 
గొప్ప విజ్ఞాన ఖనియని చెప్పబడెను 
భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు ఆ కుబ్దకు ఆమె కోరిక తీర్చి భౌతిక 
సుఖమును ప్రసాదించితివి. ఆ విధముగా నీవామెకు 


519 


కుటిల ధృతరాష్టు (ప్రేమను గూర్చి వినుచు 

సర్వ మక్రూరుడున్‌ చెప్పె సవివరముగ 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుముగురువాయుపుర విభో! విష్ణుగాధ. 

ఓ పద్మాక్షా! ఆ తరువాత నీవు ఉద్దవునితోను, అన్న 
బలరామునితోను కలిని అక్రూరుని యొక్క 
మందిరమునకు బోతివి. అప్పుడు అక్రూరుడు 
చాలనంతోషించి అనేక విధములుగా 
నిన్నుగౌరవించెను. అనేక రీతుల నిన్ను స్తుతించెను. 


తరువాత నీవు అడక్రూరుని వీడ్మొని 
హనస్తినాపురమునకు పంపితివి. పాండురాజు 
మరణానంతరము వనములలో బ్రతుకు గడిపి తిరిగి 
వచ్చిన పాండవుల వృత్తాంతము తెలిసికొంటి వి. 
ధృతరాషుని కుటిలత్వము సర్వము అక్రూరుడు 
తెలిసికొని సమాచారమంతయు నీకెరింగించెను. ఓ 


గంరువాయూరప్పా! బట్టతిరి కృతిరైైన 
భాగవతమును తెలుగు వద్యములలో విని 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


521 


ఒక వు[తుని వ్రసాదించితివి. అతనిసేరు 
ఉపశ్లోకుడు. అతడు నారదమహర్షి శిష్యుడై 
“పాంచరాత్రిమను పేరుగల సాత్వత తంత్రమును 
పొందెను. అతడు గొవ్ప విజ్ఞాన ఖనిరైం 
పేరుపొందెను. నారాయణ భట్టతిరి కృతియైన 
భాగవతమును తెలుగు పద్యముగా చెబుతున్నాను. 
ఓ  గురువాయూరప్పా! దీనినాలకించి 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 
41/5 

అన్న ఉద్ధవులతో అక్రూరువద్దకు 

పోతివి ఆతండు పులకరించ 
ఎన్నియో తెరగుల మన్నన నీకిచ్చి 

నిన్ను స్తుతించెను నీరజాక్ష! 
అతనిని వీడ్కొని హస్తినకంపావు 

మరణించుటంజేసి పాండురాజు 
వనముల బ్రతుకీడ్చి పాండవుల్‌ హస్తిన 

కొచ్చుట వింటివి ఉపశమించ 


520 


41/6 


అల్లుడౌ కంసుండు ఆ జరాసంధుని 
కత్యంత ఆప్తండు అందుచేత 
కంసుని చావుకి కసితోటి ఆతండు 
మధుర ముట్టడి జేసె పగను బూని 
అతని దిర్వదిమూడు అక్షౌహిణుల సేన 
బలరాముతో గూడి వానిపైన 
స్వర్గలోకమునుండి వచ్చిన రధముల 
తోడుగా నీవరి తోటి పోర 


ఆ జరాసంధు సైన్యంబు అంతమయ్యె 
దిక్కుతోచక తను వెనుదిరిగిపోయె 

భట్టతిరి కృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


522 


తా॥ ఓ ప్రభూ! కంసుడు జరాసంధుని యొక్క ప్రియమైన 


అల్లుడు తన అల్లుని చంవినాడన్న కనితో 
జరాసంధుడు పగబట్టి ఇరువది మూడు అక్షౌహిణుల 
సేనతో మధురపై దండెత్తాడు. ఆ నగరాన్ని 
ముట్టడించాడు. అప్పుడు న్వర్శమునుంచి 
రధములసేన చేదోడు వాదోడుగా రాగా 
బలరామునితో గూడి నీవు జరానంధునితో 
యుద్ధముచేసి ఆ జరాసంధుని సైన్యమునంతయు 
తందముట్టించితివి. నారాయుణ భట్ట తిరి 
భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. ఓగురువాయూరప్పా! ఈ విష్ణుగాధ 
నాలకించి నన్ను కటాక్షింపుము తండ్రీ! 


523 


ఓ ప్రభూ! జరాసంధుడు బలాధ్యులలోకెల్ల బలాధ్యుడు. 
అంతటివానిని బలరాముడు తన సైన్య సహకారముతో 
బంధించెను. అతడట్లు చేజిక్కినను నీవతనిని 
సంహరింపక విడిచిపుచ్చితివి. అతడు మరల 
అనేకమంది దుష్టరాజన్యులతో కలిని నీపై 
దండెత్తుననియు ఆ విధముగా మరింత మంది 
సంహరింపబడి భూభారము తగ్గునని నీపథకము అయి 
ఉంటుంది. వాస్తవముగా ఆ కాలములో మదించిన 
దిగ్గజములను పొందిన అనేకమంది రాజులను సామ, 
దాన, భేద, దండోపాయములతో జరాసంధుడు తన 
చెప్పుచేతలలో ఉంచుకొనెను. వారందరినీ ఒక్కొక్షరిపై 
దండెత్తి సంహరించుటకంటె ఇట్లు జరాసంధునిద్వారా 
రప్పించి మూకుమ్మడిగా చంపుటయే నీ లక్ష్యము. 
నిజమునకు జరాసంధుని మించిన బలశాలి ఎవ్వడు? 
వాడు నీచే జిక్కిన నీకు చంపుటెంతపని? ఓ 
గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి భాగవతమును 


తెలుగు పద్యంగా చెప్పే మహద్భాగ్యాన్నిస్తున్న నీకు 
నా పాదాభివందనములు తండ్రీ! 


525 


oll 


41/7 


ప్రభు! జరాసంధుని బలముల నిర్దించి 
బలభద్రుడాతని బట్టి తెచ్చె 

చేజిక్కు శత్రువున్‌ త్యజియించితివి నీవు 
వానిజంపట నీకు పనియెకాదు 

వానికి తొత్తులౌ వసుధేశులను జంపి 
భూభారమును బాపపూనినావు 

దిగ్గజంబులుగల దేశాధినాధులన్‌ 
ఒకచోట చంపుటే ఉత్తమంబు 


ఆ జరాసంధు మించిన అరి ఎవండు? 
వానినిర్జించుటొక పని కానెకాదు 

భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


524 


41/8 


తోటి రాజుల (పేరణన్‌ తోయజాక్ష! 

తాన్‌ జరాసంధుడవ్విధి దండయాత్ర 
పదియు నేడు మారులు జేసె వదలకుండ 
మూడు వందల తొంబది కూడ నొకటి 
అన్ని అక్షౌహిణుల సేన అంతమయ్యె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! జరాసంధుడు ఒకసారి ఓడిపోయినప్పటికీ 
తోటిరాజుల ప్రేరణతో నీతో యుద్ధము చేయదలచి 
తరువాత పదునారు పర్యాయములు నీతో 
యుద్ధమునకు దిగెను. విష్ణుదేవుడవైన ఓ 
గురువాయూరప్పా! ఈ వదునేడు మార్తు 
యుద్ధములలో నీవు ఆజరాసంధునియొక్క మూడు 
వందల తొంబదియొక్కటి (391) అక్షౌహిణుల 
సైన్యమును పూర్తిగా నాశనమొనర్చితివి. ఈ 
కథనాలకింపుము తండ్రీ! 


526 


41/9 
చం॥ 
మరియొక యుద్ధయత్నమును మానక దుష్టుడు చేయుమాటనీ 
వెరుగుటెగాక ఆ యవన ఏలిక నీపయి ఎత్తివచ్చుటన్‌ 
సరియగు వార్త నీవు విని సాగరద్వీపము విశ్వకర్మచే 
నెరపుచు యోగబల్మి అట నీ ప్రజలందరి నిల్పినావయా 
గురు అనిలాలయేశ! వినగోరెద నీకథహే జగద్విభో! 


తా ఓ జగద్విభో! మజల పదునెనిమిదవ పర్యాయము 


జరానంధుడు నీతో యుద్భము చేయుటకు 
సిద్ధపడుచుండెను. అదే గాక ఆ సమయమున 
యవనరాజైన కాలయవనుడు నీపై 
దండెత్తబోతున్నాడను వార్తను కూడ నీవు వింటివి. 
అప్పుడు దేవశిల్పిలైన విశ్వకర్మను రావించి 
సాగరమునందు ద్వారకాపురిని ద్వీపముగా 
నిర్మింపజేసితివి. పిదప మధురానగరములోని 
ప్రజలనందరిని నీయోగబలముచేత ద్వారకకు 


527 


ఓ వనమాలీ! పద్మమాలను ధరించు నీవు 
యవనరాజునకు భయపడ్డట్లుగా నటించుచు, 
నడుచుచు పట్టణమునుండి బయటకు వచ్చి 
తరువాత పరుగెత్త సాగితివి. నీ చేతిలో వానికి 
మృత్యువు లేనందున నీవెంట బడ్డ వానిని ఒక పర్వత 
గుహలోనికి తరుమునట్లు చేసితివి. అప్పుడు 
కాలయవనుడు ఆ గుహలో నిద్రించుచున్న 
ముచికుందుని జూచెను. అతడే నీవని (భ్రమించి 
కాలయవనుడు ముచికుందుని తన కాలితో తన్నెను. 


అతడు కనులు తెరచి కాలయముని చూడగనే వాడు 


భస్మమై పోయెను. తరువాత నీ భక్తుడైన ఆ 
ముచికుంద మహారాజునకు నీవు నీ దివ్య 
మంగళరూపమును చూవి ఆ గువాలోనే 
దర్శనమొసగితివి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
భాగవతమును తెనిగించుచున్న నన్ననుగ్రహింపుము 
తండ్రీ! 


529 


చేర్చితివి. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 
41/10 
పద్మమాలను దాల్చు వనమాలి! నీవు ఆ 
యవనరాజునకు భయము నటించి 
నీవల్ల ఆతని చావులేనందున 
పారిపోయిన రీతి పరుగు తీయ, 
వచ్చిను వెన్నంటి పర్వత గుహలోకి 
నిద్రించు ముచికుందు నీవనుకొని 
కాలితో తన్నెను కాలయవనుడంత 
కాలి భస్మంబాయె కనులు తెరున 


తమరి భక్తుడౌ వాన్ని నీదర్శనంబు 

నొసగి గుహలోనె బ్రోచావు ఓ మహాత్మ! 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


528 


41/11 


“ఇక్ష్వాకు వంశపు ఏలికనో ప్రభూ! 
క్షుద్రభోగములపై కోర్కెలేదు 

నీ అనుగ్రహమును నే కోరెదను” అని 
స్తుతియించె భక్తితో అతడు నిన్ను 

భక్తినిచ్చెద అది ముక్తికంటెను మేలు 
దొరకును ముక్తియు తుదకు నీకు 

హింసాదురంతముల్‌ ఇక దూరమౌనని 
తపము చేయమనంచు దారి చెప్పి 


తే॥ లోక సంగ్రహణార్థమాలోచనొకటి 

చెప్పి వానిని బ్రోచావు సేమమరయ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


530 


తా॥ ఓ ప్రభూ! ముచుకుందుడు “స్వామీ! నేను ఇక్ష్వాకు 
వంశమునకు చెందిన రాజును. రాజ్యసుఖము 
లన్నిటిపై నాకు విరక్తి కలిగినది. నీ అనుగ్రహం 
ఒక్కటి చాలు నాకు” అని స్తుతించెను. అతడు 
ఇతరములైన వరములయందు ఏమాత్రమూ ఆసక్తి 
చూపించలేదు. కావున సర్వపాప నిర్మూలకమైన 
నీభక్తిని అతనికి ప్రసాదించితివి. ఆ భక్తి ముక్తితో 
సమానమైనది. దానివలన ఇంకను త్వరగా అతనిని 
ముక్తి కలుగునట్లు అనుగ్రహించితివి. హింసా 
దోషములను దూరము చేయుటకు అతనిని తపస్సు 
చేయమని లోక సంగ్రహము కొరకు చెప్పితివి. ఓ 
గంరువాయూరప్పా! నారాయణ బభోట్టతిరి 
భాగవతమును తెలుగు పద్యములలో చెబుతున్న 
నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


531 


42. శ్రీకృష్ణునకు రుక్మిణీ సందేశము 
చం॥। 
పనివడి విశ్వకర్మనటు పట్టణమొక్కటి సాగరంబునన్‌ 
అనుపమ శోభతో నిలుప అచ్యుత! జేసితివయ్య దేవతల్‌ 
గొనకొని సంపదల్‌ వెలయ గూర్చిరి ఆ నగరంబులోన నీ 
తనువును బోలు సాగరము దానిని జుట్టెను రక్షణంబుగా 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! దేవ శిల్పియెన విశ్వకర్మను 
పురమాయించి నీవద్దకు రప్పించి నముద్ర 
మధ్యమునందు ఒక పట్టణమున నిర్మింపజేసితివి. 
దేవతలు దానిలో నానావిధములైన సంపదలు 
విలనిల్ల జేసిరి. సముద్ర మద్యమునందు ఆ 
పట్టణము నీ దివ్యమైన నీలికాంతులతో మెరిసే 
సాగరద్వీపమై గొప్ప రక్షణతో విలసిల్లినది. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలించి నన్ను 
ధన్యుని చేయుము తండ్రీ! 


533 


41/12 

తే॥ అంత మధురానగరి బోయి అచటనున్న 
కాలయవను సైన్యమునంత కాలరాసి 
ద్వారకాపురి వచ్చెడి దారిలోన 
ఆ జరాసంధుడును నీకు అడ్డు తగిలె 
వాని గర్వము పెంపొంద వానిచేత 
ఓడినట్లు నటించుచు ఉరికినావు 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! తరువాత నీవు మధురానగరమునకు 
బోయి అచటనున్న కాలయవనుని సేనల నన్నింటినీ 
తుదముట్టించితివి. ద్వారకకు తిరిగి వచ్చువేళ 
జరాసంధుడు నీకు అడ్డుతగిలెను. వాని గర్వమును 
పెంపొందింపచేసి పాపమును పెంచుటకు అతనికి 
చివరి సారిగా విజయము కలుగునట్లు చేసితివి. 
దానికోసం నీవు పరుగిడి పారిపోయి సముద్రం మధ్య 
నున్న ద్వారకకు చేరితివి. ఓ గురువాయూరప్పా! 
నన్ను కనికరించి నా వ్యాధిని తొలగించుము. ఈ 
విష్ణుగాధనాలకించి నన్ను ధన్యుని చేయుము తండ్రీ! 


532 


42/2 
ఆ.వె రేవతుని సుతైన రేవతిన్‌ పెండ్లాడె 
అన్న రాముడు విని ఆ విరించి 
జరిపి ఉత్సవంబు గురువాయుపురవిభో! 
విందు యాదవులును పొందినారు 


తాః ఓ గురువాయూరపా! 'ఆనర్తి దేశాధిపతియైన 
రేవతుని కూతురైన రేవతిని (బ్రహ్మదేవుని 
ఆజ్ఞననుసరించి నీ అన్నగారైన బలరాముడు 
పెండ్లాడెను. అప్పుడు నీనుంచి యాదవులు గొప్ప 


ఉత్సవము జరుపుకొని విందును పొందిరి. 
42/3 


చం॥ 

తనయ విదర్భ రాజునకు తానగు రుక్మిణి నిన్‌ వరించుచున్‌ 
మునిగెను ప్రేమలో, పరమ మూర్చుడు ఆమెకు అన్నరుక్మియున్‌ 
గొనకొని చేది రాజునకు కూర్చగ చెల్లిని నిశ్చయించె తాన్‌ 
తనదగు మాటకాదనిన తాళని దుష్టుడు నీదు ద్వేషియున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


534 


తా॥ ఓ ప్రభూ! విదర్భరాజు కూతురైన రుక్మిణికి నీపై 
మిక్కిలి మక్కువ కలిగి నీ ప్రేమలో నిమగ్నమై 
యుండెను. ఆమె అన్నయైన రుక్మి అజ్ఞాని యగుటచే 
నిన్ను ద్వేషించుచు తన చెల్లెలైన రుక్కిణిని 
తనమిత్రుడును చేది దేశాధిపతియైన శిశుపాలుని 
కిచ్చి వివాహమును జరిపించవలెనను తలంపుతో 
నుండెను. అతను మొండి పట్టుదలతో తన మాటను 
కాదనిన నహించలేని వాడైెయుండెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


42/4 
il 
అన్నకు నీవు శత్రువని అంతము జేయును ప్రేమనంచు ఆ 
అన్నుల మిన్నయైన సతి ఆయము రుక్మిణి బాధనొందుచున్‌ 
అన్నియు జెప్పి బ్రాహ్మణుని అంపగ నీకడ నిశ్చయించె తాన్‌ 
ఎన్నికజేసి, బ్రోవుమని హే గురువాయుపురాధినాయకా! 


535 


42/6 
తే॥ బ్రాహ్మణుండిట్లు చెప్పెను “పరమపురుష! 

కుండినాధీశు గారాల కూతురైన 
బాల రుక్మిణి మనసార వలచె నిన్ను 
పడతి నినుజేర నెరుగక బంపెనన్ను 
ధైర్యమును గోలుపోయెను, తనను నీవు 
కావుమో ప్రభూ! వెంటనే కరుణబూని” 
భట్టతిరి కృతి జెప్పెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 
ఆ బ్రాహ్మణుడు నీతో “ఓ పరమపురుషా! కుండిన 
పట్టణమున ఆ రాకుమారియైన రుక్మిణీదేవి కలదు. 
ఆమె నిన్ను ప్రేమించి తపనజెందుచున్నది. నిన్ను 
చేరుట ఎట్లను చింతతో ఆమె తన ధైర్యమును 
కోల్పోయినది. అందువలననే నన్నిక్కడకు పంపినది. 
ఓ ప్రభూ! నీవామెను కరుణింపుము” అని పలికెను. 
ఓ గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును 
తెనిగించుచున్న నన్ననుగ్రపాంచి ఈ కథ 
నాలకింప్రము తండ్రీ! 

537 


తా॥ ఓ గురువాయూరప్పా! చాలా కాలమునుండి నిన్నే 
ప్రేమించుచున్న రుక్మిణి తన అన్న రుక్కి నిన్ను 
ద్వేషించు వరమశత్రువని (గహాంచి అతని 
ఆలోచనలను (గ్రహించి, అతని వలన తన కోరిక 
భగ్నమైపోతుందని తన ఆవేదన నీకు తెలుపుటకు 
ఒక (బ్రాహ్మణుని ఎన్నుకొని నీవద్గకు తనను 
రకళ్షించవును అబ్యార్భనతో వంమటకు 
నిశ్చయించుకొనెను. 

42/5 

కం॥ చనుదెంచె ద్వారకాపురి 
ఘనుడావిప్రుండు, ఒరులు కనరా నగరిన్‌ 
గొని పూజ సంతసించెను 
వినుగురు అనిలాలయేశ! విప్రుడు నీచే 
ఓ గురువాయూరప్పా! ఆ బ్రాహ్మణుడు త్వరగా 
ద్వారకాపురి వచ్చెను. ఆ ద్వారకాపురి పరులకు 
(ముఖ్యముగా దురాశాపరులు) చూడలేరు. అట్టి 
పట్టణమును చేరి సంసార దుఃఖ నివారకుడవైన 
నీచేత పూజలందుకొని చాలసంతోషించెను. 


53 


42/7 
చం॥ 
“విని సుగుణాల ప్రోవనుచు పేర్మిని నామనసెన్నడో ప్రభూ! 
తను ఇకజిక్కెనీకు, అది ధైర్యము బాసెను చేది నాధుడున్‌ 
నను వరియించ సిద్ధపడె నన్‌ కరుణింపుము ఏదియొ విధిన్‌ 
అని తను రుక్మిణీ రమణి అంపె నివేదన” చెప్పె విప్రుడున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా “ఓ (ప్రభూ! నీవు సుగుణాల రాశివని విని 
ఎప్పటినుండియో నీయందు నా మనస్సు నీకు వశమై 
పోయినది. ఇప్పుడు చేదిరాజైన శిశుపాలుడు నన్ను 
వివాహమాడుటకు ప్రయత్నించుచున్నాడు. ఓ 
దయాసాగరా! నన్నెట్రైనను కరుణించి ఏదో విధమున 
రక్షింపుము” అని ఆ రుక్మిణి నా ద్వారా నీకు నివేదన 
పంపుచున్నది అని ఆ బ్రాహ్మణుడు నీతో చెప్పెను. 
నందనందనుడివైన ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


528 


42/8 
i 
“నన్నిక నీవు కావు మధినాయక! నాకిక దిక్కు నీవెగా 
నన్ను ఉపేక్ష చేయుటిక న్యాయము కాదు అనాధరక్షకా! 
ఎన్నటికైన నీసతిని ఎవ్విధినిల్చును నాదు ప్రాణములొ 
అన్నులమిన్నమాట విని అచ్యుత! నీమదిఆర్తి నొందెబో 
ఎన్నికజేసి గాధ విను హే గురువాయుపురాధి నాయకా! 


తా॥ “ఓ అధినాయకా! నన్ను నీవు రక్షింపుము. నాకు 
నీవు తప్ప వేరు దిక్కులేదు. నన్ను ఉపేక్షించుట 
న్యాయము కాదు. ఒకవేళ నీవే నన్ను నిరాకరించిన 
ఏ నాటికైన నీదానినే అయిన నేను ప్రాణములతో 
నిలువను. అనాధరక్షకా! నన్ను కరుణింపుము” ఈ 
విధముగా రుక్మిణి పలుకులను విని నీహృదయము 
చాల కలత చెందినది. ఓ అచ్యుతా! 
గురువాయూరప్పా! ఈ గాధను ఎన్నిక చేసి విని 
నన్నుచరితార్థుని చేయుము తండ్రీ! 


ఓ గురువాయూరప్పా! అప్పుడు నీవు “మిత్రమా! 
నేను గూడ ఆ రుక్మిణిని కోరుకొనుచున్నాను. 
అందుచే ఆమెకంటే ఎక్కువగా నేనునూ పరితపించు 
చున్నాను. నామాట నమ్ము. కావున నేను కుండిన 
కేతెంచి ప్రేమ స్వరూపిణియైన ఆ రుక్షిణీదేవిని 
(ప్రేమతో, రాజులందరు రగిలిపోతూ చూచుచుండగా 
వెంటనే తీసికొనివచ్చి రాక్షస వివాహమాడెదను”. 
అని వలికి ఆ (బావ్మాణుడు నంతోష 
పరవశుడాయెను. భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యరూపములో విని నన్ననుగ్రహింపుము తండ్రీ! 


535 


స్స 


42/9 


“మిత్రమా! నేనును మీ రుక్మిణని మదిన్‌ 
పరిణయంబాడగ కోరుచుంటి 
పరితపించుచునుంటి పడతిని మించుచున్‌ 
నమ్ముము నామాట వమ్ముకాదు 
కుండినకేతెంచి కోమలిన్‌ తెత్తును 
ప్రేమస్వరూపిణిన్‌ ప్రియముజూపి 
రాజులందురు మది రగిలి చూచుచునుండ 
రాక్షసవైవాహలక్షణముగ” 


నీవు పలికితివారీతి నీరజాక్ష! 

బ్రాహ్మణుని మది ముదముతో పరవశింప 
భట్టతిరికృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


42/10 


నిను విని విప్రుడు మురిసెను 
చనిరిరువురు కుండినపురి సతి రుక్మిణికై 
నను ట్రోచి వ్యాధి మాన్సుము 
వినుగురు అనిలాలయేశ! విష్ణునిగాధన్‌ 


ఓ గురువాయూరప్పా! నీ మాటలను విని ఆ 
బ్రాహ్మణోత్తముడు చాల సంతోషించెను. పిమ్మట 
నీ రథముపై ఇరువురును కుండినకు వెళ్ళీ ఆ 
రుక్మిణిని తీసికొనివచ్చుటకు బయలుదేరిరి. ఓ 
ప్రభూ! అట్లే నన్ను కూడ రక్షించి నా వ్యాధిని 
తొలగించి అనుగ్రహింపుము. ఈ భాగవతమును 
ఆలకింపుము తండ్రీ! 


536 


తే 


43. రుక్మిణీ స్వయంవరము 


పిదప కుండిన నగరికి వెడలుచుండ 
సేనతో అన్న అరిగెనీ వెనుక తాను 
స్వాగతించి భీష్మకుడు నిన్‌ సత్మరించె 
నీవు కుండిన జేరుట సవివరముగ 
బ్రాహ్మణుడు దెల్ప రుక్మిణి పరవశించె 
భక్తితో గొల్చి అతనికి ప్రణతులిడెను 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు కుండిన నగరమునకు బయలుదేరగా 
బలరాముడు సైన్యమును వెంటబెట్టుకొని 
నిన్ననుసరించెను. కుండినాధిపతియైన భీష్మకుడు 
మిమ్ము స్వాగతించి సత్మరించెను. నీవు కుండిన 
పురమును చేరుకొంటివను విషయమును 
బ్రాహ్మణుడు తెలుపగా రుక్మిణీదేవి సంతోష 


537 


ధైర్యంలేక బాధపడిరి. వారు ఆ విషయమును 
గూర్చియే ముచ్చటించుచు రాత్రినంతయు గడిపిరి. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 

43/3 


నిను మది నిలిపిన రుక్మిణి 

తన సర్వాభరణములను దాల్చెను ఆపై 
చనె గౌరిపూజ నెరపగ 

విను గురు అనిలాలయేశ! వీరుల వెంటన్‌. 


ఓ గురువాయూరప్పా! నీయందే మనన్సు 
లగ్నమైయున్న రుక్మిణీదేవి మరునాడు ఉదయమున 
సర్వాభరణ భూతితయై గౌరీదేవిని పూజించుటకు 
బయలు దేరెను. ఆమె ముందర వీరభటులు 
సాయుధముగా నడచిరి. ఓ వ్రభూ! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


539 


పరవశయె ఆ బ్రాహ్మణునకు భక్తితో మొక్కెను. ఓ 
గురువాయూరప్పా! నేను తెనుగులో చెప్పెడి భట్టతిరి 
భాగవతమును ఆలకించి నన్ను చరితార్థుని 
చేయుము తండ్రీ! 
43/2 
చం॥ 
నిను భువనైక మోహనుని నీల సరోరుహ దివ్య వర్షునిన్‌ 
గని అనుకొంటి రెల్లరును కన్యక రుక్మిణి జోడు ఈతదే 
మనమున కాని, “రుక్మి అనుమాటకు జంకుచు బాధనొందుచున్‌ 
కనులకు నిద్రరాక తమ కాలము బుచ్చిరి ముచ్చటించుచున్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! భువనైక మోహనుని, నీలి పద్మము 
వంటి నీ దివ్య వర్గమును జూచి కుండిన నగర 
పౌరులందరు “ఇతడు మా కన్య రుక్మిణికి 
తగినవరుడు' అని అనుకొనిరి. కాని రాకుమారుడైన 
“రుక్మి” అనే మాటకు జంకి అతని నిర్ణయం కాదను 


538 


43/4 
si 
గౌరికి పూజ సేయ చనె కన్యక రుక్మిణి ఆలయానికిన్‌ 
చేరి భవానినిన్‌ గొలిచె సేమము జేయగ, వాసుదేవ! నిన్‌ 
కూరిమి భర్తగా తనకు గూర్చగ, భక్తితొ మాటి మాటికిన్‌ 
సారసనాభ! గొల్తు మనసా గురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ వాసుదేవా! రాకుమారి రుక్మిణీదేవి ముత్రెదువలతో 


గౌరీదేవి ఆలయమునకు చేరి ఆ దేవిని భక్తితో 
వూజించెను. వదే వదే ఆ దేవి యెక్క 
పాదపద్మములకు ప్రణమిల్లి నిన్నే తన భర్తగా 
చేయమని ప్రార్థించినది. ఓ గురువాయూరప్పా! నీ 
కథను ఆలకింపుము తండ్రీ! 


540 


48/5 
ఆ.వె రాజులంత గూడ రమణిని గాంచంగ 
నిబ్బరముగ నీవు నిలచినావు 
తరుణిశోభలీన గురువాయుపురవిభో! 
బయలు వెడలె చెలులు వరుస దీర. 


తా ఓ గంరువాయూరప్పా! ఆ నమయమున 
రాజులందరం రుక్మిణిని తిలకించుటకు 
కుతూహలముతో గుమిగూడిరి. నీవు మాత్రము 


నిబ్బరముగా నుంటివి. అప్పుడు రుక్మిణీదేవి తన 
శరీర శోభలు దీప్తించగా తన చెలులు వరుసదీరి 
వెంటరాగా గౌరి ఆలయమునకు బయలుదేరెను. 


43/6 
లోకముల మోహపరచెడి 
ఆ కోమలి జూచి నృపులు ఆవేశపడన్‌ 
నీకును కలిగెను వివశత 
ఆ కథ గురువాయుపురపు అచ్యుత! వినుమా. 


541 


విషయమును తెలిసినంతనే శత్రురాజులు ముక్త 
కంఠంతో గగ్గోలు పెట్టిరి. ఓ గురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 
43/8 
Gil 
“ఏమిర గొడ్లకాపరిటు ఎక్కడికీమెను గొంచుపోవు”నం 
చా మహిపాలురందరును అప్పుడు సింగము జుట్టుకుక్కలై 
తామును జుట్టు ముట్టిరిక ధైర్యము నుంటివి నీవు అచ్యుతా! 
తామిక యాదవుల్‌ తరుమ దారిమరల్బుచు పారిరందరున్‌ 


ఓమహతాత్మ! నీవు వినవో గురువాయుపురాధినాయకా! 


తా॥ “ఈ పశులకాపరి ఎక్కడికీమెను కొనిపోవుచున్నాడు?” 
అని పలుకుచు రాజులెల్లరును అప్పుడు యుద్ధ 
సన్నద్దులై సింహమును చుట్టుముట్టిన శునకములవలె 
వారు నీ చుట్టూ చేరిరి. నీవు మాత్రము కేసరివలె 
నిశ్చలుడవై యుంటివి. పిదపవారు యాదవులు చేతిలో 
పూజితులై అచ్చోటి నుంచి తరుమబడిరి. ఓ మహాత్మా! 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


543 


తా॥ అచ్యుతా! గురువాయూరప్పా! లోకములనన్నింటిని 


మెహింపజేయగల రూపముతో విలసిల్లిన ఆ 
రుక్మిణీ దే విని జూచిన రాకువూరులందరు 
మోహావేశము నొందిరి. ఆమె (క్రీగంటి చూపులకు 
నీవుకూడ పరవశించి పోతివి. ఓ ప్రభూ! నీవా కథను 
ఆలకింపుము తండ్రీ! 

43/7 
“చంద్రముఖి! రుక్మిణీ! నీవు చనెద వెచట” 
కనుచు వెంటనే గట్టిగా ఆమె చేయి 
పట్టి, రధముపై యెక్కించి పయనమవగ 
విషయమెరిగిన నృపులెల్ల వెట్టిరంత 
గొప్ప గగ్గోలు తామొకే గొంతు తోటి, 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


“చంద్రముఖీ! రుక్మిణీ! ఎక్కడికిపోయెదవు” అని 
యనుచు వెంటనే నీవు ఆమె చెయ్యి పట్టుకొని 
రధముపై కూర్చుండ ఎక్కించుకొని పోవుచుంటివి. 
రుక్మిణిని నీవు వరిగ్రపాంచుచుంటి వను 


542 


43/9 


అంతట రుక్మిణి అన్న రుక్మియు నిన్ను 
సిద్ధమై తలపదెన్‌ యుద్ధమందు 
పరిమార్చనొల్లక బంధించి ఆపైన 
వాని 'విరూపిగాి” వదలినావు 
ఆతని అహమంత అణగారిపోయెను 
బలరాము మాటపై వదలినావు 
లక్ష్మీ స్వరూపిణి లలన రుక్మిణితోటి 
ద్వారకచేరావు పరమపురుష! 


భట్టతిరికృతి చేగొంటి వాసుదేవ! 
సంస్కృతము రాని నాబోటి జనులకొరకు 
తెలుగు పద్యంబులో నేను తెలుపుచుంటి 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


544 


తా॥ అంతట రుక్మిణీదేవి సోదరుడైన రుక్మి నీతో యుద్ధము 


చేయుటకై సిద్ధపడెను. నీవు అతనిని చంపక 
బంధించి విరూపిని చేసితివి. అందువలన అతని 
అహంకారము పూర్తిగా నశించిపోయెను. అప్పుడు 
బలరాముడు నీకు నచ్చజెవృగా రుక్మిని 
బంధవిముక్తుని జేసితివి. తరువాత మహాలక్ష్మీ 
న్వరూవిణిటైంన రుక్క్మిణితో గూడి నీవు 
ద్వారకానగరమున ప్రవేశించితివి. ఓ వాసుదేవా! 
భట్టతిరి భాగవతమును సంస్కృతము రాని నాబోటి 
వారికోసం తెలుగు పద్యములలో చెబుతున్నాను. ఓ 
గురువాయూరప్పా! దీని నాలకించి నన్ను చరితార్జుని 
చేయుము తండ్రీ! 


545 


43/11 


ఆ.వె॥ ప్రియవచనము లాడి ప్రియముగూర్చెడి నీవు 


వంకర పలుకాడి పత్ని మనసు 
పరచినావు కలత గురువాయు పురవిభో! 
ఒక్కనాడు ఏడ్వ ఉదిత తాను. 


తా॥ ఓ గురువాయూరప్పా! ప్రియవచనములాడి ఆ దేవిని 


ఎల్లప్పుడు సంతోషపెట్టుచుండెడి నీవు ఒకరోజు 


అమాయకురాలైన ఆ దేవితో వక్రోక్తులు పలికి నీ 
భార్య మనస్సు గాయపరచితివి. ఆమె దుఃఖించునట్లు 
చేసితివి. (ఎవరికైనా విపరీతముగా ఆనందింపజేసిన 
వారి అహంభావము మిన్నంటునని నీ అభిప్రాయమో 
ఏమో ప్రభూ!) 


547 


43/10 


తే॥ నవ సమాగమ లజ్జ మనస్సు నందు 


పెనచి నీపైన గాధమౌ ప్రేమచేత 

కోర్కె రుక్కిణికిబ్బడై కూడె నిన్ను 

చిరుత నవ్వుల రుక్మిణీ తరుణి గూడి 
చాలకాలంబునుంటివి సౌఖ్యమలర 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! రుక్మిణీదేవి నవసమాగమమునందు 


సిగ్గుపడుచుందెను. నీపైగల ప్రేమాధిక్యతవలన నీపై 
ఆమె కోరిక రెట్టింపగు చుండెను. అట్టి చిరునవ్వుల 
రుక్మిణీ దేవితో నీవు చాలకాలము వోయిగా 
సుఖించితివి. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను 
ఆలకింపుము తండ్రీ! 


546 


43/12 
పిదప రుక్మిణీ దేవికి ప్రియము గూర్చి 
ప్రణయ వచనము లాడుచు మనసునందు 
కలతబాపి మరింతగా కలుగ సుఖము 
ఉంచినావు నీవామెను ఓ ముకుంద! 
చేరి నీ గాధగానంబు జేయు మాకు 
రోగబాధల నణగించు వేగముగను 
భట్టతిరికృతి తెలిగింతు పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


వ్రభూ! ఆ తరువాత నీవు రుక్మిణీదేవిని 
ప్రణయోక్తులాడుచూ లాలించి మైమరపించితివి. 
ఆమె దుఃఖమును పోగొట్టి మరింత సుఖమును 
కలిగించితివి. ఓ ముకుందా! నీ గాధను గానము 
చేయు మా బోంట్ల వ్యాధులను నిర్మూలించి మమ్ము 
త్వరగా రక్షింవుము. నారాయణ బభోట్టతిరి 
భాగవతమును తెలుగు వద్యంగా విని ఓ 
గురువాయూరప్పా! నన్ను ధన్యుని జేయుము తండ్రీ! 


548 


44. స్యమంతకోపాఖ్యానము 


తే॥ సూర్యదేవుని గొలిచెడి ఆర్యుడొకడు 


పేరు 'సత్రాజి తాతడు అరుణుని దయ 
గనెను, బడసె స్యమంతక మణినతండు 
దాని నిమ్మని గోరావు వాని నీవు 

నీకు సాత్రాజితికి పెండ్లి నిశ్చయమని 
సర్వ మెరుగుదువందుచే సాటివాన్మి 
చేయి జాచావు నీలీల చెప్పతరమె? 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! సత్రాజిత్తు సూర్యభగవానుని ఉపాసించి, 
ఆయన అనుగ్రహముతో స్యమంతకము అను మణిని 
పొందెను. నీవు ఆ మణిని నీకు ఇమ్మని ఆయనను 
కోరితివి. నీవు సాత్రాజితి అయిన సత్యభామను 
పెండ్లిలో చేపట్టదలచి అతని గుణము నెరుగుటకు 
అట్లడిగితివేమో కాని నీకు మణి ఎందులకు? నీ లీలలు 
అగమ్య గోచరము కదా! ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


549 


జూచి ఒక సింహము దానిని మాంసమని భ్రమించి 
ప్రసేనుని జంపెను. భల్లూక రాజైన జాంబవంతుడు 
ఆ సింహమును సంహరించి ఆ మణిని తీసికొనిపోయి 
ప్రేమతో తనబిడ్డ అయిన జాంబవతికి ఆటవస్తువుగా 
ఇచ్చెను. ఓ దేవదేవా! గురువాయూరప్పా! భట్టతిరి 
చెప్పిన భాగవతమును నేను పద్యకావ్యంగా 
చెబుతున్నాను. దీనినాలకింపుము తండ్రీ! 


44/3 
దుష్ప్రచారంబుతో ధూర్త సత్రాజిత్తు 


ద్వారకా ప్రజలకు మనసు విటిచె 
మా ప్రసేనుని జంపి మణిగొనె కృష్ణుడు 
తొలినాటి నుండియే దొంగవాడు 


అధికుల నిందించ అమృతంబు సరియగు 
పామరజనులకు పాడుబుద్ధి 
సర్వంబెటింగియు జనులను గొనిపోయి 
అడవి గాలించావు పడవుమాట 
ఆ ప్రసేనుడును పంచాననంబుల మృతి 
శవములు దెలిపెను ఆ వనమున 
551 


44/2 


సీ॥ అల్పబుద్ధనిపించి అతడు మణినీయ 


వల్లకాదనినాడు వాసుదేవ! 
ఆతని తమ్ముండు ఆ మణి ధరియించి 
వేటాడ అడవికి వెడలె తాను 
మణికాంతులను జూచి మాంసంబనుచు యెంచి 
పంచాననంబొండు వాని జంపె 


భల్లూకనాధుండు పంచానననంబును 
దునిమి మణిని బట్టె తనయ కొఅకు 


వాని కూతురు అయిన జాంబవతి కిచ్చె 
ఆట వస్తువుగా జేసి అతడు దాని 
భట్టతిరికృతి తెనిగింతు దేవదేవ! 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ వాసుదేవా! సత్రాజిత్తు అల్పబుద్ది కలవాడగుట వలన 
స్యమంతకమణిని నీకు ఇవ్వనని నిరాకరించెను. అతని 
తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తన మెడలో ధరించి 
వేటకై అడవికి పోయెను. అప్పుడు ఆ మణి కాంతిని 


550 


జాంబవంతుని గుహయొక్క జాడగాంచి 
లోనికేగితివో ప్రభూ! బూని నీవు 

భట్టతిరి కృతి జెప్పెద పద్యమందు 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 

ఓ ప్రభూ! సత్రాజిత్తు యొక్క దుష్ప్రచారము వలన 
ద్వారకయందున్న సామాన్య జనులు నీవే ప్రసేనుని 
చంపి మణిని అపహరించితివని చెప్పుకొనసాగిరి. 
పామర జనులకు గొప్పవారి తప్పులెన్నుట అనినచో 
అమృతతుల్యము కదా! నీవు సర్వజ్ఞాడవైనను నీ 
పరిజనమును, పౌరులను తీసికొని మణిని వెదకుచు 
అడవికివెడలితివి. ఒకచోట ప్రసేనుని కళేబరమును, 
మరికొంత దూరమున సింహము యొక్క శవమును 
గాంచితివి. తరువాత భల్లూకరాజైన జాంబవంతుని 
పాదముద్రలను జూచి వాటిని అనుసరించి పోవుచూ 
ఒక గుహలోనికి ప్రవేశించితివి. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి భాగవతమును తెలుగు పద్య 


కావ్యంగా ఆలకింపుము తండ్రీ! 


552 


44/4 


సీ॥ పరమ భక్తుడు నీకు పరమ వృద్ధుందైన 
జాంబవంతుడు నీదు జాడెరుగక 
రామభక్తుండైన అమలు నన్నెవ్వడు 
ఎదిరించగలడంచు మదిని తలచె 
ముష్టిప్రహారముల్‌ పుష్టిగా కురిపించె 
జయమురామా! నీకు జయమననుచు 


యుదంబు కాదది ఉన్నతంబైనట్టి 
ధి కట 


పూజయేనీకయ్యె మురవిదూరి! 


అది పరోక్షంబుగా నీకు ఆయె పూజ 
భాగవతకథ తెలిపిరి భట్టతిరులు 

తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


553 


44/5 
చం॥ 
తన రఘురాముడీవెయని తాను గ్రహించిన జాంబవంతుడున్‌ 
తనుమది తాపమొంది దుహితన్‌ వినయంబుగ ఆదరంబునన్‌ 
గొనుమని ఇచ్చె నీకు మణి కూడగ అవ్విధి రెండు కాన్మలై 
అనునయమిచ్చి భక్తునికి ఆ మణినిస్తివి యాజమానికిన్‌ 
వినుగురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ ప్రభూ! తన ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు నీవే 


అని అతను తెలిసి కొనిన పిమ్మట ఆ జాంబవంతుడు 
మనస్సులో ఎంతో బాధపడి తన ముద్దుల కూతురైన 
జాంబవతీ సమేతంగా నీకు స్యమంతకమణి 
నొసంగెను. నీవు సుందరీమణిని స్యమంతకమణిని 
తీసికొని ఆ జాంబవంతుని అనుగ్రహించితివి. 


ఇంటికి వచ్చిన తరువాత ఆ మణిని దాని 
యజమానియైన సత్రాజిత్తునకు అప్పగించితివి. ఓ 
గురువాయూరపవ్వా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


555 


తా॥ ఓ దేవదేవా! పరమభక్తుడును, మిక్కిలి వృద్దుడు 


అయిన జాంబవంతుడు కృష్ణుని రూపమున నున్న 
నిన్ను శ్రీహరిగా గుర్తింపలేక పోయెను. పైగా 
“శ్రీరామభక్తుడనైన నన్ను ఎవ్వడెదుర్మొానగలడ”ని 
తలపోయుచు నీతో ముష్టి యుద్దమునకు దిగెను. 
జాంబవంతుడు నీపై మువ్మివ్రవోరములు 
చేయుచున్నప్పుడు ప్రతి ప్రహారముతోను “ప్రభూ! 
శ్రీరామచంద్రా! శ్రీహరీ! నీకు జయమగు గాక, 
జయమగుగాక!” అనుచు నిన్నే కీర్తించెను. అతడు 
చేయునది ముష్టిప్రహారములే అయినను అనుక్షణము 
నిన్నే కీర్తించుచుండుటవలన పరోక్షముగా అతడు 
నిన్నే అర్చించినట్లయ్యెను. ఓ గురువాయూరపా! 
నారాయణ భట్టతిరి కావ్యమైన భాగవతమును 
తెలుగు పద్యముగా విని నన్ను అనుగ్రహింపుము 
తండ్రీ! 


554 


44/6 
పొంది మణిని సత్రాజిత్తు పూర్తి నిజము 
తెలిసి నిష్మారణంబుగా పలికి, నింద 
వేసినందుకు చింతించె, పిదప తనదు 
తనయ సత్యభామను శతధన్వుకిచ్చు 
మాట కాదని నీకీయ మదిని తలచె 
మణిని కాదని గొనినావు భామ చేయి 
భట్టతిరి కృతి తెలిపెద, పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ప్రభూ! నీనుండి ఆ సత్రాజిత్తు స్యమంతకమణిని 
పొంది, యధార్థము నెరింగి నిరాధారమైన నింద 
నీపై వేసినందుకు ఎంతో పశ్చాత్తాపవదెను. 
అతడంతకు ముందు తన కూతురు సత్యభామను 
శతధన్వునకిచ్చి పెండ్లి చేయవలెనని అనుకొని 
నప్పటికిని, న్‌ బెన్నత్యము నెరిగిన పిమ్మట ఆమెను 
స్యమంతకమణిని నీకే ఇచ్చుటకు నిశ్చయించి 
స్వీకరించమని నిన్నర్థించెను. నీవు మణిని కాదని 


556 


భామామణిని గ్రహించితివి. ఓ గురువాయూరప్పా! 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యకావ్యంగా విని 
నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


44/7 
స్వామి! అజ్ఞా విభూషితౌ సత్యభామ 
గవయ మురిపింప సుఖముగా గడిపినావు 
అపుడు లాక్షా గృహంబున అత్త సుతులు 
దగ్గమౌ వార్త విని చూడ తరలినావు 
ఇచట శధధన్వుడాతని హితులు అయిన 
జంట అక్రూర కృతవర్మ సాయపడగ 
మణినపహరించె మణి యజమాని దునిమి 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


స్వామీ! స్తీవు లజ్ఞా భూషితయైన సత్యభామతో 
సుఖముగా ఉంటివి. ఆ సమయమున పాండవులు 
లాక్షా గృహమున (లక్క ఇంటిలో) దగ్గమైనారను 
వార్తను విని నీవు వెంటనే కురు రాజధానికి బయలు 
దేరితివి. అప్పుడు అక్రూరుడు మరియు కృతవర్మలతో 


557 


స్వామీ! తనతండ్రి! చనిపోయెనని దుఃఖముతో 
సత్యభామ కురు రాజధానియైన హస్తినాపురమున నున్న 
నీ కడకు వచ్చెను. అప్పుడు ఆమెవలన విషయములను 
గ్రహించిన నీవు శతధన్వుని చంపి సత్యభామకు 
ఆనందము కలిగించితివి. కాని బలరామునకు 
స్యమంతకమణి విషయమున నీపై అపోహ కలిగినది. 
అయినను నిన్న ఏమియు అనక అతడు 
మిథిలానగరమునకు పోయెను. నీపైన కోపముతో 


కాబోలు ఆయన పాండవుల శత్రువైన దుర్యోధనునకు 
గదాయుద్ధములోని మెళకువల నన్నింటిని నేర్చించెను. 
ఎంతటి వారైన నీ మాయలో చిక్కి పామరులైపోతారు. 
కానిచో ఆదిశేషుని అవతారమైన బలరాముడు 
దుర్మార్గుని ప్రోత్సహించి గొప్ప యుద్దానికి 
కారణమవుతాడా? ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


559 


కలిసి శతధన్యుడు సత్రాజిత్తును సంహరించి అతని 
వద్దనున్న స్యమంతకమణి నపహరించెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


44/8 
తండ్రి మరణవార్త తనయ సత్యాదేవి 
విని ఏడ్చి నీకడ తాను వచ్చె 
చక్రంబు జేపట్టి శతధన్వు తెగటార్చి 
ముదము గొల్పితివీవు ముద్దు సతికి 
మణిగూర్చి నీపైన భ్రమపడి నీ అన్న 
మిధిలాపురము జేరె మిన్నకుండి 
ఎంతటివారైన ఇమిడి నీ మాయలో 
పామరులౌదురు స్వామి! నిజము 


ఆదిశేషుని అంశ నీ అన్న అచట 

తను గదా యుద్ధకిటుకు గాంధారి సుతుకు 
నేర్పి మారణకాండకు నెపము అయ్యె 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


558 


44/9 
నీదు సంకల్ప బల్మిచే నిహతు జేసె 
దుష్ట సత్రాజితున్‌ తన తోటివాడు 
క్రూర శతధన్వుతోటి అక్రూూరుడంత 
నీవు అక్రూర వరదుడ వవుటె గాక 
వాని ఐశ్వర్యమును బెంచ, మణిని కూడ 
వాని కొసగితి వనిరెల్ల జనులు తాము 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీ సంకల్పముననుసరించియే అక్రూరుడు 
దుష్టుడైన సత్రాజిత్తును శతధన్వుని చేత చంపించెను. 
అట్లే నీవు ఆ అక్రూరునియొక్క ఐశ్వర్యమును 
పెంపొందింప చేయుటకే అతని దగ్గరనున్న 
స్యమంతకమును తీసికొనలేదు అని (ప్రజలు 
అనుకొనసాగిరి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. దీనినాలకింపుము తండ్రీ! 


560 


44/10 
Gil 
భక్తుడు గాందినీయుడును పావనుడో ప్రభు! కాని దుష్టుడై 
యుక్తి కుయుక్తులన్‌ నెరప ఊహకు అందదు కారణంబు ఏ 
భక్తుడు లేడు ఈ భువిని వానిని మించని గర్వమెక్కుడై 
ముక్తికి దూరమాయె తను ముష్మరులందరి గూడి అవ్విధిన్‌, 
శక్తి నొసంగు గొల్తు మనసా గురువాయు పురాధినాయకా! 


తా॥ ఓ ప్రభూ! అక్రూరుడు నీయొక్క పరమ భక్తుడు 
పుణ్యాత్ముడు. అతడు కూడ యుక్తి యుక్తులతో 
దుష్టులకు సహకరించాడు. వానికీ దుర్చుద్ధి ఎలా 
పుట్టింది? అది ఊహించలేము కాని ఒక కారణం 
అయి వుండవచ్చును. అక్రూరునికి తను గొప్ప 
జ్ఞానినని, సాధువునని అపరిమితమైన గర్వము గలదు. 
ఆ గర్వము వానిని ముక్తి కనర్షుని చేయుచున్నది. 
అదే అతను దుర్మార్గులతో చేయి కలుపునట్లు చేసినది. 
అక్రూర వరదుడవైన ఓ గురువాయూరపా! నాకు 
అట్టి వ్యామోహములనుండి తప్పించుకొనే శక్తి 


తండ! 


45. శ్రీకృష్ణుడు కాళింది మొదలగు 
కన్యలను వివాహమాడుట 
నరకాసురుని వధించుట 


ప్రీతిపాత్రయు ముగ్ధ సతి సత్యభామను 
మురిపించ పాంచాల తరలినావు 

పడతి ద్రౌపది పెండ్లి పంచపాండవులతో 
జరిగిన దచ్చట సంబరముగ 

ఆ పాండవులతోటి హస్తిన జేరావు 
కొంతకాలము నీవు కూడియుండ 

విశ్వకర్మను బిల్చి ప్రీతితో వారికి 
ఇంద్రప్రస్థంబును ఇచ్చినావు 


వారు సుఖముండ ద్వారక చేరినావు 
భట్టతిరి చెప్పె సంస్కృత భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


563 


44/11 
నీకు భయపడి ఆ గాందినీయు డపుడు 
పారిపోయెను ఆ కృతవర్శతోటి 
అతని వెనుకకు పిలిపించి అన్న ఎదుట 
నిండు సభలోన ఆ మణిన్‌ నీవు వాన్మి 
ఇచ్చి వేశావు సత్యయు ఇచ్చదెలుప 
నాదు వ్యాధిని సడలించి నయము నిమ్ము 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 
ఆ అక్రూరుడు కృతవర్శ్మతో కలిసి భయపడి 
పారిపోయెను. నీవు వారిని తిరిగి వెనుకకు పిలిపించి 
నీ అన్న బలరాముని ఎదుట సత్యభామ సమ్మతితో 
ఆ న్యమంతకముణిని నిండు నబోలో 
అక్రూరునికొసంగితివి. అట్టి ఓ గురువాయూరప్పా! 
నా వ్యాధిని నిర్మూలించి నన్ను రక్షింపుము. 
నారాయణభట్టతిరి కావ్యమును తెలుగు పద్యరచనగా 
విని నన్ననుగ్రహింపుము తండ్రీ! 


562 


ఓ ప్రభూ! నీకు మిక్కిలి ప్రీతి పాత్రురాలును 
అమాయకురాలును అయిన సత్యభామకు 
ఆనందమిచ్చి సుఖముగా నుంచితివి. ఆమెను 
వెంటబెట్టుకొని ఒకనాడు ద్రౌవది యొక్క 
వివాహమునకై పాంచాల దేశమేగితివి. ఆమెను 
పంచపాండవులు వివాహమాడగా నీ బావలైన వారి 
నానంద పరచుటకు నీవు కూడ నత్యతో 
వాస్తినాపురమునకు పోయినావు అచట నీవు 
కొంతకాలము గడిపితివి. ఒకనాడు దేవశిల్పియెన 
విశ్వకర్మను రావించి వానిచే పాండవుల కొరకు 
ఇంద్రప్రస్థమను దివ్యమైన నగరమును నిర్మింపజేసి 
నీవు దానిని పాండవులకొసగితివి. తరువాత 
సత్యభామతో ద్వారకాపురి చేరుకొంటివి. ఓ 
గంరువాయూరప్పా! నారాయణ బట్ట తిరి 
సంస్కృతములో రచించిన భాగవత సారమును నేను 
తెలుగు వద్య గాధగా చెబుతున్నాను. దీని 
నాలకింపుము తండ్రీ! 


564 


45/2 


తే సుందరాంగి సుభద్ర నీ సోదరి ప్రభు! 


పేర్మి దుర్యోధనుని తోటి పెండ్లిసేయ 
అన్న బలరాముడెంతయో ఆశపడెను 
కాని అర్జున పత్నిని తనను సేయ 
నిశ్చయించావు, పార్యుని నీవు విలువ 
యతిగ వచ్చి గొంపోయెను అపహరించి 
తరలిరందరు ఇంద్రప్రస్థమ్ము జేర 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ప్రభూ! సౌందర్య రాశియిన సుభద్ర బలరామునికి 
నీకు ప్రియసోదరి. ఆమెనిచ్చి పెండ్లి చేయమని 
దుర్యోధనుడు బలరాముని అర్థించెను. 
బలరాముడును సుముఖుడే. కాని నీవు ఆమెను 
అర్జున పత్నిని చేయదలచితివి. నీ ప్రోద్బలముతో 
అర్జునుడు యతివేషమున వచ్చి సుభద్ర నాకర్షించి 
ఆవాను అవవారించి ఇం(ద్యవస్తమునకు 


565 


పడతి నర్ధాంగి అవగజేపట్టినావు 
భట్టతిరి కృతి సంస్కృత భాగవతము 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ ప్రభూ! నీవు ఇంద్రప్రస్థమున పాండవులతో సరస 
సల్లాపములాడుచు కాలము గడిపితివి. ఇట్లుండగా 
ఒకనాడు నీవు కాళిందీనది (యమునానది) తీరమున 
కాళింది యను సుందరిని జూచి ఆమెను బెండ్లాడి 
నగరమునకు తెచ్చితివి. తరువాత అగ్నిదేవుడు తన 
వ్యాధి నివారణకు గంధర్వ రక్షితమైన ఖాండవ 
వనమును దహించుటకు నిన్ను అభ్యర్థించగా 
అర్జునునితో ఆ కార్యము నెరవేర్చి అగ్నిదేవునిచే 
అర్జునునికి ఎన్నియో దివ్యాస్తముల నిప్పించితివి. 
తరువాత ద్వారక చెరుకొంటివి. అవంతీ దేశమునందు 
నీ మేనత్తయగు రాజాధి దేవి యొక్క కుమార్తె అయిన 
మిత్రవింద నీపై ఎనలేని అనురాగమును 


567 


గొనిపోయెను. తదుపరి నీవు బలరామునికి నచ్చజెప్పి 
ఇంద్రప్రస్థమునకు బోయి వధూవరుల నాళీర్వదించి 
అక్కడ కొన్నాళ్ళు గడిపితివి. ఓ గురువాయూరప్పా 
ఈ భాగవతమునాలకింపుము తండ్రీ! 
45/3 
ఇంద్రప్రస్థంబున ఇచ్చకాలాడుచు 
గడిపావు కొన్నాళ్ళు కాలమీవు 
కాళింది తటమున కాళింది యను కన్య 
జేపట్టి నగరంబు జేర్చినావు 
ఖాండవ దహనంబు గావించ క్రీడితో 
అగ్నిదేవుండిచ్చె అస్త్రములను 
ద్వారకజేరావు తదుపరి మేనత్త 
నరయ అవంతికి తరలి, ఆమె 
పుత్రి నిన్నాశించె మిత్రవిందను కన్య 
ఆమె అన్నలు మెచ్చరనుచు నేర్చి 
చానన్‌ స్వయంవర సభనుండి ఎత్తుక 
పోయావు రాజులు ఉలికి పడగ 


566 


కలిగియున్నదని తెలుసుకొంటివి. కాని ఆమె 
సోదరులైన విందానువిందులకు అది ఇష్టములేదు. 
ఆమె ఆనాడు రుక్మిణి వలె నిస్సహాయ స్థితిలో నుండెను. 
స్వయంవర సభలో రాజులందరి సమక్షమున నీవు 
మి(త్రవిందను నీవెంట గొనిపోయి ద్వారకలో 
వివాహమాడితివి. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
భాగవతమును పద్యకావ్యంగా ఆలకింపుము తండ్రీ! 
45/4 
కోసలాధీశుని కూతురు సత్యకు 


నాగ్నజితని వేరు నామముండె 
ఏడేసి ఎద్దులు ఎల్లరన్‌ బాధించ 
వాని బంధించెడి పందెమొకటి 


బెట్టిగెల్చిన వాన్ని పిల్ల నిచ్చెదనంచు 
రాజు చాటింపించె రాజ్యమందు 

ఏడు రూపములతో ఎద్దులన్‌ బంధించి 
నాడు పెండ్లాడావు నాగ్నజితిని 

నీ మేనమరదలు నెలత భద్రను నామె 
వలచి నిన్‌ నిలిపెను మనసునందు 


568 


తే॥ ఆమె సోదరుల్‌ సంతర్థనాదులామె 
పెండ్లి నీతోటి జరిపిరి పేర్మితోటి 

భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ (వభూ! నగ్నజిత్మ అను వువోరాజు 
కోసలదేశమును పాలించుచుండెను. అతని కుమార్తె 
నాగ్నాజితి. ఆమెకు “నత్య” అను మరియొక 
పేరుకూడ కలదు. ఆ దేశ రాజధానియైన అయోధ్య 
యందలి (వ్రజలను ఏడు వృషభములు 
బాధించుచుండెను. అప్పుడు నగ్నజిత్తు మహారాజు 
ఆ పొగరుబోతు కోడెలను బంధించిన వానికి తన 
కుమార్తె నిచ్చి వివావాము చేయుదునని 
ప్రకటించెను. అంతట నీవు అయోధ్యకు వెళ్ళీ ఏడు 
వేర్వేరు రూపములను దాల్చి ఆ ఏడు వృషభములను 
ఒకేసారి బంధించితివి. నాగ్నజితిని వైభవముతో 
పరిణయమాడితివి. స్వామీ! నీ మేనత్తయైన (శ్రుతకీర్తి 


569 


అంత సురపతి యొకసారి చెంత జేరి 
నరకదైత్యుని పాపాల వరుస దెలిపె 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమువలె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! మద్రదేశాధిపతియగు బృహత్సేనుని 
కుమార్తెయగు లక్ష్మణ నీ అష్టమ భార్య అయ్యెను. 
ఆ రాజుకూడ నీటియందలి ప్రతిబవింబమును 
జూచుచు పైనున్న మత్సయంత్రమును భేదించిన 
వానికి తనకుమార్తెనిచ్చి వివాహము చేయుదునని 
ప్రకటించెను. ఆ వార్తను వినిన అర్జునుడు సైతము 
ప్రయత్నించి తక్కిన రాజుల వలె విఫలుడాయెను. 
అంత నీవా మత్స్యయంత్రమును భేదించి లక్ష్మణను 
పరిణయమాడితివి. ఆ విధముగా నీవు రుక్మిణి 
మొదలైన అష్ట భార్యలకు నాయకుడవైతివి. 
ఇదిట్లుండగా ఒకనాడు దేవేంద్రుడు నీకడకు వచ్చి 
నరకాసురుడు సలుపుచున్న అకృత్యములను 


571 


యొక్క కుమార్తెయగు భద్ర నీపై అనురాగవతియై 
యుండెను. ఆమె సోదరుడు సంతర్ధ్థన ప్రతర్ధనులు 
మొదలైనవారు ఆమెను నీకు సమర్పింపగా 
నీవావెంను వరిణయమాడి తివి. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును నేను 
తెలుగు వ ద్యములలో చెవమ్వుచున్నాను. 
దీనినాలకింపుము తండ్రీ! 


45/5 
మద్రదేశాధీశు మాలిమి కూతురు 
లక్ష్మణ అష్టమ లలన ఆయె 
ఆమె తండ్రియు మత్స్వయంత్రమ్ము భేదించు 
పందెంబు బెట్టెను పడతి గెలువ 
అర్జునుడాదిగా అందరు యత్నించి 
విఫలంబు జెందిరి భేదనమున 
నీవుదానిని గొట్టి నీ భార్యగా బొంది 
అష్టభార్యల స్వామివైతివయ్య! 


570 


వివరించెను. ఓ గురువాయూరప్ప! భట్టతిరి కృతిని 
తెలుగు పద్యరూపంలో విని నన్ను చరితార్గుని 
చేయుము తండ్రీ! 


45/6 
స్మరణ మాత్రంబున పక్షీంద్రుదేతెంచి 
నీచెంత నిలిచెను నీవు భామ 
గరుడునిపైనెక్కి అరిగి ప్రాగ్గోతిష 
పురమును జేరారు నరకు బోర 
తునిమి శత్రువులను దుర్గంబు గూల్చావు 
రక్తసిక్తంబయ్యె రాజధాని 
ప్రాగ్గోతిషపురము రక్తశోణితమాయె 
శోణితపురమని గణుతికెక్క 


భక్తులైన నారాయణ భట్టతిరులు 
సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


572 


తా॥ ఓ దేవదేవా! అప్పుడు నీవు న్మరించినంతనే 


పక్షీం[ద్రుడైన గరుత్మంతుడు నీ చెంతనిలిచెను. 
వెంటనే నీవు సత్యభామతో కలిసి గరుత్మంతుని ఎక్కి 
ఉద్యాన వనమువలె కడు మనోహరముగా నున్న 
ప్రాగ్లో తిషపురమునకు బయలుదేరితివి. అది 
నరకానురునియొక్క రాజధాని. పిదవ నీవు 
శత్రువులను హతమార్చి, వారి దుర్గములను 
కూల్చివేసితివి. ఆ నగరమంతయు ఆ శత్రువుల 
రక్తముతో తడిసిపోయినది. ఆ విధముగా నీవు 
ప్రాగ్గోతిషపురమును 'శోణితపురముగా” చేసితివి. ఓ 
గురువాయూరప్పా! భక్తుడైన నారాయణ భట్టతిరి 
సంస్కృతములో రచించిన భాగవతమును నేను 
తెలుగు పద్యకావ్యంగా చెబుతున్నాను. దీని నాలకించి 
నన్ను చరితార్థుని చేయుము తండ్రీ! 


573 


45/8 


అపుడు స్తుతియించె మనసార అవని నిన్ను 
దనుజు సుతుడైన ఆ భగదత్తునికిని 
రాజ్యమిచ్చావు ఒక ఏన్లు రాజుకుంచి 
మిగిలినవి ద్వారకకు తరలించినావు 
అసురు చెరనున్న ఆ పదియారు వేల 
రాచకన్నెలు నిను గోర రక్షకొరకు 
భార్యలుగ గొని తెచ్చావు ద్వారకకును 


వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ (ప్రభూ! అప్పుడు భూదేవి నిన్ను ఎంతయో 
స్తుతించినది. ఆ నరకాసురుని రాజ్యమును అతని 
పుత్రుడైన భగదత్తునకు ఇచ్చావు. ఒక్క ఏనుగును 
మాత్రము ఉంచి తక్కిన వాటిని ద్వారకాపురికి 
తరలించితివి. దుర్మార్గుడైన నరకుడు చెరలో ఉంచిన 


575 


45/7 
si 
ఐదు శిరస్సులున్న మురదైత్యుడు సాగరమధ్యమందునన్‌ 
మీదకు దూకె వానిని శమింపక చక్రము వేసి శీర్షముల్‌ 
ఐదును ఉత్తరించితివి, ఆ నరకుండును ఘీంకరింపుతో 
వేదన గూర్చు ఏన్గ్లులతొ మీదకు వచ్చెను, వేసి చక్రమున్‌ 
ఆ దనుజున్‌ హరించితివయా గురువాయుపురాధి నాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఐదు తలలున్న మురాసురుడు 
సముద్రజలముల మధ్యనుండి పైకి రాగా అతని ఐదు 
శిరన్ఫులను నీవు నుదర్శన చ(క్రముచే 
ఖండించివేసితివి. అట్లే ఆ నరకాసురుడు నాలుగు 
దంతములతో బాధించుటకు భయంకరముగా 
ఘీంకరించు ఏనుగులతో నీపై యుద్ధము చేయుటకు 
వచ్చెను. అప్పుడు నీవు చక్రముతో ఆ రాక్షసుని 
సంహరించితివి. 


574 


పదియారువేల రాజకన్యలను విడిపించి వారందరు 
నీపైననే ప్రేమానురాగములు చూపగా ఆ కన్యలను 
అచటనున్న సంపదను నీవెంట ద్వారకకు 
తరలించితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 
45/9 
అమరేంద్రునోడించి అదితి కుండలములు 
తొల్లి ఆ నరకుండు దొంగిలించె 
గరుడునిపై నెక్కి తరుణి సత్యతొ గూడి 
అమరావతికి నీవు అరిగినావు 
అదితి కుండలములు ఆమెకు నందించ 
సత్యదిగ్రమ జేసె స్వర్గమంత 
సురపతి అతిధులై చూచిరి నందన 
వనమును ఇరవురూ పరవశించి 
పారిజాతము గాంచి భామ ఆశించగా 
సురపతి కాదని పోరు సలిపె 
వానిని ఓడించి పారిజాతమ్మును 


తే ధనమదాంధులు ఎంతో కృతఘ్నులనుచు 


జగతి నేర్వంగ నీవట్లు జరిపినావు 
పారిజాతము నీకేల వాసుదేవ? 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ వాసుదేవా! పూర్వము నరకాసురుడు దేవేంద్రుని 
జయించి ఆతని తల్లియెన అదితి కుండలములను 
అపహరించి తనవద్ద ఉంచుకొనెను. నరకుని 
వధానంతరము నీవాకుండలముల నామెకు తిరిగి 
ఒప్పగించుటకు గరుత్మంతుని పైనెక్కి అమరావతికి 
వెళ్ళితివి. సత్యభామ త్రిజగన్మోహనరూపముతో 
నీవెంట వచ్చినది. దేవకాంతలు కూడ ఆమె 
సౌందర్యమును జూచి అచ్చెరువొందిరి. దేవేంద్రుడు 
నీకు ఘనస్వాగతమిచ్చి గౌరవించెను. తరువాత 
సత్యకోరగా నీవు పారిజాత వృక్షమును ఆమె 
పెరటిలో నాటుటకు గొనిపోవుచుంటివి. దేవేంద్రుని 
అభ్యర్థనమేరకు నిష్కారణంగా నరకునితో వైరము 


577 


45/10 
పారిజాతము సత్యభామ ఇంటికి జేర్చి 
చూపావు నీప్రేమ సుదతిపైన 
అష్ట భార్యల పదియారువేల సతుల 
ఒకతెకు యొకడవై యుంటి వీవు 
పడతికొక్కతెకును పదిమంది బిడ్డల 
నిచ్చావు పెంపొంద ఇంతిసుతుల 
నారదుడిది చూచి అరిగె నొక్కొక ఇంట 
ఒక్కొక్క పనిచేయుచుంటివీవు 


నీదు లీలలు నేర్వంగ కాదు మాకు 
నాదువ్యాధిని నణగించి నయము నిమ్ము 
భట్టతిరికృతి చెప్పెదపద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు స్వర్గలోకమునుండి తీసుకువచ్చిన 
పారిజాత వృక్షమును సత్యభామ ఉద్యానవనములో 


579 


వహించిన నీపై కృతజ్ఞత చూపక పోగా అతను 
నిన్నడ్డ గించెను. క్షణములో అతని నోడించి 
పారిజాతమును ద్వారకకు తీసికొని పోతివి. 
ధనమదాంధులు చేసిన మేలు మరచుట సహజమే 
కదా! ఈ విషయమును లోకమునకు వెల్లడించుటకే 
పారిజాతావవారణము చేసితివి గాని నీకు 


పారిజాతము లెందుకు? ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 


578 


నాటి తివి. నరకానురుని చాఅలోని 
పదునాజువేలమంది కన్యలను నీవు చేపట్టితివి. నీవు 
అనేక రూపములను ధరించి వారి అందరిని 
సుఖపెట్టుచుంటివి. ఈ సంగతిని వినిన నారదుడు 
ఇది ఎట్లు సాధ్యమో వరీక్షించుటకు నిన్ను 
దర్శించవచ్చెను. నీవు నీ భార్య లందరి వద్దా ఒక్కొక్క 
కృష్ణుడవై వేర్వేరు గృహకృత్యములు నిర్వహించుచు 
ఒకేసారి నారదుని కండ్లకు కనిపించితివి. నీవు 
ప్రదర్శించిన ఆ లీలను జూచి నారదుడు ఎంతో 
ఆశ్చర్యపడి నీ అద్భుతలీల గానము చేసెను. నీవు 
నీ భార్యలతో ప్రతి స్త్రీకి పదిమంది చొప్పున బిడ్డల 
ననుగ్రహించితివి. నారదుడు దేవర్షి ఆయనకే 
సాధ్యం కానప్పుడు నాబోటి సామాన్యునికి నీలీలలు 
తెలుసుకోవటం సాధ్యమా? నన్ను కరుణించి నా 
వ్యాధిని నివారించి నన్ను రక్షించరాదా? ఓ 
గురువాయూరప్పా! భట్టతిరికృతిని తెలుగు 
పద్యములలో విని నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


580 


చం॥ 


46. ఉషాపరిణయము, 
నృగమహారాజునకు శాపవిముక్తి 


ప్రభు! నీదు అంశాన ప్రద్యుమ్నుడుదయించె 
జనని రుక్మిణి తాను సంతసించ 
అతనిని ఆ శంబరాసురుడెత్తుక 
పోయెను దునిమె నీపుత్రుడతని 
ఆ రతీదేవితో అతడొచ్చె ద్వారక 
మామపుత్రిని ఆడె మనువు అతడు 
ఆమె సుపుత్రుడే అనిరుద్దుడనువాడు 
అందాలయువకుడు అతను సుమతి 
రుక్మి మనుమరాలు రోచనన్‌ వరియించి 
పెండ్లాడెనాతండు పెద్దలెదుట 


నీదు అన్నయు రుక్మియు జూదమందు 
తగవులాడిరి కోపియె తలను నరికె 

అన్న రాముండు, జూదమనర్థమయ్య! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


581 


46/2 


దనుజుడు బాణుడా బలికి తగ్గసుతుండు పినాకి భక్తుడున్‌ 
అనుపమ లీల ఆతనికి హస్తము లొక్క సహస్రముండెబో 
తనయ ఉషంచు పిల్వబడె తన్విసుశీలట నీదు పౌత్రునిన్‌ 
కనెతను స్వప్నమందు ఇక కన్యక క్రుంగెను కామపీడితై 


విను 


తా 


గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


ఓ నందనందనా! బలిచక్రవర్తికి వరవుత్రుడైన 
బాణాసురుడు శంకరుని పరమభక్తుడు. పరమశివుడే 
తన ప్రమద గణములతో బాణుని రక్షగా అతనికి 
కావలి యుండెను. పరమవీరుడైన ఆతని అందాల 
పుత్రికయే ఉష. బాణునికి వేయి హస్తములు 
కలుగుటయే కాక ఒకేసారి ఐదువందల విల్లులనుండి 
బాణములు వేయగల సమర్థుడు. ఉష సౌశీల్యవతి. 
ఆమె తన స్వప్నమున ఒకరోజు నీ మనుమడు 
అనిరుద్ధుని గాంచి కామపీడిత అయ్యెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


583 


తా ఓ (వభూ! నీ అంశతో జన్మించి రుక్మిణీ 


గర్భసంజాతుడైన ప్రద్యుమ్నుడు చాల అందగాడు. 
శంబరాసురుడను రాక్షసుడు అతనిని అపహరించగా 
ప్రద్యుమ్ముడాతనిని వధించి రతీదేవిని జేపట్టెను. 
తరువాత ద్వారకకేతెంచెను. తన మేనమామ 
రుక్మియొక్క పుత్రిక అయిన రుక్కావతిని అతను 
ఎత్ముకపోయి పరిణయమాడెను. వారి పుత్రుడు 
మనోవారుడైన అనిరుద్ధుడు. అతను రుక్మి 
మనుమరాలైన రోచనను వివావామాడెను. 
బందుగుల సమాగమముతో ఆనందం తాండవించు 
ఆ వివాహమున నీ అన్న బలరాముడు రుక్మితో 
జూదమాడి ఆ జూద వివాదములో 
తగవులాడుకొనిరి. ఆ(గ్రహోదగ్రుడైన బలరాముడు 
నీచుడైన రుక్మిని వధించెను. ఓ గురువాయూరప్పా! 
అందుకే జూదము అనర్ధదాయకం అని పెద్దలన్నారు. 
ఈ విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


582 


46/3 
ఉషకు చిత్రలేఖనియెడి యోగినొకతె 
నెచ్చెలిగనుండె తానెంతొ నిపుణురాలు 
స్వప్నమును విని రాజుల పటములామె 
గీసి చూపెను, ఆ ఉష చూసి తాను 
గుర్తుబట్టెను, అనిరుద్దుకోరె పతిగ 
రాత్రి అనిరుద్దుజేర్చెను అలన జెంత 
మరియు గూర్చెను వారి సమాగమంబు 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ఉషయొక్క స్నేహితురాలైన చిత్రలేఖ 
అనునామె గొప్ప యోగిని. కడు సమర్గురాలైన ఆమె 
తన నెచ్చెలికి యువకులైన రాజులు మరియు 
రాకుమారుల చిత్రపటములు గీసి చూపుచుండగా 
నీ మనుమడైన అనిరుద్దుని చిత్రపటమును చూచి 
అది తన కలల రాకుమారునిగా గుర్తించెను. ఆమె 
కోరిక మేరకు చిత్రలేఖ తన యోగ బలముతో 
రాత్రివేళ అనిరుద్ధ్దుని ఆ ఉష మందిరమునకు 


584 


చేర్చెను. అట్లు వారి సమాగమము జరిగినది. ఓ 
గంరువాయూరప్పా! దివ్యమైన ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 
46/4 
= 


వారలు దేలగా సురతి బాణుడెరింగెను నీదు పొత్రునిన్‌ 
మీరిన క్రోధియై పెనచిబెట్టెచెరన్‌ గొని నాగపాశమున్‌ 
నారదుడీ కథన్‌ దెలుప నందసుతా! పరమా(గహంబునన్‌ 
జేరగ యాదవుల్‌ అసురు జీల్చగ శోణిత పట్టణంబుపై 


బోరగ ముట్టడించితివి ఓ గురువాయుపురాధినాయకా! 


తా॥ ప్రభూ! ఉషానిరుద్ధులు ఆ విధముగా సుఖించు 
చుండగా చివరకు ఈ విషయము బాణాసురునికి 
తెలిసెను. అతడు కోవించి నీ మనుమని 
నాగపాశముతో బంధించెను. నారద మహర్షి వలన 
నీవీ నంగతి తెలినికొని కువితుడవైతివి. 
నందసుతుడవైన ఓ గురువాయూరప్ప్పా! నీవు 


585 


శాలి అయిన బాణాసురుడు సాత్యకితోను, 
కుమారస్వామి ప్రద్యుమ్నునితోను యుద్ధము జేయగా 
పరమశివుని నీవే స్వయముగా ఎదుర్కొంటివి. 
నారాయణ భట్టతిరి భాగవతమును నేను తెలుగు 
పద్యములలో చెబుతున్నాను. ఓ గురువాయూరప్పా! 
దీనినాలకింపుము తండ్రీ! 


46/6 


ఈశ్వరుని అ(స్రశసప్రములెల్ల నీవు 

విరిచి నారాయణాగస్తంబు వేసి శివుని 
వివశుజేశావు, గణములు భీతిపారె 
స్మందుడోడెను ప్రద్యుమ్ను శస్రగతిని 
బాణదైత్యుని మంత్రి కుంభాండుడంత 
పచ్చికుండలా అన్నే విచ్చుకొనియె 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


587 


యాదవులతో కలిసి బాణుని రాజధానిథైంన 
శోణితవురమును వానిని నంవారించుటకై 
ముట్టడించితివి. 


46/5 
పూని రక్షించు శోణితపురిని శివుడు 
భూతగణములన్నియు నిల్వ అతనితోడు 
గణములను బోర యాదవుల్‌ రణమునందు 
సాత్యకిని బాణుడెదిరించె స్వయముతానె 
పోరె ప్రద్యుమ్నుతోటి కుమారుడట్లె 
నీవు తలపడినావయ్య నీలకంఠు 
భట్టతిరి కృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! శోణితపురమును సదా రక్షించుచున్న 
సదా శివుడు తనయొక్క భూతగణములనన్నింటితో 
కలసి యాదవుల నెదిరించెను. మహా బలపరాక్రమ 


586 


ఓ(ప్రభూ! యుద్దమున నీవు ఈశ్వరునియొక్క 
శస్రాస్రములన్నియు ఖండించి నీ నారాయణాస్త్రముచే 
ఆతనిని మోహపరచితివి. అందుచే శంకరుని భూత 
గణములన్నియు భీతిల్లి పారిపోయినవి. ప్రద్యుమ్ముని 
చేతిలో కుమారస్వామి ఓడిపోయెను. బలరాముని 
చేతిలో బాణుని మంత్రి అయిన కుంభాండుడు 
పచ్చికుండ విచ్చుకున్నట్లు విచ్చుకొని పోయెను. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యరూపంలో ఆలకింపుము తండ్రీ! 
46/7 


అప్పుడు బాణుండు ఐదువందల విల్లు 
లను బూని నీతోటి అనికి దిగెను 


ధనసులు బాణాలు ధ్వంసంబు జేశావు 
బాణుండు ఓడంగ మరలిపోయె 


శివజ్వరమప్పుడు శిక్షింపనిన్‌ వచ్చి 
విష్ణుజ్వరముచేత వీగిపోయె 

స్తుతియించి నిన్నది మతికెక్కి జ్ఞానమ్ము 
మన్నింపు కోరుచు మరలిపోయె 


588 


తే హరికి భక్తుల తాకను అంచు బలికె 


జ్ఞాన నిధులయ్య శైవులు సహజముగనె 
తము తమోగుణోపేతులై తనరుచుంద్రు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ఆసమయమున బాణాసురుడు తన 
ఐదువందల ధనస్సులు పట్టుకొని యుద్దము 
చేయుటకు వచ్చాను. కాని అతని 
ధనుర్భాణములన్నియు ముక్కలైపోగా అతను 
పరాజితుడయ్యెను. వెంటనే వెనుదిరిగి పోయెను. 
అప్పుడు శివజ్వరము నీపై బడగా విష్ణుజ్వరము 
దానికి అమిత తాపము కలిగించెను. అంత 
శివజ్వరము జ్ఞానమును పొంది నిన్ను స్తుతించి నీ 
చరితముగానము చేసినవారికి జ్వరబాధలుండవని 
అను(గపొాంచి మరలిపోయెను. ఓ 
గురువాయూరప్పా! రుద్రుని అనుచరులందరు 
సహజముగానే మనస్సునందు గొప్ప జ్ఞాన 


589 


ఓ వాసుదేవా! అహంకారము వలన బాణాసురుడు 
మరల యుద్ధమును చేయుటకు అనేకాయుధములతో 
నీపైకి రాగా అతని బాహువులను ఖండించుచు 
బాణాసురుని గర్వమును ఖర్వము జేసితివి. అప్పుడు 
శంకరుడు వెంటనే అక్కడకు వచ్చి నిన్ను స్తుతింపగా 
ఆయనమాటను మన్నించి శంకరుని భక్తుడైన 
బాణునకు రెండు బాహువులను మాత్రముంచి 
మిగిలినవన్నీ ఖండించితివి. అటుపైన బాణునకు 


అభయము నొనంగితివి. ఆ తరువాత 


ఉషానిరుద్దులకు వైభవముగా వివాహము జరిగినది. 
ఆ తరువాత బాణాసురుడు నీకు అమూల్యమైన 
కానుకలను సమర్పించెను. నీవు నీవారందరితో 
కలిసి ద్వారక చేరుకొంటివి. ఓ గురువాయూరప్పా! 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యములలో 
చెప్పుచున్న నన్ను విని నన్ననుగ్రహింపుము. 


591 


సంపన్నులు కాని తమోగుణ ప్రధానులగుటచే 
భయంకరమైన కర్మలు చేయుచుందురు. ఓ దేవా! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


46/8 
తానహంకారియై తలపడె బాణుండు 
మరల నీపై అని జరుపవచ్చె 
ఖండించి బాహువుల్‌ గర్వంబు హరియించ 
హరుడొచ్చి నిను వేడె అసురు బ్రోవ 
దయదల్సి వాని హస్తములు రెండుంచావు 
అభయమ్మునిచ్చావు అతనికీవు 
అనిరుద్దుడున్‌ ఉష అతివైభవంబుగా 
పరిణయమాడిరి వాసుదేవ! 


బాణుడిచ్చెను మితిలేని బహుమతులను 
ద్వారకాపురి వచ్చిరి తరలిమీరు 

భట్టతిరి కృతి తెనిగింతు పద్య సరళి 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


590 


46/9 
నీవారి గర్వంబు నిహతి జేతువు ప్రభూ! 
ఎవరైన నీకేమి? దేవదేవ! 
పలుమార్లు త్రుంచావు పాకారి గర్వంబు 
బ్రహ్మనిన్‌ శరణని పదముబట్టె 
వరుణుని మదమెల్ల తరిగించినావయ్య 
యమరాజు పంతంబు అంతమయ్యె 
అగ్నిదర్పంబెల్ల అణగించితివి నీవు 
శంకరున్‌ గెలిచావు స్వామి! నేడు 


నీదు కృష్ణావతారము నిరుపమాన 
మయ్య! దేవతలందరి కాద్యుడీవు 
బాణదైత్యుని కథతెల్సె మాకు నిజము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


(ప్రభూ! నీవు అనేక పర్యాయములు దేవేంద్రుని 
జయించి ఆయనకు గర్వము నణగించితివి. 
ఆవుదూడ లను దొంగిలించినవ్వుడు 


592 


బృందావనములో (బహ్మదేవునే మోహపరచి 
వానిగర్వము నణగించితివి. నందగోవుని 
హరించినప్పుడు వరుణునికి గర్వ భంగము జేసితివి. 
గురుపుత్రుని తీసికొనివచ్చునపుడు యముని గర్వము 
నణగించితివి. దావానలమును త్రాగినప్పుడు 
అగ్నిదేవుని గర్వమును రూపుమావితివి. నేడు 
లయకారకుడైన శంకరునే జయించి నీకు నీవే సాటి 
అనిపించుకొన్నావు. ఇట్లు నీ కృష్ణావతారము సమస్త 
దేవతలకంటె నీవు ఆద్యుడవని నిరూపించినది. ఈ 
బాణాసురుని కథవల్ల మాకు అందరికీ ఈ సత్యం 
తెలిసింది. నారాయణ భట్టతిరి భాగవతాన్ని తెలుగు 
పద్యములలో చెబుతున్న నాకు ఓ గురువాయూరపా! 
నీవేదిక్కు, దీని నాలకించి నన్ను ధన్యుని చేయుము. 


46/10 
నృగ మహారాజు పొందెను నీదు కరుణ 
అతడు సూర్యవంశపు రాజు, హరిని గొలుచు 


593 


47. పొం౦డక్ర వథ- 
బలరాముని ప్రతాపము 


బలరాముడొకనాడు వచ్చె గోకులమున 
గోపికలను జూచి కుశలమడిగె 

వారితో విహరించి మత్తిల్లి యుండెను 
యమునానదిని బిల్చె అతని కడకు 

రాకుండెనా నది లాగి నాగలితోటి 
భయపెట్టె యమునను బలముజూపి 


గోపాంగనలతోటి కూడి యధేచ్చగా 
విహరించుచుండెను విర్రవీగి 


పౌం[డ్రకుడు వాసుదేవుడు, వానిదూత 
బంపె నీకడ తన ఒకమాట తెలుప, 
భట్టతిరికృతి తెలిపెద పద్యమందు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


595 


విప్ర శాపాన ఊసరవెల్లి ఆయె 
అతని కరుణించి సుగతిని అందజేసి 


బ్రాహ్మణుల భక్తి జెన్నత్య మహిమ జగతి 
కెరుక చేశావు. నీవారి కెల్లరికిని 

నాదు వ్యాధిని సడలించి నయము నిమ్ము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


భక్త నులభుడవైన ఓ గురువాయూరప్పా! 
సూరవంశమునకు చెందిన నృగమహారాజు ఒక 
(బావ్మాణుని శావవశమున ఊనరవెల్లిగా 
మారిపోయాడు. అట్టి మహారాజును కనికరించి 
ఆయనకు సుగతిని గూర్చితివి. నీ పరివారములకు 
బ్రాహ్మణ భక్తియొక్క బెన్నత్యమును ఉపదేశించితివి. 
అట్టి స్వామీ! నన్ననుగ్రహించి నా వ్యాధిని 
నివారింపుము. నారాయణ భట్టతిరి భాగవతమును 
తెలుగు పద్యములలో చెబుతున్న నాపై దయయుంచి 
ఈ కథనాలకింపుము తండ్రీ! 


594 


ఓ ప్రభూ! ఒకనాడు నీ అన్న బలరాముడు 
గోకులమునకు పోయెను.వారిని కుళల 
ప్రశ్నలడిగెను. ఆ గోపికలతో కలిసి విహరించుచు 
ఆనందముతో కూడిన మత్తులో నుండెను. ఆ 
మత్తులో ఆయన యమునానదిని తన దగ్గరకు 
రమ్మని పిలిచెను. ఆ నది రాలేదని కోపించి తన 
హలాయుధముతో లాగి ఆ నదినే భయపెట్టెను. 
తరువాత ఆ నదిలో గోపికలతో కలిసి యధేచ్చగా 
విహరించెను. ఇదిట్లుండగా అక్కడ పౌండ్రక 


వాసుదేవుడు తన సేవకుల యొక్క మాటల వలన 
వివేకహీనుడై నీ దగ్గరకు తన దూతను పంపించెను. 
తన మాటగా నీకొక సందేశమును పంపెను. 


నారాయణ భట్టతిరులు రచించిన సంక్షిప్త సంస్కృత 
భాగవతమును నేను తెనిగించుచున్నాను. ఓ 
గురువాయూరపా! దీనినాలకించి నన్ననుగ్రహింపుము 
తండ్రీ! 


596 


47/2 
Gil 
“నేను ధరాతలిన్‌ నిలుప నీరజనాభుని అంశబుట్టితిన్‌ 
పూని ధరించి నావట అపూర్వములైన మదీయ అస్త్రముల్‌ 
కాన త్యజించి అన్నిటిని కాళ్ళకు మైక్కుము” దూతమాటకున్‌ 
'వీనికిదేమి పిచ్చి” యని బిగ్గరగా సభనున్న అందరున్‌ 
వానిని దూరిరయ్య గురువాయుపురీశ! వచింతునీకథన్‌ 


తా॥ పౌండ్రక వాసుదేవుడు పంపిన దూత నీతో ఇట్లు 
చెప్పెను. “నేను ఈ భూమిపై అవతరించిన 
శ్రీమన్నారాయణుడను. నీవు నా లక్షణములయిన 
అ(స్త్రములు శంఖ చక్ర గదాదులను ధరించి 
చున్నావట. వెంటనే వానిని త్యజించి నన్ను క్షమాభిక్ష 
వేడుము. నన్ను శరణు గోరుము” నీ సభలోని వారు 
వీనికి వెరి అనుకొని వానిని నిందించిరి. ఓ 
గురువాయూరప్పా! నీ కథను ఆలకింపుము తండ్రీ! 


597 


47/4 
చం॥। 
తనుగొని ఉక్కు చక్రమును దానిని వేసెను నిన్ను జంపగా 
ఘనమగు అగ్నికీలలతొ ఖండనజేసె సుదర్శనంబు ఆ 
జనపతి మస్తకంబతని సైన్యమునంతయు బూది జేసెనా 
తని హితుడైన కాశిపతి దారుణలీల గతించెనా అనిన్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! పౌండ్రక వాసుదేవుడు ఉక్కుతో 


చేసిన తన చక్రమును నీపైన నిన్ను సంహరించుటకై 
విసిరెను. అప్పుడు నీవు గొప్ప అగ్ని శిఖిలను 
వెలిగక్కుతున్న సుదర్శన చక్రమును వానిపై 
ప్రయోగించి అతని శిరస్సును ఖండించితివి. 
అప్పుడాతని సైన్యము నంతయు నీవు అంతము 
జేసితివి. అంతేగాక అతని ప్రియస్నేహితుడైన 


కాశీరాజు దారుణముగా తల ఖండింవబడి 


మరణించెను. ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ 
నాలకింపుము తండ్రీ! 


599 


47/8 
తే పౌండ్రకుని దూత వినిపించి మరలిపోయె 
యాదవులసేనతో నీవు అతని కడకు 


వెళ్ళీ తిలకించితివి వాని వెల్టీతనము 
కాల్చుకొని ఒంటిపైన ఆ ఖలుడు దాల్చె 
నీదు శ్రీవత్స చిహ్నము, అదియుగాక 
కృ(త్రిమపు కౌస్తుభ మణిని గాత్రమందు 
పీత వస్త్రము కుండలాల్‌ అతను దాల్చె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! పౌండ్రక వాసుదేవుని దూత తన స్వామి 
సందేశమును వినిపించి వెడలిపోయెను. నీవు 
కొందరు యాదవ సైనికులతో పౌండ్రక వాసుదేవుని 
దగ్గరకు వెళ్ళితివి. ఆతడు తన శరీరమును 
లోహముతో కాల్చుకొని శ్రీవత్స చిహ్నమును, 
పీతాంబరమును కూడ ధరించియుండెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


598 


47/5 
జడుడు పౌం[డ్రకుడో ప్రభూ! సాటివారు 
వానిపొగడంగ నిజముగా వాసుదేవు 
డతనె అనుకొని ధృఢముగా తన మనసున 
నీతొ తాదాత్యమందెను నిరతమతడు 
దాన సాయుజ్యముక్తిని గనెనుతుదిని 
ఎవరి సుకృతంబు లెట్లుండు ఎవరికెరుక? 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 
ఓ ప్రభూ! అజ్ఞానియెన ఆ పౌండ్రకుడు తోడివారు 
తమ పొగడ్తలతో అతనిని ఆ మాటలే నిజమని 
(భ్రమపడునట్లు జేసిరి. అది తనే వాసుదేవుడను 
నిశ్చయముతో నీతో తాదాత్యమునందునట్లు జేసెను. 
సదా నీపైననే ధ్యాస ఉండుటచేత అతడు చివరకు 
నీ సాయుజ్యముక్తిని పొందెను. ఓగురువాయూరప్పా! 
ఎవరి సుకృతము లెట్లు వలించునో ఎవరికి 
తెలియును? నారాయణ భట్టతిరి భాగవతమును 


600 


తెలుగు పద్యములలో చెప్పుట కూడ నేనేదో జన్మలో 
చేసిన సుకృతమే కదా! తండ్రీ! 
47/6 


ప్రభు! కాశికాపురి పతి కొడుకొక్కండు 
అతను సుదక్షిణుడనెడివాడు 

అతను ముక్కంటికి అభిచార హోమంబు 
చేసెను తండ్రికై చింతనొంది 

ఒక “కృత్య” పుట్టెనా హోమంబులో శివ 
గణముల కూడంగ గట్టె నతడు 


కృత్యతో గణములన్‌ కృతకృత్యుడై యొక్క 
తాటిపై నడిపించె మేటి అతడు 


వాటి నన్నింటి బంపె నీపైన అతడు 
భట్టతిరి నాడు చేసిన భాగవతము 
తెలుగు పద్యంబుగా నేడు తెలుపుచుంటి 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


601 


47/7 
చం॥। 
కనుగొన తాళవృక్షములు కాళ్ళ వి కృత్యకు సర్వమున్‌ దహిం 
చెను తన అగ్నికీలలతొ చిందరవందర పారిరెల్ల నీ 
జనములు కావుమంచు నిను జాలిగ వేడిరి, ఆపి జూదమున్‌ 
పెనచి సుదర్శనంబపుడు వేస్తివి అయ్యది “కృత్య” జంపగా 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! ఆ కృత్య యొక్కకాళ్ళు చూడటానికి 


తాటిచెట్లలా ఉన్నాయి. ఆ'కృత్య' సమస్తమును దహించి 
వేయుచుండెను. భయంకరమైన ఆ ఆకారమును జూచి 
ద్వారకావాసులంతా కకావికలై పారిపోసాగిరి. 
నీవారందరు నీదగ్గరకు వచ్చి జాలిగా మొజబెట్టుకొనిరి, 
రక్షించమనిరి. ఆ సమయమున నీవు జూదము 
నాడుచుంటివి. ఓ గురువాయూరపా! నీవు ఏ 
మాత్రము తొణకక నీ సుదర్శన చక్రమును ఆ 'కృత్య'ను 


603 


తా॥ ఓ ప్రభూ! కాళశీరాజునకు 'సుదక్షిణుడు” అను 


కుమారుడు గలడు. అతడు తన తండి 
మరణమునకు చాల చింతించి, శంకరుని ఆరాధించి 
“అభిచారహోమమను” చేసెను. ఆ హోమము నుండి 
“కృత్య' పుట్టెను. బాణాసురుడు నీతో యుద్ధము చేసి 
నపుడు శంకరుడు నీచేత మోహితుడవగా భీతిల్లి 
పారిపోయిన శివ గణములన్నింటికీ ఆ సుదక్షిణుడు 
ధైర్యమిచ్చి అన్నింటినీ కృత్యకు తోడగునట్లు చేసి 
ఒక త్రాటిపై నడిపించెను. వాటినన్నింటినీ నీపైన 
ప్రయోగించెను. ఓ గురువాయూరప్పా! నారాయణ 
భట్టతిరి భాగవతమును తెలుగు పద్యములలో విని 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


602 


సంహరించుటకు ప్రయోగించితివి. తండ్రీ! రమ్యమైన 
నీకథ నావింపుము. 


47/8 


“ధగధగి మను కాంతులతో సుదర్భనంబు 
మీద పడుచుండగా “కృత్య భీతిచెంది 

పైకి హాహా యనే పొలికేక బెట్టి 

పారి, కినుక సుదక్తిణుపైకి దూకి 

వాని దహియించి కాశికాపట్టణమును 
కూడ దగ్గంబు జేసెను కుదురు చెడగ 
భట్టతిరికృతి జేసితి పద్యమందు 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! ధగధగమనే ప్రచండ కాంతులతో సుదర్శన 
చక్రము ఆ 'కృత్వ' పై బడినది. భీతిల్లిన 'కృత్య' 


హాహాకారములు చేస్తూ పారిపోయింది. చక్రము 


604 


దానిని వదలక వెంబడించింది. కోపం పట్టలేని 
'కృత్య' సుదక్షిణునిపై తిరగబడి వానిపై దూకి దహించి 
వేసింది. ఆ సుదర్శన చక్రము ఆ 'కృత్య'తో పాటు 
కాశీనగరమునంతా దగ్ధం చేసింది. ఆ నగరం ఉనికే 
పోయింది. ఓ గురువాయూరప్పా! భట్టతిరి కృతి 
భాగవతమును పద్యరూపంలో ఆలకింపుము తండ్రీ! 


47/9 


వెనుక రావణ వధ మైన పిదప నిన్ను 
ద్వివిదుడను వానరుండిట్లు సవినయముగ 
కోరె నీచేత మృత్యువు వరము గాను 
“అనుజుచే చత్తువ”ని నాడు అంటి వీవు 
అతడె నరకుని మంత్రిగా ఆయె నేడు 
ద్వారకావాసులందరిన్‌ బాధపెట్టె 

కొట్టి అరచేత రాముడై కూల్చినావు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


605 


47/10 


నీ బిడ్డ సాంబుడు నీ అన్న శిష్యుడౌ 
ఆ సుయోధను పుత్రినపహరించె 
కట్టేసి సాంబుని కౌరవుల్‌ బంధించ 
హస్తిన శాంతికై అన్నబోయె 
కౌరవుల్‌ మూర్చులై కాదన నీ అన్న 
కోపించి హస్తినన్‌ గూల్తుననియె 
భయపడి కౌరవుల్‌ వదలిరి సాంబునిన్‌ 
వారినేమనవాయె భవిత తెలిసి 


బంపవాయె యాదవులను వారిపైకి 
తాపములను తగ్గింపుము దాల్చికరుణ 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


607 


తా॥ ఓ గురువాయూరపా! నీ రామావతారములో ఆనాడు 


రావణ వధానంతరం ద్వివిదుడను వానరుని నీవు 
సత్మరించి ఏమి కావలెనో కోరుకోమంటే నీచేత 
మృత్యువు కావలెనని కోరుకున్నాడు. నీ అంశచేత ఆ 
కోరిక తన తరువాత అవతారములో నెరవేరుతుందని 
చెప్పావు. అతడే నరకాసురుని మంత్రియై నీ అన్న 
అయిన నీ అంశ చేతనే చనిపోయాడు. దానికోసం 
ద్వారకావాసులను బాధించు దుర్మార్గుడయ్యాడు. 
బలరాముడతనిని తన అరచేతితో ఒక్క చజుపు చటితి 
ఆ దెబ్బతో వానిని సంహరించాడు. స్వామీ నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


606 


ఓ ప్రభూ! ఆనాడు నీ పుత్రుడైన సాంబుడు 
దుర్యోధనుని పుత్రికయైన లక్ష్మణను అపహరించగా 
కారవులు సాంబుని బంధించిరి. ఆ సంగతిని వినిన 
బలరాముడు కౌరవులను శాంతింప జేయుటకు 
స్వయముగా హస్తినాపురమునకు జేరుకొనెను. ఐనను 
కౌరవులు మూర్భముగా మాట్లాడుచుండగా 
బలరాముడు వాన్మినావురమును ఎత్తినదిలో 
ముంచబోయెను. కౌరవులు భయపడి సాంబుని 
వదిలిపెట్టిరి. భవిష్యత్తులో కౌరవులను పాండవులే 
వధింతురని నీకు తెలిసియే కాబోలు వారిపై నీ 
సైన్యమును ప్రయోగించి నీ శౌర్యమును చూపలేదు. 
ఓ గురువాయూరప్పా! నన్ను కరుణించి నా వ్యాధిని 


నిర్మాలింవరాదా! నాతావత్రయములను 


హరించరాదా! నాద్వారా నీకథను ఆలకించి 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


608 


48. సమంతపంచక యాత్ర 


తే ఒక్క సూర్యగ్రహణమున ఓ మహాత్మ! 


ద్వారకాపురి (స్త్రీలతో తరలి నీవు 

ఆ “సమంత పంచకి మనునట్టి గొప్ప 
పుణ్యతీర్థము జేరావు, పురము రక్ష 

ఒప్పగించావు కృతవర్మకప్పుడీవు 

కూడ అనిరుద్దుడతనికి తోడువోలె 

భట్టతిరికృతి చెప్పెద పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 

ఓ మహాత్మా! ఒకనాటి సూర్యగ్రహణము నాడు నీవు 
ద్వారకా నగరమున ఉన్న స్రీలు మొదలగు వారితో 
కలిసి “సమంత పంచకము” అను పుణ్యతీర్థమునకు 
బోతివి ఆ సమయమున పట్టణ రక్షగా బాధ్యతను 
కృతవర్మకు ఒప్పగించి అతనికి తోడుగా నీ 
వమునువుడు అనిరుద్భుని ఉంచావు. ఓ 
గంరువాయూరప్పా! నారాయణ బభోట్టతిరి 


609 


నీతో కౌరవులు, పాండవులు మరియు నీ పూర్వ 
మిత్రులు కలిసిరి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధ నాలకింపుము తండ్రీ! 

48/3 
తను భక్తురాలు ద్రౌపది 
ఘనముగ నీ అష్టసతుల గాధలు వినుచున్‌ 


మనసార సంతసించెను 
విను గురు అనిలాలయేశ! విష్ణుని కథలన్‌ 


తా॥ ఓ గురువాయూరపా! ద్రౌపదీ దేవి నీపై అనన్యమైన 


భక్తిగల పాండవపత్ని. ఆమె ర్స్‌ పట్ట మహిషులతో 
కలిసి మాట్లాడుచున్నప్పుడు వారు తమ తమ వివాహ 
వృత్తాంతములను కథలుగా ఆమెకు వివరించిరి. ఆ 
ఎనిమిది కథలను విని (దావది మనసార 
ఆనందించినది. తక్కిన ప్రీలు గూడ ఆ సంగతులను 
విని ఆనందించిరి. నీవు కూడ ఈ విష్ణుగాధలను 
ఆలకింపుము తండ్రీ! 


611 


భాగవతమును తెలుగు పద్యము రూపములో విని 
నన్ను అనుగ్రహింపుము, తండ్రీ! 


48/2 
చం॥ 
మునుగగ పుణ్య తీరమున మోదక మాయె పవిత్రమింకనున్‌ 
జనుల హితంబుకై నదుల స్నానము జేతురు దివ్యులత్తరిన్‌ 
గొనకొని బ్రాహ్మణోత్తములకున్‌ పలుదానము లిచ్చితీవటన్‌ 
నిను కురుపాందవుల్‌ కలిసి నెయ్యములన్‌ పునరుద్ధరించగా 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా ఓ నందనందనా! ఆ సమంత పంచక తీర్థములో 
నీవు మునిగి స్నానము చేయుటవలన ఆ తీర్థము 
ఇంకను పరమ పవిత్రమయ్యెను. నీవంటి దివ్య 
పురుషులు తమ స్వార్థమునకు గాక తక్కిన ప్రజలు 
అట్లు పునీతమైన తీర్థములలో స్నానము చేసి 
తరించుటకే తామును పవిత్ర తీర్భములలో 
స్నానమాడుదురు. అచ్చట నీవు బ్రాహ్మణోత్తములకు 
అనేక విధములైన దానములను జేసితివి. అక్కడనే 


610 


48/4 
గోకులంబంత అచటకు కూడి వచ్చె 
నందుడాది గోపకులకు అందరికిని 
గౌరవంబిచ్చి నావంత కలిసి నీవు 
విరహ బాధచే కాబోలు గోరమణులు 
దర్భ పుల్లల వలె చిక్కి తనరి నారు 
సరస వచనాలు పలికావు మురియవారు 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! అప్పుడు సమంత పంచక తీర్థమునకు 
నందుడు మొదలైన గోపాలురు గోపికలతో అక్కడికి 
వచ్చారు. నీవు వారిని జూచి వారి దగ్గరకు పోయి 
వారిని గౌరవించితివి. చాలకాలమునుండి నీ విరహ 


బాధననుభవించుచున్నందు వలన జిక్కి దర్భ పుల్లలవలె 
యున్న గోపికలను నీ సరస వచనములతో పలుకరించి 
సంతోషపరచితివి. ఓ గురువాయూరప్పా! నారాయణ 
భట్టతిరి కావ్యమును తెలుగు పద్యములలో విని నన్ను 
అన్నుగహింపుము. 


612 


48/5 
ఆ.వె।॥। కనుల పండుగాయె కద! నీదు కలయిక 
వర్ణనలకు కాదు వారి ప్రేమ 
గొప్ప సంతసంబు గురువాయుపురవిభో! 
గరపినావు వారి కౌగలించి. 


తా॥ ఓ గురువాయూరప్పా! చాలకాలము తరువాత నిన్ను 
దర్శించుటచే గోపికల యొక్క ఆనందము వర్ణించుట 
అసాధ్యము. నీ కలయిక కన్నులపండుగే కదా! 
అత్యంత (ప్రీమానురాగములతో నున్న గోపికలను 


ఆలింగనము చేనికొని వారిని పరమానంద 
పరవశులను చేసినావు. 
48/6 

Gil 
శత్రువులెక్కుడై కలియజాలను రాధిక! కాలమంతయున్‌ 
ఆత్రుత, యుద్ధవ్యూహముల నందితి వేదన, జాగు ఆయెనే 
మాత్రము కల్లకాదని అమాంతము కౌగిలిలో బిగింతువే 
చిత్రము!! మారుపల్మదయె చిన్నది హే గురువాయునాయకా! 


613 


తా॥ ప్రభూ! నీవు అప్పుడు గోపికలందరికీ విరహ బాధను 
దూరము చేని వారికి తత్త్వ జ్ఞానమును 
ఉవదేశించితివి. “నేను అందరిలోను 
ఆత్మస్వరూపుడనై యుందును. కనుక మీకు నావలన 
విరహము అనెడి మాటయే యుండదు. ఈ 
విషయము మీ అందరి మనస్సులందు స్థిరముగా 
ఉండుగాక!” అని నీవు వారికి బోధించితివి. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యరచనగా ఆలకించి నన్ననుగ్రహింపుము తండ్రీ! 


48/8 


చం॥ 

అరయక నిన్ను గోపికలు అంతములేని వియోగ బాధనొం 
దిరి, తను ఉద్ధంవుండపుడు తెల్పెను నీదగు ఊరడింపులన్‌ 
తరిగె వియోగ బాధయును తాపము పోయెను నేటి బోధచే 
సరియగు తీరునన్‌ కలిగె సంతసమయ్యది తన్మయంబునన్‌ 
గురు అనిలాలయేశ! వినగోరెద నీ కథ పద్యమందునన్‌. 


615 


తా॥ ఓ గురువాయూరప్పా! నీవు రాధతో ఇట్లంటివి 
“రాధికా! నాకు శత్రువులు ఎక్కువై మాటి మాటికి 
సంభవించు యుద్ధముల వలన నేను ఇంత కాలము 
వరకు నీవద్దకు రాలేకపోయితిని. నేనూ చాల 
బాధపడ్డాను. ఈ మాటలు ఎంత మాత్రము అబద్ధం 
కావు” ఆ విధముగా పలుకుచు రాధను ఒక్కసారిగా 
నీ హృదయానికి హత్తుకొంటివి. ఆశ్చర్యంగా ఆమె 
నీ కౌగిలిలో సుఖానుభూతి నొందుచు మారు పలుక 
జాలక పోయెను. 


48/7 
వారి విరహ బాధను రూపుమాపదలచి 
తత్త్వ బోధను జేశావు తరుణులకును 
“ఆత్మరూపుడనైయుంటి నరయనేను 
అందరి యెదలో, విరహంబు అనెడి మాట 
యుండదీమాట మరువక యుండుడింక” 
అనుచు బోధించితివి నీవు అద్భుతముగ 
భట్టతిరికృతి తెలుగులో పద్యమాయె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


614 


ఓ గురువాయూరప్పా! పూర్వము గోపికలు 
నీయెడబాటు వలన అంతులేని వియోగబాధకు 
లోనైయుండిరి. అప్పుడు ఉద్ధవుడు నీచే పంపబడి 
వారికి నీ శ్రేమతత్త్వమునుపదేశించి ఊరట 
గొలిపెను. ఆనందము మిభశ్రితమై వారి విరహ బాధ 
కొంత తొలగినది. ప్రస్తుతము నీ ఉపదేశము వలన 
నీ చింతనయే పరమానంద దాయకమను సత్యము 
తెలిసి సరియైన మార్గమును (గ్రహించగలిగిరి. వారు 
తన్మయత్వములోని సంతోషముననుభవించిరి. ఓ 


ప్రభూ! నీ దివ్యగాధనాలకింపుము తండ్రీ! 


616 


48/9 


తే॥ దేవ! నీతండ్రి ఆ పుణ్యతీర్థమునకు 


వచ్చిన బుషులన్‌ అడిగెను పాపక్షయము 
జేయు పుణ్య కార్యంబేదొ చెప్పమనుచు 
వారు “పరమాత్మవౌ నీదు వద్దనుంట 
కంటె పుణ్యమేమని నవ్వి అంటిరపుడు 
ఐన నా వసుదేవుడు మునులచేత 
సత్రయాగము నిష్టగా జరుపజేసె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


దేవా! అప్పుడు నీ తండ్రియైన వసుదేవుడు ఆ 
పుణ్యతీర్థమునకు వచ్చిన మహర్షులను కలిసి పాప 
క్షయమునకై చేయవలసిన పుణ్యకార్యముల గురించి 
చెప్పమనిరి. ఆ బుషులు నవ్వుచూ పరమాత్మవగు 
నీవు దగ్గర ఉండగా ఇంకా వేరు పుణ్యకర్శలతో పని 
ఏమున్నదని (ప్రశ్నించిరి. అయిననూ వసుదేవుడు 
ఆ మహర్షుల చేత యజ్ఞమును చేయించదలచి 


617 


అందువలన మూడు నెలలు నీ సమాగమ 
సంతోషములను గోపికలు మునుపటి వలెనె 
అనుభవించి అదే మోక్షప్రాప్తి అన్నంత దివ్యానందము 
ననుభవించిరి. ఓ గురు వాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


48/11 


సత్రయాగము పూర్తియె జనస్రవంతి 


తరలిపోయిరి తమతమ తావులకును 
కలిసి రాధను ప్రేమగా కౌగిలించి 
విరహబాధను తొలగించి వీడుకోలు 

నిచ్చి ద్వారక జేరావు; ఇంకనైన 

నాదు వ్యాధి నిర్మూలించి నయమునిమ్ము 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


619 


న(తయాగమును నిష్టతో జరివించెను. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


48/10 
చం॥। 
జనకుడు మూడు మాసములు జన్నము జేసెను నీవు యాదవల్‌ 
ఘనముగ బంధుమిత్రులతొ కాలముబుచ్చిరి గోపులందరిన్‌ 
కనిరి సమానులైన గతి గౌరవమిచ్చిరి, సంతసంబునన్‌ 
మునుగుచు నీ సమాగమము మోక్షముగా తలపోసి రందరున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ ప్రభూ! నీ జనకుడైన వసుదేవుడు చేయించుచున్న 
సత్రయాగము మూడు నెలల వరకు కొనసాగినది. 
దానివలన నీ మిత్రులందరును చాల సంతోషముతో 
కాలము నీతో గడిపిరి. అప్పుడు యాదవులు 
గోపాలురను తమతో సమానులుగా సన్నానించిరి. 


618 


ఓ ప్రభూ! సత్రయాగము పూర్తి అయిన తరువాత 
అందరు తమ తమ ఇండ్లకు తిరిగిపోవుచుండిరి. 
ఆ సమయమున నీవు రాధాదేవిని దగ్గరకు తీసికొని 
కౌగలించుకొని ఆమె విరహబాధను రూపుమాపితివి. 
ఆ తరువాత సంతోషముతో వీడ్మోలు పలికి ద్వారకా 
నగరమునకు వెళ్ళితివి. ఓ గురువాయూరప్పా! 
ఇకనైనా నా వ్యాధిని నిర్మూలింపరాదా? నారాయణ 
భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయమును తెలుగు 


పద్యములలో చెప్పదలచిన నన్ను అనుగ్రహింపుము 
తండ్రీ! 


620 


49. యుధిష్టిరుని 


రాజసూయ యాగము- శిశుపాల వధ 


తే మగధపతి జరాసంధుడు మదముజేత 


పట్టి బంధించి చెరలోన బెట్టె నృపులు 
నొవ్వ రెండొందలెనిమిది నూర్హుమంది 
నీకు సందేశమును బంపి నిన్నుగావ 
మనుచు వేడిరి దూతచే ఆ నృపతులు 
మగధనాధుని వధియించి వారిబ్రోవ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


ఓ దేవా! మగధరాజైన జరాసంధుడు ఇరువది వేల 
ఎనిమిది వందల మంది రాజులను జయించి, వారి 
నందరిని తన కారాగారమున నిర్భంధించెను. 
జరాసంధుని కారాగారములో అనేక బాధల 


ననుభవించుచున్న ఆ రాజులు జరాసంధుని 


621 


ఇంద్రప్రస్థము బోతివి యెంచి నీవు 
సపరివారంబుగా కూడి సవనమునకు 
భట్టతిరికృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 

ఓ దేవా! దూతయొక్క మాటలను విని జరాసంధుని 
వధించెదనని బయలుదేరితివి. ఆ సమయముననే 
నారద మహర్షి వచ్చి “ధర్మరాజు రాజసూయ 
యాగమును చేయుచున్నాడు” అని తెలిపెను. అప్పుడు 
ఎక్కడకు ముందుగా బోవలెను? ఆలోచించుచున్న నీకు 
ఉద్ధవుడు రాజసూయమున శత్రువులపై విజయము 
తప్పక జరుగును కావున ఒకే ప్రయత్నమున రెండు 
పనులు సమకూరునని తెలిపెను అందుచేత నీవు అష్ట 
భార్యలతోను బంధువులతోను రాజనూయు 
యాగమును చూచుటకు ధర్మరాజు నివసించు 
ఇం(ద(వ నృమునకు ప్రయాణమై తివి. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి కావ్యమును తెలుగు 
పద్యములలో విని నన్ననుగ్రహింపుము తండ్రీ! 


623 


వధింపమని కోరుచు దిక్కులేని వారికి దిక్కైన నీ 
దగ్గరకు ఒక దూతను వంవించిరి. ఓ 
గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి రచించిన 
సంక్షిప్త భాగవతమును తెలుగు పద్యములలో విని 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


49/2 
దూత మాటలు విని హతు జరాసుతు జేయ 
నిశ్చయించితివంత నీవు వెడల 
రాజసూయము ధర్మరాజు చేయగనెంచె 
నని దెల్పె నారదమౌని నీకు 
ఎచటికి బోవలె యోచన ఉద్ధవు 
డందించె బొమ్మనె యాగమునకు 
శత్రుసంహారంబు జరుపును యాగంబు 
పనులు రెండౌనని తాను తెలిపె 


622 


49/3 
చం॥ 
గొనకొని అష్ట భార్యలును కూడగ పాండవ రాజధానికిన్‌ 
చని అటు రాజసూయమున సాయము జేయగబోతివో ప్రభూ! 
ఘనులగు భీమపార్టులును కయ్యమునన్‌ నృపులెల్ల ఓడగా 
పనిచిరి, ఆ జరాసుతుని వద్దకు మువ్వుర బంపె జ్యేష్టుడున్‌ 
విను గురువాయు పట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ నందనందనా! నీవు నీ పట్టపురాణులందరితో 
గూడి ఇంద్రప్రస్థమునకు వెళ్ళితివి నీ అనుగ్రహము 
వలన ధర్మరాజు గొప్ప బలశాలురైన తన తమ్ములు 
భీమార్జునుల ద్వారా అనేకమంది రాజులను గెలిచి 
గొప్ప సిరిసంపదలను తెచ్చిరి. రాజుాసూయమున 
పాండవులకు సహకరించుటకు వచ్చిన నీతో కలిసి 
భీమార్జునులు జరాసంధుని వద్దకు వానితో పోరునకై 
బయలుదేరిరి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


624 


49/4 
i 
మువ్వురు విప్రరూపముల బోతిరి మాగధురాజధానికిన్‌ 
అవ్విధిబోయి రాజుకడ యాచన జేసిరి పోరయొక్కనిన్‌ 
క్రొవ్విడి నట్టి రాజనె వృకోదరుడే సరి వాని బోరెదన్‌ 
ఎవ్వని కౌను మృత్యువది ఈవు తలంపక నీదు చేతిలో 
దవ్వున నుండి కంటిరి కదా! గురువాయుపురీశ! ద్వంద్వమున్‌. 


తా॥ ఓ గురువాయూరపా! మీరు ముగ్గురును బ్రాహ్మణుల 


వేషములతో మగధనాధుడైన జరానంధంని 
రాజధానియైన గిరివ్రజ పురమునకు వెడలిరి. అట్లు 
పోయి ఆ జరాసంధుని యుద్దము కావలెనని 
యాచించిరి. మదగర్వముతోనున్న ఆ జరాసంధుడు 
మారువేషములలో నున్న మిమ్ము గుర్తించక తనకు 
సమానమైన కండబలముగల భీమసేనునే ద్వంద్వ 
యుద్ధమునకు ఎన్నుకొనెను. అది అంతయు నీ లీల. 
నీ చేతిలో మరణించు అదృష్టము ఆ దుర్శార్గునకు 


625 


ఓ ప్రభూ! భీమజరాసంధుల మధ్య ఎడతెరపి లేక 
యుద్ధము సాగినది. ఆ ద్వంద్వ యుద్ధమున 
జరాసంధునిదే పైచేయిగా కనబదుచుందెను; 
అప్పుడు నీవు ఒక కొమ్మను జీల్చి, చీలిన 
భాగములను కుడిది ఎదమవైపునకును, ఎడమది 
కుడివైపునకును విసిరి సంజ్ఞ చేసితివి. ఆ సైగను 
అర్ధము చేసినకొనిన భీముడు జరాసంధు చీల్చి 
అట్లేచేని వానిని సంహరించెను. తరువాత 
కారాగారమున నున్న రాజులనందరను నీ దయచే 


బంధవిముక్తులను చేసితివి. వారు ఆనందించి నీ 
యెడల పరమ బోక్తులైరి. నీవు వారినట్లు 
అను(గహించితివి. తమ ప్రాణములపై ఆశ 


వదలుకొన్న వారికి తిరిగి వారి రాజ్యములనొసంగి 
పాలించుకొమ్మని అను(గ్రహించితివి. వారు 
ధర్మజునకు సామంతులైరి. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి భాగవతమును పద్యీకరించు 
నన్ను అనుగ్రహింపుము తండ్రీ! 


627 


లేదు. అందుచే నీవు అర్జునునితో కలిసి వారి ద్వంద్వ 
యుద్ధమును తిలకించితివి. 
49/5 

ఎడతెరిపేలేక ఇరువురు బోరిరి 

అధికుడై తోచె మగధకు నృపతి 
కొమ్మనొక్కటి జీల్చి కుడి ఎడమలు మార్చి 

విసిరేసి చూపావు భీమునికిని 
మాగధునటుజేసి పడవేసె భీముండు 

ఆ జరాసుతుకథ అంతమయ్యె 
రాజుల బ్రోచి కారాగార ముక్తులన్‌ 

గరిపావు రాజ్యముల్‌ తిరిగి ఇచ్చి 


వారు నీభక్తులై నిన్ను ప్రస్తుతించి 
ధర్మరాజు సామంతులై తనరినారు 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


626 


49/6 


ఆ.వె॥। మొదలుపెట్ట జన్నమును ధర్మరాజంత 


చేరి రాజులైరి సేవకాళి 
విప్రవరుల కాళ్ళు వినుగురు అనిలేశ! 
కడుగ నీవు, వాని ఖ్యాతి పెరిగె. 


తా॥ ఓ గురువాయూరప్పా! అప్పుడు ధర్మరాజు 


రాజసూయ యాగము చేయుటకు ఆరంభించెను. 


ఆ యాగమున రాజు లందరు సేవకులవలె పనులు 
చేయుచుండిరి. నీవును యాగమునకు వచ్చిన 
బ్రాహ్మణులకు పాదములను కడుగుచుండగా ఆ 
ధర్మజుని ఖ్యాతి పెరిగెను. వానిదెంత అదృష్టము! 


628 


49/7 


si 

ఎంపిక సర్వశ్రేష్ణునికి ఎవ్విధియౌ? సహదేవుడెంచె నిన్‌ 
ఇంపుగ అగ్రపూజ పరమేశ్వరుకీ దగు ధర్మసూనుడున్‌ 
తెంపున జెను జెననెను తెచ్చిన అర్హ శమునీకు ఈయగా 
సొంపుగ దేవతల్‌ నరులు చూచి ముదంబున మెచ్చిరో ప్రభూ! 
లంపటముల్‌ హరించి వినరా గురువాయుపురాధి నాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఆ యాగమునందు 
నర్వ(శేమ్మడైన వానికి అ(గ్రతాంబూలమిచ్చి 
పూజించవలెను. అదేవిధంగా నవాదేవుడు 
సర్వాత్మకుడవైన నిన్నుపూజించి అర్భమీయవలెనని 
నిశ్చయించెను. ధర్మరాజు సర్వభూతాత్మకుడవైన 
నిన్ను పూజించవలెనని, అతని నిర్ణయమునకు 
ధైర్యముగా జెను జెనని తన నిర్ణయమును తెలిపెను. 


629 


అప్పుడు చేదిరాజైన శిశుపాలుడు కోపముతో లేచి 
“ఈ కృష్ణుడు పశువులను మేపుకొను యాదవుడు. 
ఇతను ఏ పదవికీ అర్హుడు కాదు. వయస్సులో చాల 
చిన్నవాడు. మహర్షియా కాదు. మహీపతియా కాదు. 
ఇతడు ఇక ఎట్లు పూజార్హుడు. ఇంతమంది 
మహామహులుండగా ఈ కృష్ణుని పూజించువారు 
ఎంత మూర్భులు!! అనిదుర్భాషలాడి కత్తిదూసి 
సింహాసనముపైనుండి లేచెను. పాండవులతనిని 


ఎదుర్మొనిరి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


631 


అట్లేనిన్ను పూజించి అర్హ్యమిచ్చెను. అప్పుడు దేవతలు, 
మానవులు కూడ ఆ నిర్ణయమును సమర్ధించి 
ఆనందించిరి. ఓ (వభూ! నాకున్న ఈ 
బంధనములను విడిపించరాదా? 


49/8 


చేది రాజైన శిశుపాలుడిది కనంగ 
ఆగ్రహోదగ్రుడై లేచి అనెను ఇట్లు 


“పశులమేపు యాదవునికి పదవి ఏల? 
వయసు లేదు, మహర్షియా?వసుధపతియ? 
ఎట్లు పూజార్పుడ్రీతండు? ఇతనిపూజ 
సలుపు వారెంత మూర్చులు!!” పలికె కత్తి 
దూసి, పాండవులతని నెదురు కొనంగ, 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


630 


49/9 
వాసుదేవా! నీదు వారలౌ పాండవు 
లందరిన్‌ వారించి అపుడు నీవు 
రాక్షసాంతక సుదర్శన చక్రమును వేసి 
ఖండించితివి దూరు ఖలుని శిరసు 
గత జన్మలందున కడుద్వేష భావాన 
నైన నిన్నేవారు అనవరతము 
స్మరియించినందున దురితంబు నశియించి 
నీదయబొందిరి తుదిని వారు 


యోగులకు దుర్త్లభంబైన యోగమదియె 
పరమ ముక్తిని ఆ శిశుపాలుడందె 

భట్టతిరి కృతి తెలిపెద పద్యసరళి 

వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


632 


తా॥ ఓ వాసుదేవా! నీవు నీవారలైన పాండవులను వారించి 


అంతట రాక్షసులను సంహరించునటువంటి నీ 
సుదర్శన చక్రమును ప్రయోగించి ఆ శిశుపాలుని 
శిరస్సును ఖండించితివి. గత జన్మలలో ఈ 
శిశుపాలుడే హిరణ్యకశిపునిగాను, రావణాసురునిగాను 
జన్మించి నీపై ద్వేషభావముతో అను క్షణము నిన్నే 
స్మరించుచు నీచే హతులైరి. అట్లు నేడు పాపవిహితుడై 
పరమ ముక్తిగనెను. యోగులకు కూడ దుర్లభమైన ఆ 
పరమముక్తి కేవలము నిన్ను సదా స్మరించు వారికే 
కలుగును. ఓ గురువాయూరప్పా! మా కంతటి 
భాగ్యము లేకున్నను నీ అనుగ్రహము చాలును. 
నారాయణ భట్టతిరి సంస్కృత భాగవతమును 
పద్యరూపమున విని నన్ను రక్షింపుము తండ్రీ! 


633 


జలములేని తావున జలమున్నదని అట్లే జలము 
ఉన్నతావున జలములేనట్లు బోయి, పడి పరాభవము 
చెందెను. మచ్చర మధికముగా కలిగిన ఆ 
దుర్యోధనుడు రగిలిపోయెను. ఓ గురువాయూరప్పా! 
భట్టతిరి కావ్యమును తెలుగు పద్యములలో 
ఆలకింపుము తండ్రీ! 


49/11 


పడె సుయోధనుండారీతి భంగపాటు 
నాడు ద్రౌపది భీముడు నవ్విరయ్య! 

నీవు క్రీగంట అది చూచినావు స్వామి! 
బీజమును నాడె దృఢముగా వేసినావు 
భూమి భారంబు తగ్గించి పుడవి బ్రోవ 
నాదువ్యాధిని తొలగించి నయము నిమ్ము 
ఓ జనార్థనా! పరమాత్మ! బ్రోవుమయ్య 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


635 


49/10 


తే॥ రాజసూయము పూర్తయ్యె ప్రజలు మెచ్చి 


జయ జయ ధ్వానములు మీకు సలిపినారు 
జ్ఞాతి దుర్యోధనుండిది హితవుగాక 
పాండవుల నసూయతొ ద్వేషభావములతొ 
చూచె, మయసభనొకనాడు జొచ్చి అతడు 
(భ్రమకు లోనై సభన్‌ పరాభవము బొందె 
భట్టతిరికృతి తెలిపెద పద్య సరళి 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


ఓ(ప్రభూ! చాలా శ్రేష్టమైన రాజసూయ యాగము 
నీవు నెరవేర్చినందున జనులు నీకు పాండవులకు 
జయజయధ్వానములను జేనిరి. అందరం 
వెనుదిరిగిరి. కాని దుర్మార్గుడైన మరియు పాండవుల 
జ్ఞాతిరైన దుర్యోధనుడు ధర్మరాజు యొక్క 
నంవదలను జూచి అనరాయాద్వేషములతో 
రగిలిపోయెను. మయసభను చూచిన అతడు 


634 


ఓ ప్రభూ! దుర్యోధనుడు ఆ విధముగా భంగపడగా 
అది చూచి ద్రౌపది, భీముడు నవ్విరి. నీవు క్రీగంటితో 
దీనినంతయు గమనించితివి. స్వామీ! ఆరోజే ఒక 
మహాయుద మునకు భీజమును నాటితివి. 
దుర్మార్గులను తుదముట్టించి భూభారమును 
తగ్గించుట కవతరించిన నీవు ఎందుకు 
సంతోషించవు? ఓ జగన్నాధా! పరమాత్మా! మరి 
నన్నెందుకు అనుగ్రహించవు? నావ్యాధిని నిర్మూలించి 


నాకెందుకు నయమునీయవు? రక్షింపవు? 
నారాయణభట్టతిరి కృతిని తెలుగు పద్యములలో విని 
ఓ గురువాయూరప్పా! నన్ను కరుణింపుము తండ్రీ! 


636 


50. సాల్వాదులవధ-భారతయుద్ధము 


ప్రభు! నీవు రుక్కిణిన్‌ పరిణయమౌవేళ 
సాల్వుని యాదవుల్‌ చావమోద 

అవమాన జ్వలితుడై హరుని మెప్పించంగ 
“సౌభి విమానమున్‌ సాల్వుడొందె 


ఇంద్రప్రస్థమునకున్‌ ఈవు యాగముజూడ 


బోవంగ ద్వారకన్‌ ముట్టడించె 
దినములిరువదేడు కొనసాగె ముట్టడి 
ప్రద్యుమ్బుడెదిరించి పసను జూపె 


సాలు మంత్రి 'ద్యుమంతుని” సంహరించె 


గొప్ప మాయావి సాల్వుడున్‌ గుమిలిపోయె 


భట్టతిరి కృతి తెలిపెద పద్యసరళి 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


637 


50/2 


సాల్వుని సైన్యంబు చాలనశించెను 
ఇంతలో అన్నయున్‌ ఈవు కలిసి 
చీల్చి సాల్వునిసేన చెండాడి రిర్వురున్‌ 
గద బూని సాల్వుండు ఎదురు తిరిగె 
తన ప్రహారములకు ధనసు నీ చెయిజారె 
మాయనీపై జూపెవాడు అంత 
వసుదేవు గల్పించి మాయచే తెగటార్చి 
(భ్రమలోన పడవేసె పాపి నిన్ను 


వ్యాసుడంగీకరించడీ వాదమునకు 
పరమజ్ఞానివి కట్టునా మాయ నిన్ను? 

ఇ అ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


639 


తా॥ ఓ ప్రభూ! రుక్మిణీదేవితో నీ వివాహ సమయమున 


యాదవ సైన్యము సాల్వరాజుని చిత్తుగా ఓడించి 
పరాభవించెను. మండిపడిన సాల్వుడు పరమశివుని 
గూర్చి తపముచేసి మెప్పించి వరముగా సౌబమను 
విమానమును పొందెను. అతను గొప్ప మాయావి. 
నీవు రాజనరయంమును జూచుటకు 
ఇం(ద్రప్రన్గమునకు పోయినప్పుడు సాల్వుడు 
ద్వారకానగరమును ముట్టడించెను. ఇరవది ఏడు 
దినముల వరకు జరిగిన ఆ యుద్భములో 
ప్రద్యుమ్నుడు తన భటులందరితో వానిని ఎదుర్శొని 
మహాబలవంతుడైన 'ద్యుమంతుడు” అను అతని 
మంత్రిని సంహరించెను. దానికి ఆ మాయావి చాల 
దుఃఖించెను. ఓ గురువాయూరప్పా! నారాయణ 
భట్ట తిరి సంస్కృత భాగవతమును తెలుగు 
వద్యములలో చెబుతున్న నన్ను విని 
అనుగ్రహింపుము తండ్రీ! 


638 


ప్రభూ! సాల్వరాజుయొక్క సైన్యము చాలవరకు 
అంతమయ్యెను. ఇంతలో రాజసూయమునుండి 
తిరిగి వచ్చిన నీవు, బలరాముడు జరిగినది 
తెలుసుకొని సాల్వుని సైన్యమును చీల్చి చెండాడిరి. 
ఆ సాల్వుని గదా ప్రహారములకు నీ చేతిలోని శార్‌జ్ఞ 
ధనస్సు జారి క్రిందపడెను. నీముందే ఆ సాల్వుడు 
తనమాయచే ఒక “వసుదేవుని” గల్పించి అతనిని 
సంహరించెను. ఒక్కక్షణ కాలము పాటు నీవుకూడ 


అతని మాయను గుర్తింపలేక పోతివి, అని కొందరు 
చెబుతున్నారు కాని గురువాయూరప్పా! అది 
సరికాదు. వ్యాసుడు కూడ దీనినే సమర్ధించెను. నీవు 
మాయాతీతుడవు. నిన్నే మాయ కట్టగలదు తండ్రీ! 


640 


50/3 


బీ సాల్వుని “సౌభమ్ము” స్వామి! నీ గదచేత 


పొడిజేసి కలిపావు పూని జలధి 
చక్రంబుతో వాని సంహరించితివి నీ 

సాయమౌ మిత్రులు చకితులవగ 
దంతవక్రుడును గదను దాల్చిపై బడి, 

కౌమోదకితొ కొట్ట కటిచెమట్టి 
శిశుపాలుని వలెనే చేరెను ఆతండు 


నీముక్తి ధామమ్ము నిగమవంద్య! 


మార్గమేదైన నిను నిల్చె మనసునందు 
ముక్తి నిత్తువు మాకైన మునులకైన 

నీదు అవతార లక్ష్యమే అది కదయ్య 
వినుముగురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! సాల్వునియొక్క సౌబమను విమానమును 
నీగదచేత పిండి పిండిగా చూర్ణముచేసి నీవు దానిని 
సముద్రమున పడునట్లు కొట్టితివి. వెంటనే నీ 


641 


అక్షయంబుగ నీవు ఆమె వస్తములిచ్చి 
మానంబుగాచావు మానవతికి 
వనవాస కాలాన మౌని దుర్వాసుండు 
శిష్యసమేతుడై చేరి అడిగె 
అన్నంబు, ద్రౌపది అక్షయపాత్రను 
కడిగి అనాటికి తుడిచిపెట్ట 
ప్రత్యక్షమై నీవు పాత్రలో అన్నంపు 
మెతుకును తృప్తిగా మింగినావు 


తృప్తి నీకాయె మునులెల్ల త్రేన్పినారు 

దారి మళ్ళిరి వద్దని తమకు “తిండి” 
ఆర్తరక్షకుడీవెగా అడవినైన 

వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


ప్రభూ! నీవు ద్వారకా నగరమును చేరితివి. అక్కడ 
హస్తినాపురమున ధర్మరాజు కౌరవులతో కపట 
జూదమున ద్రౌపదిని కూడ పణముగా బెట్టి ఆడి 
ఓడిపోయెను. పిదప దుశ్శాసనుడు ద్రౌపదిని సభకీద్చి 
వస్తావవారణమునకు యత్నించెను. ఆమె 


643 


చక్రముతో సాల్వుని చంవివేని తివి. అతని 
మరణమును జూచి అతని మిత్రుడు దంతవక్రుడు 
తన గద చేత నిన్ను ఎదుర్శొనెను. వానిని 
నీకౌమోదకమను గదతో గొట్టి సంహరించితివి. 
అతడు కూడ శిశుపాలుని వలెనే నీలో ఐక్యమై 
విష్ణుధామమును పొందెను. ఓ గురువాయూరప్పా! 
నిన్ను పొందు మార్గ ములనేకములు. ఏ 
విధముగానైనా సదా నిన్నే తలంచుచు నీ ధ్యాసలో 
వుండే వారలకు తప్పక ముక్తినిస్తావు. మాకైన 
మునులకైన ఒక్కటే గతి. నీ భక్తులకు ముక్తి నివ్వటమే 
కదా! నీ అవతార లక్ష్యం. అదే విధంగా నన్నుకూడ 
అనుగ్రహించి నీ దివ్యగాధనాలకింపుము తండ్రీ! 
50/4 
ద్రౌపదిన్‌ పణముగా ధర్మసూనుడు పెట్టి 
మాయజూదంబున మట్టిగజచె 
దుశ్శాసనుడు బల్మితో తెచ్చి సభలోన 
తరుణి వస్తములూడ్వ తలచె ఖలుడు 


642 


విలవించుచు నిన్ను ప్రార్థించగా ఆవెకు 
అక్షయముగా వలువలను ప్రసాదించి ఆ మానవతి 
మానమును కాపాడితివి. పాండవుల వనవాస 
కాలములో ఒకనాడు దుర్వాస మహాముని శిష్య 
సమేతుడై భోజనము కావలెనని వచ్చెను. భోజన 
మీయకున్న ముని శపించును. కాని అప్పటికే ద్రౌపది 
కూడ భుజించి వారి అక్షయపాత్రను కడిగివేయుట 
వలన భోజనము లభించు అవకాశము లేదు. 
అప్పుడు వారు నిన్ను ప్రార్థించగా వారి ఎదుట 
ప్రత్యక్షమై నీవును ఆహారమడిగితివి. అక్షయ పాత్రలో 
ఒక్క మెతుకున్నదని చూపి దానినే తృప్తిగా 
భుజించితివి. నీవు తృప్తడవైన వెంటనే దుర్వాసునికి 
ఆయన శిష్యులకు ఇక తినుట మావల్ల కాదన్నట్లు 
పొట్టలుబ్బిపోయి వారు ఆహారము వలదని 
వెడలిపోయిరి. ఆర్తరక్షకుడవైన ఓ గురువాయూరప్పా! 
నీవారిని అడవులలోనైన రక్షించెదవు. కనుక ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


644 


50/5 


సీ, రణపు యత్నముల నారంభించి రిర్వురున్‌ 
కురు పాండవులు అని కోరుకొనుచు 
పార్థుడు నిను కోరె పరమాత్మ! సాయంబు 
ఆ సుయోధనుడెంచె యాదవులను 
రాయబారంబున రాజీ విఫలమయ్యె 
పెద్దల మాటకు విలువపోయె 
లక్ష్యపెట్టక నిన్ను రారాజు బంధించ 


యత్నించెనో ప్రభూ! అపుడు నీవు 


మునులు సైతము కనలేని ఘన స్వరూపు 
విశ్వరూపంబు చూపించ విరిగె మదము 
హస్తినాపురి క్షోభించి అలమటించె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


645 


50/6 
ఆ కురుక్షేత్రాన అని మొదలాయెను 
పార్థసారధివయ్య! స్వామి! నీవు 
స్వజనులనేరీతి జంపను? అని క్రీడి 
వ్యామోహపడె నీవు అంటివిట్లు 
“మిత్రమా! ఏమిది? మీవారు నవ్వరే!! 
విను కీర్తి నిలుచును తనువు కాదు 
ఆత్మనెరుగుమీవు అద్వితీయంబది 
చావుపుట్టుక లేక శాశ్వతంబు 
చంపేది ఎవ్వండు? చచ్చేది ఎవ్వండు? 
భయభ్రాంతులిక వీడి మనసు నిలుపు 
ధర్మయుద్ధముచేసి త్యజియించు ఫలితమున్‌ 
మంచి చెడ్డలు నాకు వదులుమయ్య!” 


పేర్మి గీతామృతంబిచ్చి విశ్వరూప 

దర్శనము జూప, వచ్చె యదార్ద స్థితికి 
ధి 

భట్టతిరికృతి తెలిపెద పద్యసరళి 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


647 


తా॥ ఓ ప్రభూ! అటుపిమ్మట కౌరవ పాండవ లిరువురు 


యుద్ధ సన్నాహాలను చేయసాగిరి. దుర్యోధనార్జును 
లిరువురు నీవద్దకు సహాయార్ధము వచ్చిరి. అర్జునుడు 
నిన్ను కోరుకొనగా దుర్యోధనుడు 
నీయాదవసైన్యమును తనపక్షమున ఉండుటకు 
కోరుకొనెను. నీవు పాండవదూతగా 
హస్తినాపురమునకు రాయబారిగా పోతివి. ఆ సభలో 
భీష్మాది పెద్దల మాటకు విలువలేకపోయింది. నీ 
నయవచనములను లక్ష్య పెట్టక దుర్యోధనుడు నిన్ను 
బంధించుటకు యత్నించెను. మహామునులు కూడ 
దర్శించలేని నీ విశ్వరూపమును ఆ కౌరవ సభలో 
చూవి నిన్ను ధిక్కరించిన దుర్యోధనాదులకు 
బుద్ధిచెప్పితివి. నీకు అపకారము తలపెట్టిన 
ఫలితముగా దుర్యోధనుని హస్తినాపురములోని 
ప్రజలు క్షోభకు గురియైరి. ఓ గురువాయూరపా! 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


646 


ఓ స్వామీ! నీవు కురుక్షేత సంగ్రామమున 
పార్టసారధిగా నుంటివి. మహావీరుడైన అర్జునుడు 
రణరంగమున తన బంధువులను సోదరులను చూచి 
మనసు ద్రవించి యుద్ధవిముఖుడయ్యెను. అప్పుడు 
నీవు అర్జునునకు కర్తవ్యమిట్లు బోధించితివి. 
“మిత్రమా! ఏమిటిది? మీవారు నిన్ను 
జూచినవ్వుకోరా! ఈ మానవ శరీరము శాశ్వతమా? 
శరీరాలలో వుండే ఆత్మ అద్వితీయమై నది, 
శాశ్వతమైనది, చావువుట్టుకలు లేనిది. నేను 
చంపజాలనంటున్నావు కానీ అసలు చంపేదెవరు? 
చచ్చేదెవరు? ఈ భయ[(భాంతులను విడిచి 
ధర్మయుద్ధము చేసి మంచి చెడ్డల ఫలితమును నాకు 
వదలి నీ కర్తవ్యము నీవు నెరవేర్చుము” ఈ విధముగా 
పార్టునికి శ్రీమత్‌భగవద్దీతను బోధించి వానికి నీ 
విశ్వరూప సందర్భనమిచ్చి కిరీటిని యధాస్థితికి 
తెచ్చితిని. ఓ గురువాయూరప్పా! నారాయణభట్టతిరి 
కావ్యమును తెలుగు పద్యరూపంలో ఆలకించి 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


648 


50/7 


స్స్‌ భీష్ముడు తను పదివేలమందిని జంపె 
ప్రతిరోజు నెరపె నీపనినతండు 
భూభారమౌ నృపుల్‌ ఉసురులు బాసిరి 
అర్జునుడెంతయో అలిసిపోయె 
కోపమ్ముజూపించి కుప్పించి దుమికావు 
చంపంగ భీష్ముని చక్రమెత్తి 
మన్నింపుమని క్రీడి ప్రతిన మానొద్దని 


ప్రార్థించె తాను నీపాదమంటి 


అంజలి ఘటించి భీష్ముడు ఆర్తివేడె 
ముక్తి నిమ్మని పరమాత్మ! మొరలు వినవు 
శాంతమొందావు మనసులో సంతసించి 


వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


649 


50/8 


ద్రోణు నేతృత్వంబుతో కురుసేనకు 
భగదత్తుడున్‌ జేర పార్టు బోర 
నారాయణాస్త్రమున్‌ నాడు నీవక్షంబు 
భరియించి పార్టుని శిరముగాచె 
'సైంధవున్‌ క్రీడిచే చంపించినావయ్య 
చక్రంబు అద్దేసి సవితునికిని 
కర్ణునాగాగస్రంబు గరిపావు వ్యర్థంబు 
కుంభినిన్‌ రధమును క్రుంగజేసి 


సవ్యసాచి కిరీటంబు జారిపోయె 

కాని, ప్రాణాలు నిలిచెను తనువునందు 
ఎన్నివిధముల గాచావు హితుల నీవు!! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


651 


తా॥ ఓ ప్రభూ! నీ పరమభక్తుడైన భీష్ముడు ప్రతిదినము 


పదివేలమందిని సంవారించుచుండెను. ఈ 
విధముగా అతడు నీవు చేయదలచిన పనిని 
చేయసాగెను. అర్జునుడు భీష్మునితో యుద్ధమును 
చేయుచు అలినిపోయెను. అవ్వుడు నీవు 
కోపమునభినయించుచు చక్రమును ధరించి 
ఆయుధమును వట్టుకోనన్న ర్‌ (వతిజ్ఞను 
అతి(క్రవింంచితివి. ఈ భీమ్మని జంవి నిన్ను 
రక్షింతునని పార్టునకు చెప్పి భీష్మునివైపు పరుగెత్తితివి. 
భీష్ముడు అంజలి ఘటించి స్వామీ! నన్ను కరుణించి 
సంహరింపుమని వేడుకొనెను. నీ వెనుకనే రధమును 
దిగిన క్రీడి తనను మన్నించి నీ చక్రమునుపసంహ 
రించమని ప్రార్థించెను. అప్పుడు నీవు సంతోషముతో 
అట్లు చేసితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండీ! 


650 


ఓ (వజూ! కారవపాండవ యుద్భృమున 
ద్రోణాచార్యుడు నర్వసైన్యాధి పతిగానుండెను. 
అప్పుడు భగదత్తుడు కౌరవుల పక్షమున పోరుచు 
గజము పైనెక్కి అర్జునునిపై నారాయణాస్త్రమును 
ప్రయోగించెను. ఆ అ(స్రమును నీవు సీవక్షస్థలముచే 
నిరోధించితివి. అట్లే సింధురాజైన సైంధవుని 
(జయద్రధుని), నీ చక్రముచే సూర్యుని అడ్జి 
(కృత్రిమముగా సూర్యాస్తమయము సృష్టించి) 
అర్జునినిచే చంవించితివి. కర్ణుడు పార్గునిపై 
అమోఘమైన నాగాస్తమును ప్రయోగించినపుడు 
నీపాదముతో అర్జునుని రధమును భూమిలోనికి 
క్రుంగించితివి. దాని ఫలితముగా నాగా'స్తము 
అర్జునుని కిరీటమును పోగొట్టెను. అతని తల 
తెగకుండ కాపాడబడెను. ఇట్లు పాండవులను 
ఎన్నియోమార్లు ఎన్నియోవిధములుగా కాపాడితివి. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


652 


స్స్‌ 


50/9 
“అని” మొదలప్పుడే అన్నయ్య రాముండు 
తను తీరయాత్రకై తరలిపోయె 
తను పురాణాలతో మునులకు సూతుండు 


నైమిశారణ్యాన నయముగూర్చు 
మన్నించలేదని మడియించె సూతుని, 

అతని పుత్రునికిచ్చె “అన్ని పదవి 
వల్వలున్‌ వధియించి బలభద్రుడున్‌ జేసె 

యాగరక్షణ తాను యాత్రముగియ 


భీమసుయోధనుల్‌ సమరాననుండగా 
వారించబోయెను వారినతడు 


వారు వినరైరి ఆయన పలుకునైన 
తిరిగిపోయెను ద్వారక దేవదేవ! 
భట్టతిరి కృతి తెలిపె పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


653 


వారు అతని మాటను మన్నించక యుద్ధమును 
కొనసాగించిరి. విరక్తుడైన బలరాముడు ద్వారకకు 
మరలిపోయెను. ఓ గురువాయూరప్పా! రమ్యమైన 
భాగవతమును భట్టతిరి సంస్కృతములో చెప్పగా 
నేను తెలుగు పద్యములలో చెబుతున్నాను. 
దీనినాలకింపుము తండ్రీ! 
50/10 

ద్రౌపది తనయులన్‌ తాము నిద్రించంగ 

ద్రౌణి ఖడ్గముబూని తలలు నరికె 
వాని బ్రహ్మాస్తమున్‌ పార్టుండు గతిమార్చి 

అతని శిరోరత్నమపహరించె 
అంత “అపాండవి మగుగాక యని (ద్రౌణి 

బ్రహ్మాస్తమును వేసె మరలతాను 
ఉత్తర గర్భమున్‌ బూని ప్రవేశించి 

కాపాడనెంచావు కరుణజేత 
అంగుష్టమాత్రుడవైతివి శ్రీకృష్ణ! 

తరుణి గర్భమునందు జేరినావు. 


655 


తా॥ ఓ ప్రభూ! కురుక్షేత్ర యుద్దము ప్రారంభం కాగానే 


బలరాముడు తను ఎటువైమా ఉండనని 
తీర్థయాత్రలకు బయలుదేరినాడు. అతడు 
నైమిశారణ్యము జేరి అక్కడ సూతమహర్షిచే పురాణ 
ప్రవచనములను వినుచున్న మునులను దర్శించేను. 
తనను చూచికూడ సూతుడు మర్యాదగా లేచి 
నమస్మరించలేదని పట్టరాని కోపముతో అతనిని 
చంపెను. తరువాత అతని పుత్రునికి సూతుని పదవి 
ఇచ్చి ముందుకు సాగిపోయెను. ఇంకొకచోట 
వల్వలుడు అను రాక్షసుడు ప్రతిపర్వదినమున 
యజ్ఞములను నాశనము చేయుచుండగా వానిని 
సంహరించి యజ్ఞములు కొనసాగునట్లు చేసెను. 
అట్లు (ప్రతితీర్థమును సేవించి బలరాముడు 
కురుక్షేత్రము చేరుసరికి భారతయుద్ధమున చివరి 
ఘట్టము జరుగుచుండెను. భీముడు దుర్యోధనుడు 
గదాయుద్ధము చేయుచుండిరి. తుది ప్రయత్నముగా 
బలరాముడు వారిని వారించుటకు యత్నించెను. 


654 


పిదప చక్రంబు నడ్డము వేసినావు 

ఆమె శిశువును గాచావు స్వామి! నీవు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ శ్రీకృష్ణా! ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులను 
నిద్రించు నమయమున అశ్వత్థామ (దాణి) 
పాండవులనుకొని సంహరించెను. పిదప అతడు 
(బ్రహ్మోస్రమును వేసి అందరిని తుదముట్టించ 
చూచెను. కాని పార్గుడు ఆ బ్రహ్మాస్తమును త్రిప్పి 
కొట్టి అశ్వత్థామనుండి అతని శిరోరత్నమును 
అపహరించెను. అంతట అశ్వత్థామ “అపాండవి 
మగుగాక అని మరల (బవ్మో(న్రమును 
ప్రయోగించెను. అది ఉత్తరయొక్క గర్భమున 
ప్రవేశించెను. అప్పుడు నీవు చక్రమును చేబూని 
అంగుష్టమాత్రడవై ఆమె గర్భమున ప్రవేశించితివి. 
తరువాత నీ చక్రమును అడ్డమువేని ఆ 


656 


(బ్రహ్మోస్రమునుండి శిశువును రక్షించితివి. ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యములలో చెబుతున్న నన్ను అనుగ్రహించి ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


50/11 
స్వచ్చంద మరణంబు శాంతనవుడు తొల్లి 
తండ్రిచే వరముగా తానుబొందె 
అంపశయ్యనుజేరి అతడు ధర్మజునకు 
ధర్మబోధలచేత ధన్యుజేసె 
విష్ణుసహగస్రమున్‌ వివరించె, నీవును 
శ్రద్ధగా వింటివి జ్ఞాని బోధ 
మోక్షమిస్తివి వాన్మి ముమ్మారు అశ్వమే 
ధమును జేయించావు ధర్మజునితొ 
కోరికలు తీర్చి ద్వారకజేరినావు 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
భట్టతిరికృతి తెలిపెద పద్యసరళి 
వినుముగురువాయుపురవిభో! విష్ణుగాధ. 


657 


51.కుచేలోపాఖ్యానము 
చం॥। 
మును గురుఆశ్రమంబున ప్రపూర్ణత విద్య గ్రహించువేళ నీ 
అనుగు హితుండు మిత్రుడును ఐన కుచేలుడు విప్రశ్రేష్టుడున్‌ 
మనమున నిన్ను నిల్చుకొనె భార్య సుతాదుల బాధ్యతుండియున్‌ 
దినములనెల్ల తాన్‌ గడిపె ధీరత గూడిన శాంతచిత్తుదై 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


తా॥ ఓ ప్రభూ! నీవు పూర్వము సాందీప మహర్షి 
ఆశ్రమమున విద్యాభ్యాసమును చేయుచున్నప్పుడు 


కుచేలుడు అను విప్రవరేణ్యుడు నీకు హితుడు, 
మిత్రుడుగా నుండెను. నీ సహాధ్యాయియైన అతడు 
నీకు పరమభక్తుడు. అతనికి వివాహమై భార్యవలన 
బహు సంతానమును బడసెను. అంత సంసార 


దుఃఖమునందును అతడు దినములను లెక్కించు 
గడుపుతూ ధీరశాంత చిత్తుడై నీ దాసుడైయుండెను. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధ నాలకింపుము 
తండ్రీ! 


659 


తా॥ ఓప్రభూ! భీష్ముడు తనతండ్రినుంచి పూర్వము, తలచు 
కొనినప్పుడు మాత్రమే మరణము సంభవించునట్లు 
(స్వచ్చంద మరణము) వరముగా పొందెను. నేడు 
తన ఒంటినిండా అంబులతో అంపశయ్యపై 
నుండెను. అట్టి నమయమున కూడా ఆ 
వువోవువాుడు ధర్మరాజునకు ఎన్నియో 
ధర్మసూక్ష్మములను బోధించి ధన్యుని జేసెను. 
నీవుకూడా శ్రద్దగా వినుచుండగా 
విష్ణునవాననామముల నెరింగించెను. ఆ 
భీష్మాచార్యునకు నీవు మోక్షము నొసగితివి. ఆ 
తరువాత ధర్మరాజు యొక్క పరిపాలనలో మూడు 
గొప్ప అశ్వమేధ యాగములను చేయించితివి. 
పాండవుల కోరికల నన్నింటిని నెరవేర్చితివి. అటు 
పిమ్మట నీవు ద్వారకా నగరమును చేరుకొంటివి. 
ఓ గురువాయూరపా! నా వ్యాధిని నివారించి నాకు 
స్వస్థత నిమ్ము. నారాయణ భట్టతిరి సంస్కృత 
భాగవతమును తెలుగు పద్యములలో వినిపించుచున్న 
నన్ననుగ్రహించి నీ గాధను ఆలకింపుము తండ్రీ! 


658 


51/2 
i 
ఆతని భార్యయున్‌ అతని కన్నిట తాననుకూల చిత్తయె 
ప్రీతిగ వాని గొల్పు తను వీడదు ఆసలు మానసావనిన్‌ 
ఆతని కోరె “నాధ! విను అచ్యుతువేడుడు కొంతసాయమున్‌ 
ఊతమునిచ్చి గాచు” అనె ఓ గురువాయుపురాధి నాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఆ కుచేలుని భార్య అన్ని 
విషయములందును అతనికి చాల అనుకూలవతి. 


కాని ఆమె మనస్సు మాత్రము ఆమె వశమున లేక 
ఐహిక సుఖములపైన వ్యామోహముతో నుండెను. 
అందువలన ఒకనాడు ఆమె తన భర్తతో 
“లక్ష్మీపతియైన శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడు 
కదా! ఆయనను కొంచెము సాయమడిగిన మనకు 
కొంతసాయముచేసి మనకి ఉపశమనమీయును 


కదా!” అని పలికెను. 


660 


51/3 
చం॥ 
ధనమునుసుంతయున్‌ అతడు తాకడు, కోరడు, చేయిజాచడున్‌ 
ధనమిడు గర్వమున్‌, మదము తప్పక చేరును యెంచడెన్నడున్‌ 
తన సతిముద్దుబిడ్డలును తాము తపించుట చూడలేక, చా 
లని యొక బట్టలో అటుకులన్‌ గొని కానుక నిన్నుజూడబో 
యెను గురువాయునాయకుని ఈకథ జెప్పెద నీకు కేశవా! 


తా॥ ఓ గురువాయూరప్పా! ఆ కుచేలుడు ధనమునందు 
ఏమాత్రము అభిరుచి లేని వాడగుటచే దానిని 


కోరడు, తాకడు, దానికోసము చేయిజాచడు. ధనము 
వలన మనిషికి గర్వము కలిగి మదము 
ఆవరించునని తెలియుట చేత ఆయన ఎన్నడు 
ధనమునపేక్షించలేదు. కాని నేడు ఆకలి, లేములచేత 
భార్యాబిడ్డలు బాధపడుతుంటే చూడలేక ధనము 
కొరకు గాక ఒకసారి నిన్ను చూచుటకు ద్వారకాపురికి 
బయలుదేరెను. వట్టి చేతులతో రాలేక తన 
అంగవస్తములో కొన్ని అటుకులను మూటకట్టుకొని 
నీకి చ్చుటకు తీనికొనిపోయాను. నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


661 


51/5 


స్వామి! కుచేలుని సర్వోపచారాల 
పూజించితివి భక్తిపూర్వకముగ 

సతి చేతనున్న వింజామరన్‌ చేదాల్చి 
వినయపూర్వకముగా వీచితీవు 

చిననాటి విషయాలు చిలిపి కార్యములన్ని 
హితవుగా చెప్పావు ఇట్లునీవు 

“సఖ! మన గురుపత్ని సాధ్వి, కట్టెలు గొట్ట 
వనికి పంపించంగ వర్షమాయె 


తడిసిపోతిమి జడివాన తట్టుకొనుచు 
గుర్తువచ్చెనా? ఆ రేయి “గోలి నీకు” 

ఆ కుచేలుడు రాల్చెను అ[్రువులను 
వినుము గురువాయు పురవిభో! విష్ణుగాధ. 


663 


51/4 


తే॥ స్వామి! ద్వారక గన్నుల పంటవోలె 


ముదము నాశ్చర్యముల గొల్ప ముందు సాగి 
మిత్రవింద భవంతి నీ మిత్రుడంత 

జూచి వైకుంఠమా!! యని చోద్యపడెను 
ఇంతలో నీవు ఆతని చెంతజేరి 
స్వాగతంబీయ మనసార సంతసించె 
వర్ణనాతీతమో ప్రభూ! వాని స్థితియు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


స్వామీ! ఆ కుచేలుడు ధన్యుడై ద్వారకా నగరమును 
సంతోషంతో కన్నులపండుగ వలె తిలకించుచు 
ముందుకు పోయి అప్పుడు నీ దేవేరిటైంన 
“మి(తవింది యొక్క భవంతిని చేరెను. ఆ 
భవనమును చూచి కుచేలుడు వైకుంఠమునే 
చూచినంత ఆనందమును పొందెను, ఆశ్చర్యపడెను. 
ఇంతలో నీవు అతనిని సమీపించి ఆదరపూర్వకముగా 
ఆహ్వానించితివి. అప్పుడు ఆ కుచేలుని ఆనందము 
వర్ణనాతీతము. ఓ గురువాయూరప్పా! నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


662 


స్వామీ! నీవు కుచేలుని సకలోపచారములతో 
పూజించితివి. అంతట నీ ధర్మపత్ని ఆ మహాత్మునికి 
వింజామరలతో వీచుచుండెను. అవ్వుడు 
ఆమెచేతిలోనున్న వింజామరను దీసికొని నీవే 
విసురుచు మీ చిన్ననాటి సంగతులను చిలిపి 
పనులను ఆప్యాయముగా చెప్పితివి. “ఓ మిత్రమా! 
సాందీవని మహర్షి యొక్క భార్య మనలను 
కన్నతల్లివలె ఆదరించెడిది. ఆమె ఒకనాడు మనిద్దరినీ 
కట్టెలకొజికు అడవికి పంపినది. అది వర్షాకాలము 
కాకున్నను గొప్ప వాన కురిసినది. మనము ఎట్లో 
దానిని తట్టుకొని నిలిచితిమి. ఇద్దరము తడిసి ఒక 
చెట్టుక్రింద చేరితిమి. ఆ రాత్రి జరిగిన 'గోల” గుర్తుకు 
వచ్చిందా” అని నవ్వితివి. ఆ కుచేలుడు విచారంగా 
అ(శువులు రాల్ఫెను. (నిజమునకు జరిగిన 
సంగతేమంటే ఆనాడు గురుపత్ని ఇచ్చిన అటుకులను 
కృష్ణునకు బెట్టక తనొక్కడే తిని, కృష్ణుడు నీవేమి 
తింటున్నావంటే ఏమీలేదు చలికి దంతములు 
కొట్టుకుంటున్నాయి అని అబధ్ధం చెప్పాడు. 


664 


పరమాత్మునికి అబద్ధం చెప్పిన దాని ఫలితంగా నేడు 
గర్భదారిద్యం అనుభవించాడు. నేడు అతనే 
దిక్కయ్యాడు. అది గుర్తుకు వచ్చి కుచేలునికి 
అశ్రువులు ఆగలేదు) ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


51/6 


ఆ కుచేలుని రొంటిలో అటుకులన్ని 
ఇచ్చుటెట్లని సిగ్గుతో చచ్చుచుండె 

చొరవ జూపుచు పిడికెడు ఆరగించి 
రెండవది తినబోవగ లేచివచ్చి 

భామ రుక్మిణి వారించి “వద్దు స్వామి! 
ఇపుడు తిన్నది చాలును” హితవు జెప్పె 
భట్టతిరికృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


665 


51/7 
నీదు భక్తులపై స్వామి! నీవు జూపు 
ప్రేమ, (శ్రద్ధాదరమ్ములు, విలువ, దయయు 
అవి అపారము; ఒకరేయి ఆ నగరిని 
గడిపి హాయిగా మరునాడు అడిగె సెలవు, 
ధనము మాటయే పలుకక తరలెనతడు 
“పొందు నిష్మాముడే నీదు పూర్తి కరుణ” 
చాల చిత్రము కద!! ప్రభూ! లీలలన్ని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ ప్రభూ! నీవు నీ భక్తులపై చూపు శ్రద్ధాసక్తులు, 
పైమానురాగములు, అభిమాన అనుగ్రహములు 
అపారమైనవి. ఆ ద్వారకాపురిలో శ్రీకృష్ణుని సన్నిధిలో 
పరమ సంతోషముతో హాయిగా గడిపి ఆ కుచేలుడు 


నిష్మాముడై ధనము మాటయే మరచి, తన ఇంటికి 
బయలుదేరెను. ఓ గంరువాయూరప్పా! స్స్‌ 


667 


తా॥। ఓ ప్రభూ! ఆ కుచేలుడు తాను రొంటిలో దాచిన 


అటుకులను నీకెట్లు ఈయనా అని 
సందేహించుచుండెను, సిగ్గుపడుచుండెను. అప్పుడు 
నీవు ఆయన దగ్గరనుంచి చొరవగా పిడికెడు 
అటుకులను తీసికొని తింటివి. తరువాత రెండవ 
గుప్పెడు తీసికొని తినబోగా ముందుకు వచ్చి 
రుక్మిణీదేవి నిన్ను వారించి” నాధా! చాలు చాలు 
ఇప్పటికి తిన్నది చాలు” అని వారించెను. (అట్లు 
వారించనిచో శ్రీకృష్ణుని సిరి అయిన లక్ష్మీదేవి ఆ 
కుచేలుని వద్దనే ఉండిపోవలని వచ్చేది) ఓ 
గురువాయూరప్పా! భట్టతిరి కావ్యమును తెలుగు 
పద్యకృతిగా ఆలకింపుము తండ్రీ! 


666 


అనుగ్రహము చాల విచిత్రముగా నుండును కదా! 
నీ లీలలు అనిర్వచనీయములు. నీ కథను ఆలకించి 
నన్ననుగ్రహింపుము తండ్రీ! (ఎట్టి అంతరములు 
లేని నిర్మలమైత్రి, నాపై కూడ చూపరాదా స్వామీ!) 
51/8 

“నేను శ్రీకృష్ణుని యెనసి అర్థించినన్‌ 

మెండు సంపదలిచ్చి యుండువాడు 
ఇపుడేమి చెబుదు నా ఇల్లాలికిన్‌ నేను” 

చింతించు కాసేపు చింతనొంది 
నీ ప్రియవచనముల్‌ నీ విలాసంబులన్‌ 

నీ చిరునవ్వును నీదు లీల 
తలచి ఆనందించి పులకించుచుందెను 

ఎట్టకేలకు తన ఇల్లు చేరె 


తే॥ ఆ కుచేలుడు కాంచెను అద్భుతమగు 
దివ్యమణిమయ సదనంబు దీప్తినీయ 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


668 


51/9 


తా॥ నేను శ్రీకృష్ణుని అర్థించినచో అతడు పెక్కు 
తే॥ తప్పినాడనా? త్రోవను తలచెనతడు 


సంపదలొసగి యుండెడివాడు. ఇప్పుడు నేను ఇంటికి 
పోయి నా భార్యతో ఏమని చెప్పుదును? అని 
ఆలోచించి కుచేలుడు కాసేపు చింతించును. 
తరువాత నీ ప్రియవచనములను, నీ విలాసమును, 
నీ చిరునవ్వును, నీ లీలలను పదే పదే తలచుకొనుచు 
ఆనందపరవశుడగు చుండెను. చివరికతను తన 
ఇల్లు చేరుకొనెను. అచ్చట ఒక అద్భుత భవనమును 
గాంచెను. అది మణుల కాంతులచే దేదీప్య 
మానముగా (వ్రకాళశించుచుండెను. ఓ 
గురవాయూరప్పా! నారాయణభట్టతిరి రచించిన 
సంస్కృత భాగవతమును నేను తెలుగు పద్యములలో 
చెబుతున్నాను. దీనినాలకించి నన్ను ధన్యుని 
చేయుము తండ్రీ! 


669 


ఈ దృశ్యములను అన్నింటిని చూచిన తరువాత 
కుచేలునకు అద్భుతమైన నీ కరుణా (ప్రభావము 
బోధవడెను. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
కావ్యమును తెలుగు పద్యములలో ఆలకింపుము 
తండ్రీ! 

51/10 


రత్నమందిరములు, సర్వ లాంఛనములు 
ఆ కుచేలుని భక్తిని ఆవగింజ 


యంతనైనను తగ్గించవాయె స్వామి! 
నీదు ముక్తిని పొందెను తుదినతండు 
భక్తజన రక్షణయె నీకు పరమ పీతి 

నాదు వ్యాధిని మాన్సవే నయమునిచ్చి 
భట్టతిరికృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


671 


క్షణము భ్రమపడి నమ్మడు కనులనైన 
కనకమయమైన ఇల్లాలి గాంచెనతడు 
పెక్కు పరిచారికల్‌ తనన్‌ ప్రీతి గొలువ 
అద్భుతంబైన ఆ దృశ్యమరసియతడు 
నీదు కరుణా ప్రభావమున్‌ మదినెరింగె 


భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


“నేను త్రోవ తప్పలేదు కద! అని కుచేలుడు 
క్షణకాలము పాటు భ్రమకు లోనయ్యెను. తిన్నగా 
ఇంటిలోనికి (ప్రవేశించుచుండగా ఆయనకు ఎట్ట 
ఎదుట తన భార్య సమస్త బంగారు ఆభరణములతో 
కనిపించెను. ఆమె చుట్టూ చాలమంది పరిచారికలు 
ప్రీతిగా సేవించుచు కుచేలునకు కనిపించిరి. ప్రభూ! 


670 


ఆ కుచేలుడు రత్నమందిరమున నమన్త 
సౌఖ్యములను అనుభవించుచున్నను ఆ మహాత్మునకు 
నీయందుగల అపారమైన భోక్సిమా[తము 
చెక్కుచెదరలేదు. అందువలననే అతడు చివరకు 
నీయొక్క ముక్తిని పొందెను. ఓ గురువాయూరప్పా! 
నీ భక్తజన రక్షణయే నీకు ప్రీతిదాయకము. వారి 
కోరికలు తీర్చుటయే నీకు ఆనందము. మరి నా 
వ్యాధిని నిర్మూలించి నన్ను ఎందుకు రక్షించవు? 
నారాయణ భట్టతిరి సంస్కృత భాగవతమును 


తెలుగు పద్యములలో చెబుతున్న నన్ననుగ్రహించి 
ఆలకింపుము తండ్రీ! 


672 


52. అర్జున గర్వ భంగము 
సీ! ఆర్లురు పుత్రులు అల కంసు జేతిలో 
మడియంగ దేవకీమాత ఏడ్చె 
గురుపుత్రురప్పించి వరుణ లోకమునుండి 
బ్రతికించినావన్న వార్తతెలిసి 
దేవకి నిను వేడె తెప్పించి అన్నలన్‌ 
చూపించి కలిగించ తాపహరణ 


సుతలంబునకు బోయి సొంపార “బలి” కొల్వ 
అన్నలనిమ్మని అడిగినావు 


“బలి” వారినందించ మాతవద్దకు దెచ్చి 
మురియంగ జేశావు తీరకోర్కె 

బ్రహ్మశాపంబున బడసిరి జన్మలు 
ముని మరీచికి బిడ్డలైన వారు 


తొలుత ప్రహాదునకు వారు తోడబుట్లు 
మరల బిడ్డలై దేవకిన్‌ జేరినారు 

వారి రప్పించి కోరిక తీరిచితివి 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


673 


52/2 
ఉ॥ దేవ! కలండు తొల్లి 'శుత దేవుడు 
నాబడు భూసురుండు తాన్‌ 
కోవిదుడున్‌ సదా తలచి కొల్చెడి భక్తుడు 
నీకు ఆప్పుడున్‌ 
ఆవిధి క్షత్రియుండు 'బహుళాశ్వుడు 
ఆ మిధిలాధినాధుడున్‌ 
నీవొక నాడు ఇర్వురకు నీదయజూప 
మునీశ్వరుల్‌ జతై 
ఓ వరదా! గురూ అనిల ఊరి మహోదయ! 
పోయినావయా. 


దేవా! మిధిలానగరమున (శ్రుతదేవుడను ఒక 


బ్రాహ్మణుడు కలడు. అతడు నిన్ను ఎల్లప్పుడు 
పరిపూర్ణ భక్తితో కొలిచే పండితుడు. అదే విధముగా 
“బహుళాశ్వుడు” అను మిధిలాపురి రాజు కూడ ఆ 
నగరమందు నీ పరమభక్తుడు. అందువలన నీవు 


675 


తా॥ ఓ ప్రభూ! నీతల్లి దేవకీదేవి ఒకనాడు “నీవు నీ 


గురువు[తుని (వరుణలోకమునకు పోయి) 
చనిపోయినా తిరిగి బ్రతికించి అవనికి తెచ్చితివని 
వింటిని, అటులనే కంసునిచే చంపబడిన నీ 
అన్నలను ఆరుగురిని నాకు చూపించవా కృష్ణా” 
అని కోరినది. అప్పుడు నీవు సుతలమునకు 
పోయితివి. అచట బలిచక్రవర్తి నిన్ను పూజించి, తన 
లోకమున నున్న నీ అన్నలను సంతోషముతో నీకు 
ఒప్పగించెను. ఆ ఆరుగురిని తెచ్చి నీ తల్లికి 
చూపించితివి. వారు పూర్వజన్మలో మరీచి మహర్షి 
యెక్క వుతులు. (బివ్మాశావమున వారు 
హిరణ్యకశిపుని పుత్రులుగా జన్మించిరి. తరువాత 
జన్మలో వారు దేవకీదేవి మొదటి ఆరుగురు బిడ్డలుగా 
పుట్టి కంసునిచే వధింపబడిరి. వారందరిని చూచి 
దేవకి వరమానందము చెందినది. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకింపుము 
తండ్రీ! 


674 


ఆ ఇరువురిని ఒకే పర్యాయము అనుగ్రహింప 
దలచితివి. నీవు అందుకొరకు మహర్షులతో కలిసి 
మిదిలానగరమునకం వెళ్ళీతివి. ఓ 
గురువాయూరప్పా! అట్లు నీవు వారికి నీకృప 
నందించబోతివి. 

52/3 


చం॥ గొనకొని రెండు రూపములు గూడగ బోతివి చూడ 


నిర్వురిన్‌ 
తను “బహుళాశ్యుడిచ్చెను హితంబున కాన్మలు 


సత్మరించుచున్‌ 
మును తన యాయవారమున బొందిన భిక్షను 
పెట్టె బాపడున్‌ 
అనుపమ ముక్తినిచ్చితివి ఆ వర భక్తుల 
కొక్కరీతిగా 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను 
నందనందనా! 


676 


తా॥ నందనందనా! నీవు రెండు రూపములను పూనికతో 


ధరించి ఆ ఇద్దరి ఇండ్లకును బోతివి. మహారాజైన 
బహుళాశ్వుడు నీకు ఘనసత్మారమునిచ్చి పెక్కు 
కానుకల నొనగెను. కాని బీదబ్రాహ్మణుదైన 
(శుతదేవుడు మాత్రము ఆనాడు తను యాచించగా 
వచ్చిన బిక్షతో నిన్ను తృప్తి పరచెను. బుద్ధిమంతులైన 
ఆ ఇరువురికి నీవు ఒకేసారి సాటిలేని 
మోక్షమొసగితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండీ! 


52/4 
ద్వారకలోన భూసురుడొక్కడున్‌ నిన్ను 
వేడెను దేవ! నా బిడ్డలెల్ల 
పుట్టిన వెంటనే గిట్టుచుండిరటంచు 
రోదించె నీ కడ లోకపాల! 
విధి నిర్ణయంబును విశ్వరక్షకుడైన 
మీరలేడన్నావు ఊరడించి 


677 


గర్వించి యుండెను. అంతేకాక అతడు నిన్ను ఒక 
మానవమా[తునిగా తలచుచుండెను. అతని 
గర్వమును తొలగించుటకు మరియు అతనికి నీ 
పరమపద దర్శనము నొసంగుటకు నీవా విధముగా 
చేసియుందువు. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధను ఆలకింపుము తండీ! 


52/5 


బిడ్డలెన్మిది మంది విప్రుండు గోల్పోయె 
నవమ సంతును నీవు కావవాయె, 


ప్రజలిది ఏమని పలుమాటలాడిరి 
భగవానునికి ఏల మౌనమనిరి, 

ద్వారక అతిధిగా తానుండె పార్థుండు 
విప్రుని వేదన వినెనతండు 

“పుట్టబోవు దశమపుత్రుని రక్షింతు 
కాకున్న అగ్నిలో దూకగలను” 


679 


నీవశక్తుడవంచు నేనెంచనో ప్రభూ! 
సర్వరక్షకుడైన స్వామి వీవు 

సర్వసమర్థుండ సవ్యసాచినియంచు 
గర్వించి నిను 'జతకట్టె క్రీడి 


పరమపదము జూపించుటన్‌ వాని పొగరు 
బాపి తత్త్వ జ్ఞానమ్మును వానికీయ 
చేసియుందువు అటుల ఓ శ్రీనివాస! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ప్రభూ! ద్వారకలో నివసించు ఒక బ్రాహ్మణుడు తన 
సంతానము పుట్టిన వెంటనే గిట్టుచుండుట వలన 
కడు దుఃఖించి విశ్వరక్షకుడవైన నిన్ను ఆశ్రయించెను. 
“విధి వ్రాతనెవరు తప్పించగలరని” నీవు అతనిని 
ఊరడించితివి. అది నీ అశక్తత అని అనుకొనరాదు. 
ఏలనన నీవు సర్వజ్ఞుడవు. ఆ సమయమున 
అర్జునుడు “నేను సర్వసమర్థుడను” అని భావించి 


678 


ఘోరప్రతినను జేసెను కుంతిసుతుడు 
విప్ర జేతిలో తన చేయివేసి తెలిపె 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 

వినుము గురువాయుపుర విభో! విష్ణుగాధ. 


తా॥ ప్రభూ! ఆ విప్రనికి కలిగిన ఎనిమిదిమంది పుత్రులు 


ఇదివరకే చనిపోయిరి. తొమ్మిదవ బిడ్డను నీవు 
ఉపేక్షించి, రక్షించవైతివి. ప్రజలు హాహాకారములు 
చేయసాగిరి. అర్జునుడు ఆ సమయమున ద్వారకలో 
నీ అతిథిగా ఉండెను. అప్పుడు (బ్రాహ్మణుని 
తొమ్మిదవ బిడ్డను నీవు కాపాడకుండుట జూచి 
విప్రడేడ్వ దొడంగెను. అది చూచి క్రీడి “నీ పుట్టబోవు 
పుత్రుని నేను బ్రతికింపలేకున్న అగ్ని ప్రవేశమును 
చేసి మరణించెదనని” ఘోర ప్రతిజ్ఞను చేసెను. ఆ 
విష్రనికి బానచేసెను. నారాయణభట్ట తిరి 
భాగవతమును తెలుగు పద్యములలో విని 
ఓగురువాయూరప్పా! నన్ను అనుగ్రహింపుము. 


680 


52/6 


సీ; అభిమాన ధనుడైన అర్జునుడీ “బాసి 


మాట చెప్పడు నీకు ప్రతిన గూర్చి 
విప్రుని ఇంటికి విజయుడు వేంచేసి 
యమునడ్దు యత్నంబు నంతజేసె 
దివ్యాస్తములచేత దిగ్భంధమును జేసె, 
ప్రసవమయ్యెను బిడ్డమాయమయ్యె 
తనయోగ విద్యచే చని దిక్కులకు క్రీడి 
వ్యర్థ ప్రయత్నంబు పనిచె తాను 


సిద్దమయ్యెను అగ్నిని జేర క్రీడి 

థ 

ప్రతిన నిలుపగ యత్నించు వాని నీవు 
ఆపి వారించితివి ప్రభూ! అతనినంత 


వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


681 


52/7 


అర్జునుతో గూడి అతివేగమున బోవు 
హయముల పూన్చిన యట్టి రధము 
పైనెక్కి బోతిరి పశ్చిమ దిశవైపు 
అచట “లోకాలోకి” అచలముండె 
దాటంగ దానిని కటిక చీకటి యుండె 
చీల్చె నీచక్రంబు చీకటులను 
చక్రంబు కాంతిలో సవ్యసాచికి కండ్లు 
కానరాకుండెను కనులు చెదరె 


కాన సంద్రములను దాటి కాంతిజిమ్ము 
గుణములకు అతీతంబైన గొపనెలవు 

పరమపదమును జూపావు పార్టునకును 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


683 


తా॥ ఓ ప్రభూ! అభిమానధనుడైన అర్జునుడు తన ప్రతిజ్ఞ 


గురించి నీకు చెప్పలేదు. విప్రుని ఇంటికి పోయి 
అతని భార్య పదియవ సంతానమును ప్రసవించు 
సమయమున ఆ ప్రసూతి గృహమును తన దివ్య 
శస్తాస్త్రములతో దిక్సంధనము చేసి పురుగుకూడ 
రాకుండా చేసి యముని ఆయన భటులను 
రానీకుండ ప్రయత్నించెను. కాని ప్రసవానంతరము 
బిడ్డ మాయమయ్యెను. అర్జునుడు తనయోగ విద్యతో 
దిక్కులన్నియు గాలించెను. విప్రసుతుని జాడలేదు. 
అతని ప్రయత్నములన్నియు వ్యర్థమయ్యెను. క్రీడి 
తన ప్రతిజ్ఞ ననుసరించి అగ్నిప్రవేశము జేయ 
నిశ్చయించెను. దానికై సిద్ధపడెను. 

అప్పుడు నీవు చిరునవ్వుతో అర్జునుని వారించితివి. 
ఓ గురువాయూరప్పా! ఈ విష్ణుగాధను ఆలకింపుము 
తండ్రీ! 


682 


స్వామీ! అప్పుడు నీవు అర్జునితో కలిసి చాల వేగము 
కల గుల్బివులను వూన్చిన రథమునెక్కి 
వశ్చిమదికషునకం వెడలితివి. లోకాలోక 
పర్వతములను దాటగా కటిక చీకటి యుండెను. 
ఆ చీకట్లను నీచక్రముయొక్క కాంతి చీల్చివేయగా 
ముందుకు పోయి సముదములకు ఆవల 
రజస్తమోగుణములకతీతముగా దేదీప్య మానముగా 
నున్న నీ పరమపదమును చూడు చూడు” అని 
చూపించితివి. ఓ గురువాయూరప్పా! కమనీయమైన 


ఈవిష్ణుగాధనాలకింపుము తండ్రీ! 


684 


52/8 
పరమాత్మ! నీవు ఆ పరమపదంబున 
పరమపురుషు దరి కరిగినావు 
దివ్య భూషణముల, దివ్యాయుధములతో 
పన్నగేంద్రునిపైన పవ్వళించె 
పీతాంబరుడు స్వామి నూతన జలదంపు 
శ్యామవర్షుడు అదే చక్కదనము 
ఆతని ఉరముపై అతిశయించెను “రమ” 
ఆ త్రిమూర్తులకు తానధిపతియగు 
ఆగమ వేద్యుండు జగములనాధుండు 
క్షేమరూపుననున్న సేమకరుడు 


అతడు నీ స్వరూపమె కాని అర్జునితొ 
కలిసి నీవును స్వామికి కరములొగ్గి 
వందనము జేసినావయ్య వాసుదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


685 


52/9 
“ఇరువురూ నాయందు నరుడు నారాయణు 
డను రీతినున్నారు కాని నేనె, 
దైవత్వమొకరిలో తెలియనౌ స్పష్టమై 
అరయ జీవిగనుంటి నరుని లోన 
అట్టి మిమ్ములజూచు గట్టి తలంపుతో 
తెచ్చిదాచితి నేను ద్విజుని సుతుల 
మీరు ఆ శిశువుల మీతోటి కొనిపొండు” 
వైకుంఠపతియట్లు పలికె తమకు 


విప్రసుతులను తెచ్చిరి మీరు అపుడు 
నీదు మహిమను గుర్తించె నిలిచి క్రీడి 
పిలిచి ఇచ్చివేసితివంత విప్ర సుతుల 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


“మీ ఇరువురునూ నాయందు నరనారాయణులుగా 
వేర్వేరుగా కనిపించినను వారు నారూపములే. 
మీయందు ఒకరిలో దైవత్వము స్పష్టముగా వ్యక్తమై 
యున్నది. వేరొకరిలో అది నిక్షిప్తమై నరరూపమున 


687 


తా॥ పరమాత్ముడవైన ఓ వాసుదేవా! ఆ పరమపదమున 


దివ్య భూషణములతో, దివ్యాయుధములతో 
శేషతల్పము పైనున్న పరమపురుషుడు కనిపించెను. 
అతడు పీతాంబరధారియై యుండెను. నూతన 
నీలమేఘశ్యాముడై శోభిల్లుచుండెను. లక్ష్మీదేవి ఆ 
పురుషోత్తముని వక్షస్థలమున విరాజిల్లి యున్నది. 
ఆ స్వామి త్రిమూర్తులకు అధిపతి, లోకోత్తముడు, 
వేదగోచరుడు. క్షేమరూపముననున్న ఆ పరమపురుష 
మూర్తి నీ స్వరూపమే యైనను నీవు మానవుని వలె 
అర్జునునితోపాటు ఆ స్వామికి నమస్మరించితివి. ఓ 
గురువాయూరప్పా! ఈ విష్ణుగాధనాలకించి నన్ను 
కటాక్షింపుము తండ్రీ! 


686 


ఉన్నది. అట్టి మిమ్ము చూడవలెనని నేనే ఈ బ్రాహ్మణ 
పుత్రులను తెప్పించితిని. ఇక మీరు ఈ శిశువులను 
వెంటనే తీసికొనిపొండు అని చెప్పి ఆ వైకుంఠపతి 
ఇచ్చిన బ్రాహ్మణ పుత్రులను నీవు తీసికొని వచ్చితివి. 
అప్పుడా అర్జునుడు నీ మహిమను పలు విధములుగా 
కీర్తించెను. తరువాత నీవు బ్రాహ్మణునకు అతని 
పుత్రులను ఇచ్చివేసితివి. ఓ గురువాయూరప్పా! ఈ 
విష్ణుగాధనాలకించుము తండ్రీ! 


52/10 
నీ పదపద్మసేవగొని నిత్యము గొల్చెడి 
భక్తకోటి కిన్‌ 
ఆ పరమంబునిచ్చెదవు అచ్యుత! భూసతి 
భారమెక్కుడై 
తాపము జెంద నీవు అవతారము నెత్తితి 
వయ్య! ఏమి ఆ 
ఓపిక!! వృష్టివంశమున ఉన్నతి నిస్తివి 
ప్రీ మనోహరా! 
ఏ పనియైన లీల కద!! హేగురువాయు 
పురాధినాయకా! 


688 


తా॥ ఓ అచ్యుతా! నీపాదపద్మములను సేవించు భక్తులకు 


మోక్షము నిచ్చుటకు సిద్ధమయ్యెదవు. భూభారమెక్కువై 
వ్యాకుల పడగా ఆ భూదేవికి ఆ భారమును 
తగ్గించుటకు నీవు అవతరించితివి. పరబ్రహ్మ 
స్వరూపుడవు. నీకు ఎంత ఓవిక వ్రభూ! 
వృష్టివంశమున జన్మించి ఆ వంశోన్నతి కొరకు 
పాటు పడితివి. ప్రీ మనోహరా! జరిపిన ఓ సర్వేశ్వరా! 
నీవు ఏమి చేసినా ఒక దివ్యలీల. యజ్ఞేశ్వరా! మానవ 
రూవముతో యాదవునిగా ఈ లోకమున 
సంచరించిన గురువాయూరప్పా! నీ అవతారమే 
అద్భుతము. 


52/11 
భక్తితో నిను నారదమౌని చూడ 
ద్వారకాపురి పలుమార్లు వచ్చుచుండె 
తత్త్వజ్ఞానమ్ము నేర్పె నీ తండ్రి కతడు 
ఉద్ధవుడు నీకు భక్తుడు ఉన్నతుండు 


689 


52/12 
నిన్ను మెచ్చినవారు, నీకు జంకెడి వారు, 
స్‌ చెలిమిగాండ్లును, నీదు హితులు, 
ద్వేషించువారును, ధిక్కరించెడివారు, 
(ప్రేమానురాగాల పిలుచువారు, 
నీ అనుగ్రహమును నీదయబొందుచు 
ముక్తిధామము గాంచు యోగవరులు, 
సులువుగా నిడుములు నిలిచిదాటిన వారు, 
పలువిధముల ముక్తి బడయు వారు, 
అన్ని జీవులయందు నిన్ను గాంచెడివారు, 
నీభక్తి బోధించు శుభకరులును, 


వీరినందరి గరుణించు విశ్వమందు 
జయము కృష్ణావతారా! విజయము నీకు 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


691 


తత్త్వజ్ఞానమ్ము నీదయన్‌ తానుపొందె 
బదరికాశమంబుననే నివాసముండి 
నేటికిని ఉద్ధరించును నీ జనులను 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! నారదుడు నీపై గొప్ప భక్తితో 
ద్వారకకు తరచుగా వచ్చిపోవుచుండెను. 
పుణ్యపురుషుడైన నీతండ్రి వసుదేవుడు ఒకనాడు 
నారదునివలన తత్త్వజ్ఞానమును పొందెను. నీ 


భక్తులలో శ్రేష్టుడును, గొప్ప జ్ఞానియునైన ఉద్ధవుడు 
నీ వలన తత్త్వజ్ఞానమును పొందెను. ఆ ఉద్ధవుడు 
లోకమును ఉదృరించుటకు నేటికి కూడ 
బదరికాశమముననే ఉన్నాడు. అటువంటి నీ కథను 
ఆలకింపుము తండ్రీ! 


690 


ఓ ప్రభూ! నీ కృష్ణావతార సమయమున అప్పుడు 
నీతో జీవించినవారిలో నిన్ను సుహృద్భావముతో 
చూచినవారు, నీకు భయపడిన (భయపెట్టిన) వారు, 
నీతో చెలిమి చేసినవారు, నీపితులు, నిన్ను 
ద్వేషించిన వారు, నిన్ను ఎదిరించినవారు, నిన్ను 
డైమానురాగములతో విలిచినవారు, నీదయ 
అనుగ్రహము రెంటినీ బొంది చివరకు ముక్తిని 
పొందిరి. వారు సులువుగా కష్టములను నిర్గమించి 
ఎన్నోవిధములైన ముక్తిని పొందిరి దేవా! 


విశ్వమునందలి ఆర్హులను ఆదుకొనుచు నీ భక్తిని 
ప్రసాదింపుము. ఓ కృష్ణావతారా! నీకు జయమగు 
గాక! ఓ గురువాయూరప్పా! నాపైదయయుంచి 
నన్ను రక్షింపుము. నా వ్యాధిని నిర్మూలింపుము. 
అత్యద్భుతమైన నీ దివ్యగాధను నారాయణభట్టతిరి 
సంస్కృత శ్లోకములకు నా అనువాద తెలుగు 
పద్యముల నాలకింపుము తండ్రీ! 


692 


83. వృకాసురవధ-భృగు పరీక్షణము 


తే॥ సిరి అహంకారమిచ్చును చెరచు భక్తి 


కనుక ఐశ్వర్యమీయవు నిను భజింప 

మా అహంకారమును ద్రుంచి మమ్ము నీవు 
మది ప్రశాంతినొసంగుచు మా అభీష్ట 
ములను దీర్తువు ఇత్తువు ముదము సుఖము 
శీఘ్రమే ప్రశాంతులకు నీ సేవ వలన 
సతృలితమగు కీడేది జరుగబోదు 

వినుము గురువాయుపురవిభో విష్ణుగాధ. 


ఓ గురువాయూరప్పా! లక్ష్మీపతీ! నీ భక్తులపై కరుణించి 
సిరులిచ్చినచో వారు మదించి, నీ విముఖులయ్యెదరని 
కాబోలు వారికి వెంటనే ఐశ్వర్యముల నొసంగవు. 
అహంకార పూరితులను ప్రశాంత చిత్తులను గావించి 
తరువాత నీవు వారి అభీష్టముల నొసంగెదవు. ప్రశాంత 
చిత్తముతో సేవించు వారికి మాత్రము 
శీభ్రంభఫలితములను అనుగపహించుచుందువు. 


693 


వరములు లభించునని ముందుచూపులేని వారు 
తమ తమ స్వభావములననుసరించి వారిని సేవించి 
వరములు పొందియు భ్రష్టులైపోదురు. దీనికి 
వృకాసురుని కథయే చక్కని దృష్టాంతము. ఓ 
గురువాయూరప్పా! ఆ గాధనాలకింపుము, తండ్రీ! 


నీభక్తులకు ఎన్నడు పతనము సంభవింపదు. 
దివ్యగాధ నాలకింపుము తండ్రీ! 


53/2 
వనజభవున్‌ మహేశ్వరుని ప్రార్థన జేసిన 
సత్వరంబుగా 
గొనకొని దర్శనంబు నిడి కోర్కెలు దీర్తురు, 
ఆ(గహింతురున్‌ 
కనుక స్వభావ సిద్ధముగ కామిత ప్రాప్తికి 
గొల్తురెల్లరున్‌ 
వెనుక నశించి భ్రష్టులయి వీడుదురా వృకు 
వోలె ప్రాణముల్‌ 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను 
నందనందనా! 


ఓ నందనందనా! బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన 
దేవతలు త్వరగా సంతోషించి వరమలిచ్చెదరు. అట్లే 
త్వరగా కోపించి శాపములనొసంగెదరు. త్వరగా 


694 


మునీశ్వరా! దేవతలందరిలోను అతి శీఘ్రముగా 
వరముల నొసంగువాడెవరు?” అని అడిగెను. ఆ 
ముని శంకరుడు భోళాశంకరుడు అటువంటి వాడు 
కోటి కొక్కడుంటాడు. భక్త సులభుడు అని చెప్పెను. 
అంతేకాని దుష్టులను శిక్షించు నీపేరును మాత్రము 


చెప్పలేదు. ఓ గురువాయూరప్పా! ఈ కథ 
53/8 నాలకింపుము తండ్రీ! 
Gil 


వీరుడు దైత్యుడౌ శకుని బిడ్డ వృకుండు దురాశచేత ఆ 


583/4 
ఆరు దినంబులు ఆ వృకుండు తపంబు 


నారదుడాసి ఇట్లడిగె “నారద! దేవతలందు దెల్పుమా 
చేరి అభీష్టమౌ వరముశీఘ్రమె ఇచ్చెడి వాడు యెవ్వడో? 
“కోరిక దీర్చశంకరుడు కోటికి నొక్కడు” చెప్పెకాని నీ 
పేరును జెప్పడాయె వినవే గురువాయు పురాధినాయకా! 


నాచరించెనుగాని హరుడు రాడు 


కినిసి ఏడవనాడు తన తల తెగటార్చి 
అర్చించె నాతడు హరుని కొజికు 

ప్రత్యక్షమై స్వామి వరము కోరుము యనెన్‌ 
ఆ వృకుండిట్లనె “హర! మహేశ! 

ఏ తలపైనేను ఈనాడు హస్తంబు 
ఉంచెదనో వాడు ఉన్నచోట 


తా ఓ ప్రభూ! శకుని అనురాక్షసునకు వృకుడు అను 
పుత్రుడుండెను. ఆ మదించిన వృకాసురుడు 
(భస్మాసురుడు) ఒకనాడు నారదుని సమీపించి “ఓ 


695 696 


53/5 
స్స్‌ బంధమ్ము విడిపించు వానిపై సింగంబు 


తే భస్మమై పోవలె” తధాస్తు పలికె శివుడు 


నీ విముఖుడు సుఖించునా? నీరజాక్ష 
మంచి బుద్ధి ఎట్లబ్బును? వాసుదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ వాసుదేవా! ఆ వృకాసురుడు ఘోర తపము 
నాచరించ దలచి ఆరుదినములు కఠోర తపము 
నాచరించెను. శంకరుడు ప్రత్యక్షము కాలేదు. 
ఆగ్రహించిన వృకుడు ఏడవనాడు తన శిరస్సును 
ఖండించుకొని శంకరునికి సమర్పించబోగా హరుడు 
ప్రత్యక్షమై అభీష్టము నొనంగెదననెను. ఆ 
వృకాసురుడు “ఈశ్వరా! నేను ఏ తలపై ఈ నా 
వాస్తాన్ని ఉంచుతానో వాడు వెంటనే 
భస్మమైపోవలెను” అని క్షుద్రమైన కోరిక కోరెను. 
ఓ గురువాయూరపా! నీ విముఖులైన వారికి మంచి 
బుద్ధికలుగుతుంతా? వాడు సుఖించునా? ఈ కథ 
నాలకింపుము తండ్రీ! 


697 


ఆ మూర్తుడి భయముచే శంకరుడు నలుదిశలకు 
పారిపోయి ఎందరినో ఆశ్రయించాడు. ఒక్కడూ ఆ 
స్వామి నాదుకోలేదు. చివరికి వైకుంఠము 
చేరబోతుంటే నీవు ఒక బాలవటుని వలె ఆ 
ఖస్మానురుని అడ్డగించి, చిరంనవ్వుతో 
వానినాపివేశావు. ఓ గురువాయూరప్పా! భట్టతిరి 
భాగవతమును తెలుగులో ఆలకింపుము తండ్రీ! 


58/6 


“శకుని సునందనా! నీకు మేలగు గాక! 


ఎంత అమాయకుడీవు వృకుడ! 
ఈ పిశాచి శివుండు ఈతని మాటలు 
నమ్మి చెడెదవేల? నవ్విపోరె? 
నామాట నమ్మకు నడినెత్తిపై చేయి 
ఈ రీతి పెట్టుకో ఏమి అగును?” 
నీ మాటలకు లొంగి నీవలె నెత్తిపై 
చేయుంచి భస్మంబు ఆయె వృకుడు 


699 


దూకు విధంబున దుష్టవృకుడు 
శివుని శిరస్సుపై చేయుంచి వరబల్ని 
చూచెదనని కోరె, శూలి పారె 
దిక్కులన్నియు జూచె ద్రిమ్మరిగా మారె 
లేడు యొక్కండును తోడు రాడు 
వైకుంఠ మార్గాన వచ్చుచుండె శివుండు 
దనుజుండు వెంబడి తరుముచుండె 


నీవు వటుని వేషంబున నిలిచినావు 
దైత్యుముంగిట ఆగెను దానవుండు 

భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 

ఓ ప్రభూ! తనను కట్లు విడిపించిన వానిపై దుమికి 
సంహరించు సింహమువలె ఆ వృకాసురుడు తనకు 
వరమిచ్చిన శివుని శిరస్సుపైననే తన చేతినుంచి 
తనవరముయొక్క శక్తిని పరీక్షించుకుంటానన్నాడు. 


698 


శంకరుడు కూడ నీదు ఆశయము బొందె 
ఇతర దేవతలిచ్చెడి ఈప్సితములు 

హాని దెచ్చును వృకువోలె అంతమగును 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ శకుని నందనా! నీకు మేలు కలుగు గాక! నీవు 
ఎంత అమాయకుడివి. పిశాచములతో తిరిగే ఈ 
శివుడు (పరమేశ్వర నింద క్షమింపరానిదైనను ఆ 
వృకుని తనవైపు త్రిప్పు కొనుటకే నీవు అట్లంటివి) 
వరములీయగల సమర్జుడా? అలా అయితే నీకు 
భయపడి పారిపోతాడా? ఎందుకీ (శ్రమ? కావాలంటే 
ఇలా నీతలపై నీవూ చేయి పెట్టుకో ఏమీకాదు. అని 
నీనెత్తిపైనీ చేయి నుంచుకొని చూపించావు. నీ 
మాటల్లో ఉన్న సమ్మోహనశక్తికి వశుడై ఆ 
వృకాసురుడు కూడ తనతలపై తనే చేతినుంచుకొని 
తక్షణమే భస్మమై పోయెను. శంకరుడు కూడా నీవల్ల 
రక్షింపబడినాడు. ఇక ఇతర దేవతల గురించి ఏం 
చెప్పను? ఓ గురువాయూరప్పా! ఆ వృకాసురునికి 
వలె వారి వరాలు వోనికరములే. ఈ 
కథనాలకింపుము తండ్రీ! 


700 


58/7 
స్కీ ముని జనులొకనాడు చని సరస్వతినదీ 
తీరాన జేరిరి తేల్చుకొనగ 
ఆ ప్రిమూర్తులలోన అతి సాత్వికుందైన 
ఆతండు ఎవ్వరో అంతు తేల్చ 
భృగుమహర్షిని యెంచి పంపిరి దానికై 
ముల్లోకములకేగె మునివరుండు 
చులకన భావన చూడంగ పరమేష్టి 
మునిని నిందించెను ముందుగానే 
సైపక చులకన జంపబోయె శివుండు 
ఉమ పూని వారించ నూరకుండె 


కట్టలేరు కోపంబని కడకు మౌని 

చేరె వైకుంఠపురమును అరయ నిన్ను 
భట్టతిరి కృతి తెలిపెద పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


701 


53/8 
చం॥ 
అనవుడు పద్మలోచనుడవైన (ప్రభూ! రమ అంకపీరికన్‌ 
చెనకొని నిద్రనున్న నిను ఛీ!యని వక్షము పైనతన్నె ఆ 
మునిజన నాధుడా భృగువు, ముందు క్షమార్చణ చెప్పి మౌనికిన్‌ 
“మునివర! నీదు పాదముల ముద్రలు శోభనొసంగు” అంటివే 
విను గురువాయుపట్టణపు విష్ణునిగాధను నందనందనా! 


తా॥ అప్పుడు పద్మలోచనుడవైన నీవు రమాదేవి యొక్క 


ఒడిలో తలనిడుకొని నిద్రించుచుంటివి. అది చూచి 
సహించలేక ఆ భృగుమహర్షి ఛీకొట్టి తన కాలితో 
సీ వక్షస్థలముపై తన్నెను. నీవు నిద్రనుండి లేచి 
ఏమాత్రమూ కోపింపక “మునీశ్వరా! నా తప్పులన్నీ 
మన్నింపుము. నీపాద చిహ్నము నా వక్ష సీమకు 
అలంకారముగా నుండును” అని ప్రశాంతముగా 
ఆదరముతో పలికితివి? ఓ నందనందనా! నీ అంత 


శాంతమూర్తి వేరుండునా!! గురువాయూరవ్వా! ఈ 


తా॥ ప్రభూ! మహర్చులందరు కలిసి సరస్వతీ నదీతీరంలో 
సమావేశమై త్రిమూర్తులలో మిక్కిలి సాత్వికుడెవ్వరను 
సందేహమును తీర్చుకొనుటకు భృగు మహర్షిని 
నియోగించిరి. ఆ మునీశ్వరుడు బ్రహ్మలోకమునకు 
బోయి బ్రహ్మకు అనాదరము జూపించెను. బ్రహ్మ 
కోపించి ఎట్లో ఓర్చుకొనెను. భృగువు కైలాసము జేరి 
శివునిపై చులకన భావము చూపించగా శివుడు 
కోవించి తిళశూలముతో మునిని 
సంహరించబోయెను. ఉమ ఆయనను వారించగా 
ఎట్లో సహించెను. చివరకు ఆ మహర్షి నీవద్దకు 
వచ్చెను. ఓ గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి 
సంస్కృతములో సంక్షిప్తముగా భాగవతమును 
రచించెను. నేను దానిని తెలుగు పద్యములలో 
చెప్పుచున్నాను. దీనినాలకింపుము తండ్రీ! 


702 


53/9 
zl 
కావున ఆనదీ తటిని గాఢపు నమ్మిక గల్లి ఆ బుషుల్‌ 
నీవె త్రిమూర్తులందు గణనీయత గల్గిన సాత్వికుండవౌ 
ఆవిధి నిశ్చయించుకొని అందిరి ముక్తిని ఆ తపోనిధుల్‌ 
నీవు ఎరుంగవే చ్యుతిని నిర్మల సత్త్వ స్వరూపివోప్రభూ! 
సేవలు చేసికొల్చెదము శ్రీగురువాయుపురాధినాయకా! 


తా॥ ఓ గురువాయూరప్పా! అందువలన ఆ సరస్వతీ 


నదీతీరమున ఉన్న మహామునులు నీవే సత్త్వగుణ 
(ప్రధానుడవైన దేవదేవుడవని నిశ్చయించుకొని 
దృఢమైన భక్తితో నిన్ను పూజించి చివరకు ముక్తిని 
పొందిరి. అచ్యుతా! నీవు ఏవిధమైన “చ్యుతి” 
లేనివాడవు. పరిశుద్ధమైన సత్త్వ స్వరూపుడవు. అట్టి 
నిన్ను మేము సేవలు చేయుచు కొలిచెదము. 


704 


58/10 


తే సృష్టి ప్రారంభమున నిన్ను శ్రీపతియని 


అధిప! వేదాలు అన్ని వందిమాగధుల వోలె 
పొగడినవి పరమాత్మ! ఓ పుణ్యపురుష! 
సచ్చిదానందరసరూప! సాధులైన 
గోపికలకు భాగ్యంబును గూర్చినావు 
ఇపుడు తాపత్రయంబుల రూపుమాపి 
నాదు వ్యాధిని తొలగించి నయము నిమ్ము 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ పరమాత్మా! వుణ్యవురుషా! అదిపా! 
శ్రీమన్నారాయణా! _ నృక్షిప్రారంభమున 
వేదములన్నియూ నిన్ను వందిమాగధంలవలా 
స్తుతించినవి. నీవు సచ్చిదానంద స్వరూపుడవు. 


705 


54. విష్ణు మహత్త్వము 


వృకుడు, అంబరీషుండును, భృగుమహర్షి 
మోహినీదేవి కథలెల్ల మోదమలర 

తెలిపె నీ మహాత్యము సాటి తెలియలేము 
చాల ఉత్కృష్టమైనది జలజనాభ! 
నీవభిన్న పరబ్రహ్మమవుటె గాక 
వ్యక్తమవ్యక్త రూపములన్ని నీవె 

నలువ, రుద్రేంద్రులందరు తెలియ, నీవె 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ (ప్రభూ! వృకాసురుడు, భృగుమహర్షి అంబరీషుడు, 
మోహిని మొదలైనవారి కథలవల్ల ఒక్క విషయం 
విన్నష్టమవుతున్నది. దేవతలందరికంటే నీ 


707 


అమాయకులైన గోప స్రీలకు గొప్ప భాగ్యము 
కలిగించితివి. అట్టి నీవు నా తాపత్రయములను 
రూపుమాపుము. ఓ గురువాయూరప్పా! నా వ్యాధిని 
నిర్మూలించి నన్ను రక్షింపుము. నిన్ను నదా 
భజించెదను. నీ ఈ న్తుతికావ్యమును నీ 
అనుగ్రహంతో పద్యీకరించగలిగాను. దీనిని 
నీవాలకింవుము తండ్రీ! దయతో దీనిని 
స్వీకరింపుము. 


706 


మహాత్యము చాల ఉత్కృష్టమైనది. నీవు పరిపూర్ణ 
వర(బవ్మా న్వరూవుడవు. వ్యక్తావ్యక్త 
స్వరూపములన్నియు నీ అంశమాత్రములే. (బ్రహ్మ, 
శంకరుడు, మహేంద్రుడు, కనిపించుచున్న 
విశ్వమంతయూ నీ సాకార స్వరూపమే. కనుక నీవే 
దిక్కు మాకందరికీ. అందుచేత ఓగురువాయూరప్పా! 
ఈ విష్ణుగాధ నాలకించి నన్ను రక్షింపుము తండ్రీ! 


54/2 


బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు మరియు 
ఆ సదాశివుడనబడు ఐదుగురిలొ 
ఆ సదాశివరూపమే అందరెరిగి 


నట్టి “పరమాత్య వైకుంఠుడదియు నీవె 
బ్రహ్మ, శివ, విష్ణు లోకాల వారుకూడ 

నీ స్వరూపాలె ఓ ప్రభూ! నీవె వారు 
భట్టతిరికృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


708 


తా॥ ఓ ప్రభూ! బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, 
సదాశివుడు అను ఐదుమూర్తులలో సదాశివ రూపమే 
పరమాత్మయొక్కరూపము. అది నీవే. ఆ రూపముతో 
వైకుంఠమున నుంటివి. సత్యలోకమే బ్రహ్మ విష్ణు 
శివులుండు నెలవు. అందువారు వేర్వేరు చోట్ల 
ఉంటారు. నిజమునకు వేర్వేరు బాధ్యతలను 
నిర్వర్తించుచున్న ఆ మువ్వురునూ నీవే. వారినే 
త్రిమూర్తులనుచున్నాము. ఓ గురువాయూరప్పా! 
నారాయణ భట్టతిరి భాగవతమును తెలుగు 
పద్యములుగా ఆలకింపుము తండ్రీ! 


54/8 
చం॥। 
కనిన త్రిమూర్తులందు సిరి కాంతుడు సత్త్వ గణాధ్యుడటై ఆ 
వనజభవుండు నవ్విధి స్వభావముచేత రజోగుణాధ్యుడౌ 
తను గిరిజావిభుండును ప్రధానముగాను తమోగుణాధ్యుడౌ 
గొనకొని బ్రహ్మశంకరులు కొద్దిగ సత్త్వ గుణంబు పూనగా 
విను గురువాయుపట్టణపు విష్ణుని గాధను నందనందనా! 


709 


54/4 

తే ఆ ప్రిమూర్తులకంటెను ఆద్యుడైన 
పరముడైన ఈశ్వరరూపె అరయనీది 
సర్వదేవతారూపముల్‌ స్వామి! నీవె 
కోరి నిను శివుడందురు కొలుచువేళ 
అది శివుని స్వరూపము నీది దేవ! 
అట్లు చెబుటకు ఆధారమదియు గలదు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ఓ పరమేశ్వరా! (త్రిమూర్లుకంటే పరమమైన 
రూవమును ఈశ్వరుడు అని విలుస్తారు. 
ఈయునకంటే నర్వ(శ్రేవ్చమైన రూవవేం 
సదాశివరూపము. దానినే పరమాత్మ అంటారు. 
సమస్త దేవతలకు అధినాధుడు. ఉపాసన చేయు 
నమయమందు ఆ వరమాత్మ రూపాన్నే 
శివుడంటారు. అది మరెవరో కాదు, నీవే. 


711 


తా ఓ ప్రభూ! ఆ (త్రిమూర్తులయందునూ సత్త్వగుణ 


ప్రధానమైన రూపమును విష్ణువని (ఈస్వామికి 
అందుచే జగద్రక్షణ బాధ్యతయున్నద్రి, రజోగుణ 
ప్రధానమైన రూపము (బ్రహ్మ. (ఈ స్వామికి మిగతా 
రెండు గుణములు స్వల్ప ప్రమాణంలో ఉంటాయి) 
ఈయన అందుచే సృష్టికర్త. తమోగుణ ప్రధానమైన 
రూపమే రుద్రుడు (ఈస్వామి లయకారకుడు, 
మిగిలిన రెండు గుణములు స్వల్పంగా ఉంటాయి) 
ఈయనే సత్త్వగుణంతో విలసిల్లే సమయంలో 
శంకరుడు అని పిలువబడతాడు. అందుచేత వీరు 
పరమాత్ముడైన సదాశివుని అంశారూపములు. ఓ 
గురువాయూరప్వా! నీవు పరమాత్మవు కనక ఈ 
కథనాలకింపుము. 


710 


ఇట్లనుటకు చాలా ప్రమాణములున్నవి. ఓ 
గంరువాయూరప్పా! నారాయణ బట్ట తిరి 
భాగవతమును తెలుగు వద్యకృతిగా విని 
నన్ననుగ్రహింపుము తండ్రీ! 


54/5 


ఆదిశంకర గురులకు లేదు ఎప్పుడు 
దేవతెవరిపై భక్తి ప్రత్యేకముగను 


ఐన నాయన దేవతలందు నిన్ను 
మిన్నగానెంచి తలచిరి సన్నుతించి 

వారి రచనలన్‌ స్తుతియించి పరమపురుష! 
నీవె పరమాత్మవని పొందె నీదుముక్తి 
భట్టతిరి కృతి తెలిపెద పద్యసరళి 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


712 


తా॥ ఓ ప్రభూ! పరమగురువులైన ఆదిశంకరాచార్యుల 


వారికి, ఏ దేవుని యందునూ ప్రత్యేకమైన 
అభిమానము (తమ శిష్యుల కొరకు ఆయన వేర్వేరు 
దేవతలను స్తుతించిరి) లేదు. ఐనను ఆ ఆచార్యుడు 
నర్వదేవతలయందు నీవే శ్రేష్ణడవని చాల 
వర్యాయములు పేర్క్మొనిరి. వారు విషు 
సహస్రనామాది గ్రంధములకు భవత్సరముగానే 
వ్యాఖ్యానము రచించిరి. చివరకు నిన్నే ఎన్నో 
విధములుగా స్తుతించుచు ముక్తిని పొందిరి. ఓ 
గురువాయూరప్పా! నారాయణ భట్టతిరి కావ్యమును 
తెలుగు పద్యములలో విని నన్ననుగ్రహింపుము 
తండ్రీ! 


713 


శ్రీ ఆదిశంకరాచార్యులు తాము రచించిన 
“ప్రపంచసారము అను మంత్రశాస్త్ర గ్రంధములో 
ప్రారంభములోనే ఇష్టదేవతా ప్రార్థనచేయుచు 
ఇట్లనిరి “ప్రభూ! నీవు సమస్త దేవతలకు స్వామివి, 
నీలోత్సల శ్యామసుందరుడవు, త్రిమూర్తులకంటే 
అతీతండైన వరవేంశ్వర న్వరూమడవు. 
ఓంకారమునకు వ్యాఖ్యను వ్రాయుచు నిన్ను 
నిరాకారరూపునిగా ధ్యానించి, తరువాత నీసాకార 
స్వరూపమును మాత్రమే ధ్యానించిరి. అంతేగాని 


అన్యదేవతలను ధ్యానింవ లేదు. క్‌ 
గంరువాయూరప్పా! నారాయణ బ్లోట్టతిరి 
ఖాగవతమును తెలుగు వద్యములలో 
అనువదించుచున్న నేను తెలుపు నీ గాధనాల 
కింపుము తండ్రీ! 


715 


54/6 


తాము “ప్రపంచ సారమ”ను (గంధంబున 
ఆదిశంకరుడిట్లు ఆర్తి బలికె 

“ఎల్ల దేవతలకు ఈవె స్వామివి ప్రభూ! 
నీలోత్పల శ్యామ! నిజము నిజము 

ఆ (త్రిమూర్తులకంటె అధికుండవీవెగా 
పరమేశ్వరుని రూపమరయ నీదె” 

ఓంకారమునకు తామొప్పుగా వ్యాఖ్యను 
వ్రాసి, “నిరాకారమయుడ” వనిరి 


నీదు సాకార రూపమే పిదప గొలిచె 
కాని, అన్యదేవతలను కనరు మదిని 
భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


714 


54/7 
మును “పురాణ సంగ్రహొమను పొత్తమందు 
తాము చెప్పిరి ఫ్‌ మహాత్యమును కవులు 
స్పష్టమౌనట్లుగా ప్రభూ! “సత్యలోక 
మున త్రిమూర్తులు నివసింతురనుచు, కాని 
దానిపై భాగమే నీ నిధానమైన 
యట్టి వైకుంఠపురమని అనిరి; కనుక 
కాదు శివలోకమది స్వామి! ఇది నిజంబు 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 
పూర్వము “పురాణ సంగ్రహము” అనునట్టి 
గంధమున సమస్త పురాణముల సారమును 
వివరించు ప్రయత్నమున నీయొక్క మహాత్యమే 
స్పష్టముగా విపులీకరించబడినది. ఓ వైకుంఠపతీ! 
ఆ (గంధమున (త్రిమూర్తులు నివనించు 
సత్యలోకములోని మూడు భాగములకంటే పై 
భాగముననున్న నీవైకుంఠమును గురించి మాత్రమే 
చెప్పబడినది. ప్రభూ! అది శివలోకముకాదు అని 
వ్రాయబడినది. ఓ గురువాయూరప్పా! ఇది సత్యము. 
నీవు కృపతో నీ గాధను ఆలకింపుము తండ్రీ! 


716 


54/8 


తే॥ (బ్రహ్మకల్పంబునందున బ్రహ్మకీవు 


నీదు 'పరతత్త్వరూపంబు ఇదియనంచు 

నీదు రూపంబు వర్ణించ, నేడు దాని 
శ్రీమహాభాగవతమున చెప్పినారు, 

తాము శ్రీమాధవాచార్య స్వామికూడ 

తమ “పురాణసారమ”ను (గంధమ్మునందు 
రూపమట్టిదే హరిహర రూపమనిరి 

వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 

ఓ గురువాయూరప్పా! సృషహ్ట్యాదియందు అనగా 
(బ్రహ్మకల్పంబునందు నీ పరతత్త్వ రూపమును గూర్చి 
నీవే బ్రహ్మదేవునికి వివరించితివి. ఆ రూపమే 
శ్రీమహాభాగవతము నందలి ద్వితీయ స్మృందమున 
వర్థింవబడినది. గొవ్బ శివోపానకులైన 
శ్రీమాధవాచార్యస్వామి తమయొక్క “పురాణసారము” 
అను (గంధమున ఈ పరతత్త్వరూవమునే 
హరిహరాది నామములతో పేర్కొనిరి. ప్రభూ! నీ 
ఈ విష్ణుగాధను ఆలకింపుము తండ్రీ! 


717 


54/10 
అర్ధవాదంబుండునది మువ్విధంబులై 
తమతమ భావాల తగినయట్లు, 
“భూతార్ధకీర్తియే మొదటిది, అపవాది 
మనునది రెండవదయ్య వెనుక 
దాని “విరుద్ధవాదము” యని అందురు 
అభిరుచి తగ్గట్లు అదియు నుండు 
స్మందపురాణంబులందు ఆ వ్యాసుండు 

నీవు 'తామసి” వని నిందజేసె 
అది విరుద్దమె కాక అర్ధవాదము సుమ్మి! 
వస్తుతః కాదయ్య వ్యాసుడట్లు 


వారిరచనలు విస్తృత పరచుటేమొ!! 

ఏది ఏమైన నీనింద హితవుకాదు 
భట్టతిరి కృతి తెలుగులో పద్యగతిని 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ 


719 


54/9 
తమ స్వభావములను బట్టి ఈ మనుజులు 
గొనుచు దృఢభక్తి శంకరున్‌ కొలిచినారు 
సతృ్సలితముల పొందిరా సత్పురుషులు 
ఇట్టి శివభక్తులను ప్రోత్సహించ మున్ను 
వేదవ్యాసుడు చెప్పెను, విశద పరచి 
పలు పురాణాలు, నుతియించె నీలకంఠు 
అర్ధవాది తక్కువ జేసెనయ్య నిన్ను, 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


ప్రభూ! కొందరు తమతమ న్వభావములను 
అనుసరించి శంకరుని సేవించుచున్నారు. ఆ 
శంకరునిపైన గల దృఢమైన భక్తి యొక్క ప్రభావమున 
వారు సత్ఫలితములను పొందుచున్నారు. అట్టి 
శివభక్తులను ప్రోత్సహించుటకు వేదవ్యాసుడు 
స్మందపురాణములయందు శంకరుని జెన్నత్యమును 
ప్రకటించెను. అంతియేకాక నిన్ను తక్కువజేయుచు 
కొన్ని సందర్భములలో వ్రాసినాడు. అదియంతయు 
అర్భవాదవెే.. ఓ గురువాయూరప్పా! 
నీగాధనాలకింపుము తండ్రీ! 


718 


ఓ గురువాయూరప్పా! అర్భవాదము మూడు 
విధములుగా నుండును. మొదటిది “భూతార్ధకీర్తి” 
అనగా జరిగిన దానిని కీర్తించుట. రెండవది 
“అపవాదము” అనగా లేకున్నను ఉన్నట్లుగా 
కీర్తించుట. మూడవది “విరుద్ధ వాదము” అనగా 
ఉన్నప్పటికీ తద్విరుద్ధముగా పలుకుట. ఈ మూడు 
పద్ధతులను వర్ణించు విషయమున వారివారి 
అభిరుచికి తగ్గట్లు చదువరులకు అభీరుచి 
కలిగించుటయే కనిపించును. అందువలన 
స్మృందపురాణము వంటి వాటిలో నీయొక్క తామస 
స్వరూపమును వర్ణించుట జరిగినది. నిన్ను 
తక్కువజేసి వర్ణించిరి. వారు చెప్పిన ఉపదేశములు 
అన్నియు విరుద్ధవాద రూపములైన అర్ధవాదములు. 
వస్తుతః వేదవ్యాసుడటువంటివాడు కాడు. అది 
ఆయన అభిప్రాయమై యుండదు. ఆయన రచనలను 
విస్తృత పరచుటకు అట్లు చేసిరేమో!! ఏది ఏమైనను 
నీ నింద తగని పని. నారాయణ భట్టతిరి కావ్యమైన 


“శ్రీమన్నారాయణీయము” సంక్షిప్త సంన్కృత 


720 


భాగవతము. దానివల్ల (ప్రభావితుడనై దానిని 

ననువదించు సదుద్దేశ్యమున నేను ప్రారంభించితిని. 54/11 

పక్షవాత వ్యాధి పీడితుడను. కుడిచేతిని వ్రాయుటకు 

ఉపయోగించలేని దౌర్భాగ్యుడను. అనర్హమైన సీ అజ్ఞానినిన్‌ నేను అన్ని యెరుంగను 
ఎడమచేతితో వ్రాయుట నలవరచుకొని నా తెలియక చెప్పిన పలుకులన్ని 
పూర్వజన్మ సుకృతం వల్ల అబ్బిన పద్యకవితా శక్తిచేత మంత్రశాస్తంబులో మర్మయుక్తంబుగా 
శ్రీమన్నారాయణీ యుమును తెలుగు విపులంబుగానవి వివరమాయె 


పద్యకృతిగావ్రాయుచున్నాను. అశక్తుడనౌటచే టం. 
దళమన్మందమునకు పరిమితము చేసుకొని మన న సు 


“కృష్ణంవందే జగద్గురువు” అనే పేరుతో సారభూతంబగు జలజనాభ! 


శ్రీమన్నారాయణీ యములోని దళమన్మంద వర్ణించిరందులో పరమాత్మవని నిన్ను 
శ్లోకములను తెలుగు వద్యములలోనికి నాబాధ తొలగించి నయము నిమ్ము 
అనువదించాను. నేటి తెలుగు వ్యవస్థననుసరించి 

నాబోటి సామాన్యునికి అర్ధమగుటకు తాత్పర్యములు భక్తులైన నారాయణ భట్టతిరులు 
జతకూర్చాను. నేను దీనిని నీనివేదనగా సంస్కృతించ భాగవతపు సారమెల్ల 
భావిస్తున్నాను. తండ్రీ ఇందులోని తప్పులన్నీ 
మన్నించి కరుణాంతరంగుడవై నాకు నీదృఢభక్తిని 
ప్రసాదించుము. నా పాపములను నిర్మూలింపుము. 
నా బాధలను తొలగింపుము. దీనిని భక్తితో చదివిన 
వారిని కృపజూడుము. 


తెలుగు పద్యంబు జేస్తిని దేవదేవ! 
వినుము గురువాయుపురవిభో! విష్ణుగాధ. 


721 722 


తా॥ నేను అజ్ఞానిని. అన్నీ తెలిసినవాడిని కాను. ఇది గొప్ప 
మం(తశాన్రము. మూలములో వివరంగా 
విపులీకరించబడినప్పటికి నేను తెలియక సరిగ్గా 
చెప్పలేకపోతిని. వేదవ్యాసుని భాగవత సారము 
గ్రహించబడినది. ఓ పద్మనాభా! పరమాత్ముడవైన నీకే 
దీనిని చెప్పుటకు ప్రయత్నించితిని. నాపై దయ చూపి 
నావ్యాధి నిర్మూలింపమని “శ్రీమన్నారాయణీయమ్‌”లో 


ఈ ఏబది నాలుగవ దశకముతో 
“కృష్ణం వందే జగద్గురుమ్‌” 
అను 


శ్రీనారాయణభట్టతిరి కృతి 


నారాయణ భట్టతిరి అడిగినట్లే నేను కూడ నా వ్యాధిని 
నివారించమని అర్థిన్తున్నాను. ఓ దేవదేవా! 
గురువాయూరప్పా! నర్వేశ్వరా! పాహిమాం, 
పాపామాం, పాపామాం. లోకాః 
సమస్తాస్సుఖినోభవంతు. . 


శ్రీమన్నారాయణీయము లోని 
దశమస్కందమునకు 
సంసతమునుండి తెలుగు అనువాదము 
పద్యతాత్సర్యముల రచన 
సర్వమ్‌ సంపూర్ణము 


723 724 


